శ్రీ శివార్చనమ్‌ - కోటప్పకొండచరిత్ర 
( మహాన్యాసం, రుద్రాభిషేకం, 
శివపంచాయతనదేవాతార్చనం లఘుపూజ.) 


భారతీధార్మిక విజ్ఞాన పరిషత్తు 
అళోక్‌నగర్‌ - గుంటూరు. 


ముద్రణ : 'భారతీధార్మిక విజ్ఞాన పరిషత్తు 
ప్రతులు : 4000 ' 
బహుధాన్య- మాఘబహుళ త్రయోదశి, శనివారం 13.2.99. 


(ప్రతులకు 

బొల్లేపల్లి సత్యనారాయణ 
కార్గుదర్శి 

భారతీధార్మిక విజ్ఞాన పరిషత్తు 

అశోక్‌నగర్‌ - గుంటూరు. 


ముద్రణ 

మాస్టర్‌ ప్రింటింగ్‌ ఫెస్‌, 

4-4-96, 2వ లైను, చంద్రమౌళినగర్‌, 
గుంటూరు. ఫోన్‌ : తిఠ7802, 223789 


మా విజపి 
జా.చి 


శ్రీ త్రికూటేశ్వర స్వామి (కోటేశ్వరస్వామి) మా యిలువేల్పు. మా జన్మ 
స్థలము కోటప్పకొండకు అతిసమీపమందలి కమ్మవారి పాలెం, మేము ప్రస్తుతము 
గుంటూరులో నివసించుచున్నాము. (ప్రతిసంవత్సరము తొలిఏకాదశి, కార్తిక 
మాసము, మహాశివరాత్రి పర్వములకు తప్పక కోటప్పకొండకు వచ్చి స్వామి వారిని 
దర్శించుట మా సంప్రదాయము. వేము తెనాలి గుంటూరులో నివసించు 
చున్నందునను, పరిస్థితుల (ప్రభావమునను కొన్ని పర్యాయములు మాత్రమే స్వామి 
దర్శనమునకు వచ్చుట జరుగుచున్నది. ఐనను నాటినుండి ఎడతెగని అవినాభావ 
సంబంధము కుదురుకొన్నది. ఏదో యొక అనిర్వచనీయమైన అంతుపట్టని 
అనుభూతితో 1977లో ప్రథమ రుద్రయాగము జరుపు భాగ్యము మాకుకలిగినది. 
ఆ సంవత్సరమునందే పోలిశెట్టి సీతారామాంజనేయులుగారి ప్రోత్సాహముతో 
శీశీశీ శృంగేరి భారతీతీర్థ స్వామి వారినికొండపైకి తీసికొనివచ్చు అదృష్టము 
మాకు లభించినది, వారు కొండపైన తగిన వసతులేర్చరచినచో క్షేత్రము మహోన్నత 
స్టితికి వచ్చునని ఆశీస్సులతో సూచించినారు. నాటి నుండి (ప్రతి సంవత్సరము కార్తిక 
మాసమందును మరి కొన్ని ముఖ్య పర్వదినములందును అభిషేకార్చన, హోమ, 
అన్నదానములు యధాశక్తి నిర్వహించుచున్నాము. 1981లో 888) 
నృసింహానంద భారతీస్వామివారు మా (శ్రీమతికి పంచదశీమం త్రోపదేశము చేసిరి. 
1982లో (శ్రీ స్వామివారు మహా మాయా శివా చండీ దేవాలయములో నాకు 
పంచాక్షరీ మంత్రోపదేశమొసంగినారు. అప్పటినుండి ఈ కొండకు నాకును 
విడదీయరాని అనుబంధమేర్చడినది. ఇది పూర్వ బన్మ సంస్కార బంధముగా 
తోచుచున్నది. ఆనాటి యి. ఓ. గారి ప్రోద్బలముతో నొక అభివృద్ది సంఘమేర్చడినది. 
1983 లో కోడెల శివప్రసాదరావుగారు ఎం. ఏల్‌. ఏ. అగుటతో 1984 నుండి 
వారి దృష్టి ఘాట్‌రోడ్డు నిర్మాణముపై నెలకొన్నది. వారి ప్రోత్సాహముతో మేము 
కూడా దైవికబలమును ఆధారముగా చేసికొని 1986లో ముఖ్యమంత్రిగానున్న 
ఎన్‌. టి. రామారావుగారిచే ఘాటు రోడ్‌కు శంకుస్థాపన చేయుట జరిగినది. కొన్ని 
రోజులు పని సాగి అవాంతర పరిస్టితులవల్ల ఆగిపోవుటయు జరిగినది. 


మరల 1992లో నరసరావుపేట, చిలకలూరి పేట ఆ ప్రాంత గ్రామ ప్రజల 
సహకారముతో వేదపండితులైన వంగర కృష్ణమూర్తి అవధానిగారు, కొట కోటయ్య 
శాస్త్రిగారు సల్పిన బిల్వార్చన యాగ నిర్వహణ పర్యవేక్షణతో 45 రోజులు కోటి 
బిల్వార్చన జరిగినది. విశేషముగా అన్నదానము జరిగినది. స్వామివారికి పూర్తి 
శోభాసంపత్తి చేకూరినట్లు మేము తలంచితిమి. స్వామివారికి ఆనాటి నుండి 
ఆదాయము గూడా పెరిగినది. 


1995లో కోడెల శివప్రసాదరావుగారు విశేషమైన పట్టుదలతోను, నిర్విరామ 
కృషితోను, మరల ఘాట్‌రోడ్‌ను పూర్తిగా నిర్మించుటకు పూనుకొన్నారు. దానికి 
రెండు కోట్ల యాభైలత్షలు వెచ్చించుట జరిగినది. అదే రీతిగా 1997లో 
శివాలయము, నందీశ్వరుడు కొంత శిథిలావస్ట నందుట గమనించి శివప్రసాదుగారిని 
దీనిని గూడ చక్కచేయమని కోరుకొనుటయు, ఆయన ఎండోమెంటు వారితో 
సంప్రదించి విశేష కృషి సల్పి ఈనాడు దేవాలయ వునర్నిర్నాణము, రాజగోపురము, 
అభిషేకమండపమునందు నందీశ్వరుడు, గణపతి, కుమార స్వామి దక్షిణామూర్తి, 
సంతాన కోటీశ్వరుడు మున్నగు ఇంకను ఎన్నో విధములైన నిర్మాణములు, 
శృంగేరీభారతీ స్వామివారి పూర్ణాశీస్సులతో నిర్వహింపబడుచున్నవి. ఈ సందర్భమున 
1999 జనవరి 30 నుండి ఫిబ్రవరి 10 వరకు అనగా మాఘబహుళము తుది వరకు 
కుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమము నిర్వహించుట పీఠాధిపతుల ఆధ్వర్యమున 
జరుపబడుచున్నది. | 


శశిశ్రీ నృసింహానంద భారతీస్వామి వారి ఆశీస్సులతో ద. 8-6-95 
తేదీన భారతీధార్మెక విజ్ఞాన పరిషత్తును గుంటూరులో స్థాపించిన విషయము ధార్మిక 
చింతనాతత్సరులకు తెలిసినదే. నిష్కామకర్మతో విశ్వకల్యాణ హేతు క్రియాచరణము 
ఈ సంస్థ లక్ష్యము. ధార్మిక గ్రంథ ముద్రణ ప్రచారములు, నాలుగు కోట్ల గణపతి, 
108 కోట్ల లలితా, 12 కోట్ల విష్ణు సహస్ర నామ పారాయణములు, చండీ మూల 
మంత్రానుష్థానములు, పంచాక్షరీ, అష్టాక్షరి, లక్ష చండీసప్తశతీ పారాయణములు, 
రుద్రపారాయణములు హోమములు నిర్వహించ వలెనని, మా పరిషత్తు ఆశయము. 
దీనికనుబంధముగా వృధ్దాశ్రమము స్థాపించి మానవసేవలో జన్మను చరితార్థము 
చేసికొనవలయునని భావించుచున్నాము. ఆధ్యాత్మిక గ్రంథములను సామాన్యులకు 
చేరువ చేయు సదాశయముతో మరెన్నో గ్రంథములను త్వరలోనే ముద్రించు 


చున్నాము. (శ్రీ మహాగణపతి, లలిత, విష్ణు తత్త్వ మాహాత్మ్యములను వివరించు 
మా (గ్రంథాలను పాఠకులకు ఉచితముగా నిచ్చుటకు నిశ్చయించితిమి. (శ్రీ 
మహాగణేశతత్వ వైభవము, భారత తత్వ విమర్శనము, గణపతి స్తోత్రమందారము, 
ఆయుర్వేద సుభాషిత సాహిత్యము తదితర మహోత్కష్ట గ్రంథములను ముద్రించి 
ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య రంగాలకు యథాశక్తి సేవ చేయుచుంటిమి. మా భారతీ 
ధార్మిక విజ్ఞాన పరిషత్తు ప్రచురించు శివార్చన[గ్రంథభములో (శ్రీ త్రికూటేశ్వర 
స్వామివారి క్షేత్ర మహిమను ఉడుతాభక్తిగా ప్రచురించుటకు సాహసించితిమి. 
కేవలము కోటేశ్వరస్వామిపై గల నిర్వ్యాజభక్తితోనే ప్రస్తుతము శివార్భనా (గ్రంథ ముద్రణ 
భారమును వహించితిమి. 


ది. 30.1.99 నుండి ది. 10.2.99 బహుధాన్యనావు సంవత్సర 
వూఘబహుళ దళమి సంప్రోక్షణ, వుహాకుంభా భిషేకవమునకు 65 వుంది 
బుత్విక్కులు ఎనమండుగురు స్వాముల వార్లు ఆరుగురు గొరవమంత్రివర్యులు 
ఈ కార్య[క్రములో పాల్గొనిరి. ప్రధమముగా పాల్గొన్నవారు స్వామి సచ్చిదానంద 
భారతి వారు - శివగంగ, విద్యానందగిరి స్వామి వారు - ఏర్పేడు, స్వామిని 
శారదా ప్రియానందగారు - కోటప్పకొండ, (శ్రీశ్రీ రత్నాంద స్వామి 
మహారాజ్‌ - (శ్రీశైలం శుకబ్రహ్మాశ్రము స్వామి వార్లు విద్యా స్వరూపానందగిరి 
జనార్టనానంద స్వామి, నిర్వికల్పానంద స్వామి ఇంకెందరో స్వాములు స్వామివారి 
వద్దకు వచ్చి ఆశీర్వదించినారు. ఇక్కడ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఇక 
వ్రతివార్షికోత్సవంలోను దశమినుండి మహాశివరా త్రివరకు రుద్రాభిషేకం, హోమాలు 
జరపాలని పెద్దలు, పండితులు స్వాములవారు ఏకగ్రీవంగా నిర్ణయించారు. 


ఈ ఉత్సవాలకు ఆంధ్ర ప్రదేశ్‌ వుఎుఖ్యవుంత్రి గౌ శ్రీ నారాచంద్ర 
బాబునాయుడు గారు జీర్టోద్దరణ సంఘాధ్యక్షులు పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి 
వర్యులు (శ్రీకోడెల శివప్రసాదరావుగారు, (శ్రీ) దామిచర్ల ఆంజనేయులుగారు, 
దేవాదాయ శాఖ కమీషనర్‌, | శ్రీయస్‌. యమ్‌. బాలసుబ్రహ్మణ్యం ఐ. ఏ.యస్‌. గారు 
మాజీ ధర్మాదాయశాఖామంత్రివర్యులు (శ్రీ సింహాద్రి సత్యనారాయణగారు, 
సహచర మంత్రివర్యులు, కలక్షరు (శ్రీ జి.యన్‌. రావుగారు పాల్గొనిరి. 


ఈ దేవస్థానాభివృద్దికి సహకరించిన నాటి చోళ రాజులనుండి నేటి కోడెల 
సేవలు అనన్యము. త్రికూటేశ్వర స్వామి దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్తలైన 
(శ్రీ, రాజామల్రాజు విజయకృష్ణ గుండా రావుగారికిని, జీర్ణోద్ధరణ కమిటీ సభ్యులకు 
దేవస్థానాభివృద్దికె సకాలమున ఆర్టిక సహకారమందించిన దేవాదాయ శాఖ వారికిని 
1976 నుండి నేటి వరకు మా భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు ద్వారా నిర్వహించు 
చున్న రుద్ర, చండీ, గణపతి యాగములకు సహకారములు చేకూర్చిన బుత్వి, 
గ్గణమునకును, జీర్ణొద్దరణాది కార్యక్రమములకు ఆచార్య బ్రహ్మ స్థానములను పొంది 
కర్తవ్యములను సక్రమముగా నిర్వహించిన బ్రహ్మశ్రీ, పిశుపాటి (శ్రీరామమూర్తి. 
అవధానిగారికిని, (శ్రీ బ్ర. శ్రీ. ముదిగొండ వేంకటప్పయ్య గారికి (శ్రీ బ్ర. (శ్రీ. వే. 
కూరపాటి ఆంజనేయావధానిగారికిని, మరియు ఆర్జికముగా సహకరించిన 
అజ్ఞాత భక్తులకు, ఆలయిపండి తులకు, అర్చక బృందమునకు, ఆలయ 
పరివారమునకును, (శ్రీ త్రికూటేశ్వరస్వామి కరుణా కటాక్ష సుధలు (ప్రసరింపచేసి 
సకల శుభ సంవదలు చేకూర్చు గాక యని త్రికరణ శుద్దిగా కోరుచున్నాము. మేము 
ప్రచురించిన శివార్చనా గ్రంథమును పఠించి క్షే(త మహిమను గూడ తెలిసికొని 
ధన్యులు కాగలరు 


ఇంతటి పవిత్రపుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడానికి 
గౌరవవుంత్రివర్యులు డాకర్‌. కోడెల శివప్రసాదరావుగారి అవిరళకృషి 
అభినందనీయం. ఇక్కడ ఇంకా జరగవలసిన అభివృద్ది కార్యక్రమాలు ఎన్నో 
ఉన్నాయి. వాటన్నిటికి సహృదయులైన భక్తులు, దాతలు, యధాశక్తి సహకరించి 
(శ్రీ త్రికోటేశ్వరస్వామి కృపకు పాత్రులు కావలసినదిగా ప్రార్థితులు. ఈ పుస్తకం 
సుందరంగా రూపుదిద్దుకోవడంలో సహకరొంచిన డాక్టర్‌. యెల్లాప్రగడ 
మళల్లికార్డునరావుగారికి, దీనిని చక్కగా ముద్రించిన మాస్టర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ 
అధినేతలు శ్రీ జంపని సంజీవరావుగారికి కృతజ్ఞతలు. 


ఇట్లు 
బొల్లేపల్లి సత్యనారాయణ 
లలితాంబ దంపతులు 


ఓం తత్‌ సత్‌ ఓం 
ఆశీస్సు 


పూజ్వ(శ్రీ/ శ్రీ శ్రీవిద్యానంద గిరిస్వాములవారు 
శ్రీవ్యాసాశ్రపువ్యా సపీలా ధథైపతులు, వీర్పేడు. 


సత్యజ్ఞానానందస్వరూపు లగు ప్రియాత్మబంధువులారా ! సృష్ట్యాదిలో 
(బ్రహ్మదేవుడు స్వసంకల్పముచేత సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను 
సృష్టించెను. బ్రహ్మమానసపుత్రు లైన వీరు నైష్టిక[బ్రహ్మచారు లై, వేదాంతవిచారణతో 
'మెలగుచుండిరి. ఒకప్పుడు 
సర్వే వేదా యత్పద వూవానంతి, తపాంసి సర్వాణి చ యద్వదంతి, 
య దిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి, త త్తే సదం సంగ్రహేణ (బ్రవీ మ్యో మి త్యేతత్‌ 

సమస్తవేదములు ఏ గమనీయస్టానమును ఏకరూపముగా (ప్రతిపాదించు 
చున్నవో, సమస్తతపస్సులు దేనిని చెప్పుచున్నవో అనగా దేనియొక్క ప్రాప్తికొట కైనవో 
వురియు దేనిని పాంగదలచినవారై (బ్రహ్మచర్యవమును చరింతురో దానిని 
సంగ్రహముగా చెప్పుచు; ను. అది ఓమ్‌. 


ఈ ఓంకారమును బాగుగా నెరుగదలచిన వారై వారు బ్రహ్మదేవునిదగ్గరకు 
వెళ్ళిరి. ప్రశ్నించిరి. ఆయన అకార, ఉకార, మకారములు, మరియు అమాకత్ర 
రూపముతో ఆ ఓంకార మొప్పు నని వానియర్ధముల విశేషముగా వివరించెను. 
కాని ఆసనకాదులు -మంత్రములో య దిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి అని 
యున్నది. ఈయనకు సరస్వతీదేవి భార్య యైయున్నది. బ్రహ్మచర్యము లేదు. 
కనుక ఈ (బ్రహ్మదేవునకు ఓంకారార్హము చక్కగా తెలియబోదు. అని తలంచినవారై- 
విష్ణుదేవుని సమీపమునకు వెళ్ళి ప్రశ్నించిరి. ఆయన మిగుల విశదముగా బోధించెను. 
అయినను లక్ష్మీదేవి ఈయనకు భార్య యైయున్నది. బ్రహ్మచర్యము లేదు. కాబట్టి 
ఈవిష్లుదేవునికిని ఓంకారార్థము స్ఫుటముగా తెలియబోదని భావించిరి. 


ఇక (త్రిమూర్తులలో మిగిలిన పరమశివుని దర్శింప నెంచిరి. శివదేవు 
డీవిషయమును చక్కగా నెరిగి, కైలాసమును వీడి, ఒకమజ్ణీవెట్టు క్రింద పద్మాసనాసీను 
డై మహాతేజస్సు తో (ప్రకాశించుచుండెను. కైలాసమున కేతెంచుచుండిన సనకాదు 
లా తేజస్సును గాంచి, ఈ తేజ స్సేమిచో యెరింగి పిదప కైలాసమున కేగుద మని 
తలంచి అచటికి వచ్చి కూర్యొనిరి. 


చిత్రం వటతరో ర్మూలే వృద్దా శిష్యా, గురు ర్యువా ! 
గురో స్తు. మౌనం వ్యాఖ్యానం శిస్యా స్తు ఛిన్నసంశయాః ॥ 


మట్టిచెట్టువూలమునందు శిష్యులు వృద్దులు, గురువు యువకుడు. 
లోకమున గురువు వృద్దుడుగాను, శిష్యులు యువకులుగాను నుందురు గదా. ఇది 
విచిత్రముగా నున్నది. మరియు గురువు గారి వ్యాఖ్యానము( బోధ) మౌనము. శిష్యుల 
సమస్తసంశయములు విచ్చిన్నములైనవి, ఇది మరియొకవిచిత్రము. లోకమున 
గురువులు విషయముల విడదీసి వివరించిచెప్పినను శిష్యులసంశయములు నశించుట 
యే విశేషము. 


తాత్పర్య మే మన పరమశివుడు యువకు డై మహాతేజముతో చిన్ముద్రను 
ధరించి, వటవృక్షము (క్రింద కూర్పొనియుండెను. సనకాదులు ఆదిమునులు గదా! 
కనుక వృద్దులు. చిన్ముద్ర యనగా - బొటన ద్రేలు పరబ్రహ్మము. చూపుడు (్రేలు 
జీవుడు. ఆయిద్దరికి ఐక్య ముండును. తక్కినమూడు వ్రేళ్ళు వరుసగా సత్వరజస్తమో 
గుణములు. ఈజీవుడు ఆగుణములతో గూడియున్నంతవరకు సంసారమున బద్దుడై 
యుండును. ఇత డెపుడు సజ్ఞనసాంగత్యముచేత సదత్ర్రవర్తనతో కర్తవ్యకర్మలను 
నిష్మామముగా (ఫలముల భగవదర్చణ మొనర్చి, కర్తత్వాహంకారమును వదిలి) 
అనుష్టీంచునో అప్పుడు చిత్తశుద్చికలుగును. పాపము నశించు నని భావము. దాని 
వలన ఆత్మానాత్మనివేక ముదయించి, గురుదేవునిద్వారా ఆయోత్మ నుపాసించువిధ 
వెంరిగి, తైలధారవలె నుపాసించి (ధ్యానించి) చిత్తైకాగ్రతను బొందును. 
ఈశ్వరానుగ్రహముతో సాధనచతుష్టయసంపన్ను డగును. అప్పుడు సాష్టాంగ 
సమస్కారాదులతో శ్రో త్రియబ్రహ్మనిష్ముడైన సద్గురువు నాశ్రయించి శ్రవణ, మనన, 
నిదిధ్యాస, నిర్వికల్చసమాధులతో గుణాతీతు డై బ్రహ్మాత్మైక్యసాక్షాత్కారమును 
బొందును. ముక్తు డగును. ఇదియే చిన్ముద్రారహస్యము. 


VI 


ఇట్టి దక్షిణామూర్తికి నెల వగుటచే ఈకొండయందు పార్వతీదేవికి స్థానము 
లేదు. తూర్పుముఖముగా గూర్చుని తప మొనర్చినయెడల మంత్రసిద్దియు, 
పశ్చిమముఖముగా గూర్చున్న తాపసికి కార్యసిద్దియు, ఉత్తరది కైన మునికి 
మోక్షసిద్దియును కలుగును. ఈయన దక్షిణముఖు డైనందున నేసిద్దియు తన 
కవసరము లేనివా డని తాత్పర్యము. భక్తులకు సర్వసిద్దుల నొసంగువాడు సుమా! 
సిద్దీచ్చ యున్నంతవరకు ముక్తుడు గానేరడు. కాబట్టియే భగవర్గీతయందు 
మోక్షముకొ అకు కర్మజ్ఞానాదియోగముల బోధించి (క్రీభగవంతుడు చివరిది యగు 
అష్టాదశాధ్యాయమున మోక్షసన్న్యాసయోగమును (ప్రబోధించెను. కావున పరమ 
శివుడు ఎట్టి కామనయు లేక దక్షిణముఖు డయ్యెను. అందుచేత దక్షిణామూర్తి 
యని సార్ధకనామధేయు డయ్యెను. కావున :- 


నమః (ప్రణవారాయ, శుద్రజ్ఞానైకమూర్తయే, 
నిర్మలాయ, (ప్రశాంతాయ, దక్షిణామూర్తయే నమః ॥ 


ఓంకారమునకు అర్హ మైనవాడు, శుద్ద జ్ఞూనై కవలార్తి, నిర్మలుడు, 
(ప్రశాంతుడును నైన దక్షిణామూర్తికి నమస్కారము. అని నమస్కరింపబడెను. 


అట్టి దక్షిణామూర్తి స్థాన మైనకోటప్పకొండ మిక్కిలిపవిత్ర మైనది. మిగుల 
(ప్రశస్త మైనదియు నగును. దీనిచరిత్రయే కోటప్పకొండచరిత్ర యనుగ్రంథ మగును. 


ఇట్టి మహావమహిమాన్విత వుగుటచేత దేవాదాయశాఖవారు మరియు 
(శ్రీయుతులు డాక్టరు కోడెల శివప్రసాదు గారు, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ 
కన్వీనరు (శ్రీమాన్‌ బొల్లేపల్లి సత్యనారాయణగారు మొదలగు జీర్గోద్దరణ కమిటీ 
సభ్యు లైన (ప్రముఖులు (శ్రీ కోటప్పకొండ సర్వతోముఖా భివృద్దికొరకు 
పాటుబడుచున్నారు. వీరందరు మిగుల ప్రశంసనీయులు. వీరికృషి సర్వదా సఫలీకృత 
మగు నటుల పరమేశ్వరు డైన దక్షిణామూర్తి అనుగ్రహించు గాక.! 

ఓం లోకా స్పృమస్తా స్సుఖినో భవంతు. 
ఓం శాంతి శాంతి శాంతిః 
ఓం తత్‌ సత్‌ ఓమ్‌. 


Vil 


శుభాశీః 
పూజ్య శ్రీస్వామివిద్యా స్వర్లూపానందస్వాములవారు 
శుక (బ్రహ్మా(శ్రమము,. శ్రీకాళహస్తి 


పరమేశ్వరుడు దశ్షిణామూర్తిరూపంలో - సమస్తలోకాలకు గురువు, సర్వ 
విద్యలకు నిధి. అందుచేతనే ఆయనను వేధాదక్షిణావలూర్తి అంటారు. 
పరమేశ్వరుడు అట్టి దక్షిణామూర్తిగా యోగనిష్టలో వుంటూ దేవతలకూ, 
బుషులకూ బ్రహ్మోపదేశం చేసినచోటు ఈ కోటప్పకొండ అని జనశ్రుతి. 

ఈపరవేంశ్వరుడుండే కొండ (1)రుద్రశిఖరం, (2) విష్ణుశిఖరం, 
(3)(బ్రహ్మశిఖరం అను పేర్టుగల మూడు శిఖరాలతో కూడి యున్నందున దీనికి 
(త్రికూటాచలం అని పేరు వచ్చింది. ఇందులో వుండే స్వామికి త్రికూటేశ్వరుడు 
అని పేరు వచ్చింది. 


ఇట్ట దివ్యజ్ఞాన దానక్షే(త్రాన్ని జీర్చోద్దరణ చేసి వుంచిసౌకర్యాలు 
కలుగజేయడం ద్వారా విశేషజనానికి దర్శనభాగ్యం కలుగజేయడం ముదావహం. 
ఇందుకు నడుం బిగించిన జీర్లోద్దరణసంఘసభ్యులు మంత్రివర్యులు (శ్రీ కోడెల 
శివప్రసాద్‌ గారు అభినందనీయులు. కుంభాభిషేకవిషయంలో (క్రీబొల్లేపల్లి 
సత్యనారాయణగారి విశేష కృషి ప్రశంసనీయం. 

ఈ సందర్భంలో భారతీధార్మిక విజ్ఞానపరిషత్తు (గుంటూరు) ద్వారా (శ్రీ 
బొల్లేపల్లి సత్యనారాయణగారు (శ్రీశివార్చనమ్‌, కోటప్పకొండచరి(త్ర అనే ఈ 
గ్రంథాన్ని ప్రచురించడం చాల సంతోషదాయకం. ఇందులో (శ్రీ/శివార్చనను 
సమగ్రంగా (ప్రకటించి పరిషత్తువారు ఎంతో మంచి చేశారు. భక్తులందరు ఈ 
గ్రంథాన్ని అధ్యయనం చేసి శివార్చనావిధానాన్ని తెలిసికొని శివార్చనానిష్టాపరులై 
జీవితాన్ని చరితార్దం చేసుకొందురు గాక! (శ్రీత్రికూటేశ్వరుడు మీ అందరిని 
అనుగ్రహించు గాక యని మామంగళాశాసనలు. 


ఓమ్‌. 


Vill 


శ్రీవిశ్వగురు భగవన్‌ మఠము వరసరావుపీట 
(శ్రీవిద్యారణ్యనగర్‌ 01.02.99 
(నృసింహపురి) నరసరావుపేట, (ఆం. ప్ర) 
భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు, గుంటూరు. 
కార్యదర్శి, భక్త క్రీ) బొల్లేపల్లి సత్యనారాయణగారికి 

మోరు కోరిన ప్రకారము (శ్రీశ్రీశ్రీ) భగవానులవారు అనుగ్రహించిన 
దివ్యాశీస్సులు మీకు పంపుచున్నాము - అంతేవాసిని, మాతా సద్విద్యాప్రభాదేవి. 


శుభాశిషః 


(శ్రీజగత్ర్రభు (శ్రీ విశ్వగురు, 
శీ శీ శ్రీ విద్యారణ్యభగవాన్‌. 

ఆం(ధ్ర|ప్రదేశ్‌యందలి |ప్రసిద్రశైవక్షే త్ర మగు కోటప్పకొండలో వెలసియున్న 
(శ్రీ/త్రికూటేశ్వరస్వామి వారిదేవస్థానము ఈబహుధాన్యనామసంవత్సరములో 
విస్తృతముగా పునర్నిర్మాణ వెునర్చబడి వుహాకుం భా భిషకపూర్వకవలుగ 
మహాశివరా త్రిపర్వమునకు సంసిద్ర మగుచున్న ఈశుభతరుణంలో ఈ పరిషత్తువారు 
వునకోటప్పకొండచరిత్ర శివార్చన అను పుస్తకమును (ప్రచురించి ఆస్తిక 
భక్తలోకమునకు ముదము చేకూర్చినందులకు చాల సంతోషించుచున్నాము. 


ఈ పవి(త్రపుస్తకవఎను అందరూ చదివి తవు జీవితవఎలను 
దివ్యభావవిలసిత మొనర్చుకొని ధన్యులు అగుదురు గాక!. ఇటువంటి ధార్మిక 
(గ్రంథములను (ప్రచురించుచు (ప్రజలకు హితము చేకూర్చుచున్న ఈ పరిషత్తు వారి 
. కృషి ప్రశంసనీయము. 
అందరికి శుభపరంపరలు కలుగు గాక. 


ఇతి శివమ్‌. 


శుభాశంసనం 


(శ్రీస్వామిని శారదా ప్రియానంద, 
చిన్మయారణ్యం, కోటప్పకొండ. 


శీ త్రికూటేశ్వర స్వామివారిదేవస్టానం జీర్టోద్రరణ, కుంభాభిషేక సం ప్రోక్షణ 
మహోత్సవసందర్భంగా - గుంటూరు భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌. వారు 
ముద్రించిన శివార్చనం- కోటప్పకొండచరిత్ర ను చదివితిని. దక్షిణామూర్తివారి 
ఆకర్షణీయముఖచిత్రముతో, దక్షిణామూర్తి వారి స్తోత్రాలు, మహాన్యాస రుద్రాభిషేక 
మంత్రాలతో, శైవసిద్దాంతము, శైవాగమాలు, శైవ, వైష్ణవ, గాణాపత్య, శాక్త, ఆదిత్య 
ఉపనిషత్‌లతో సర్వాంగసుందరంగా అలరారుతున్నది. సామాన్యభక్తులకు, దీక్షాపరు 
లైన పూజాతత్పరులలో నిత్యవయు స్వామివారిని సేవించే పూజారులకు, 
పురోహితులకు జ్ఞానవూర్షంలో పయనించే వమువలుక్షువులకు, అందరికీ 
ఉపయోగపడే విషయా లన్నీ పాందుపరచబడిఉన్నాయి. ఏ స్థాయి సాధకుల కైనా 
అన్నీ బక్కొక్కరకంగా ఉపయోగపడతాయి. మనశాగస్త్రాలలోని అనర్హమగునవి 
సేకరించి (ప్రత్యేకపుస్తకముగా అందించిన పరిషత్‌వారు ధన్యులు. జనావళికి 
మహోపకారం చేసినారు. (క్రీత్రికూటేశ్వరస్వామివారి స్రోత్రావళి, కోటప్పకొండ 
చరిత్ర, స్వామివారి శ్లేత్రమహిమ, వెల్లడిచేసినారు. 


శ్రీ త్రికూటేశ్వరస్వామి వారు భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌ ద్వారా 
ఇలాంటి ఏన్నో వుహత్తరమైన గ్రంధములు ము(ద్రింపజోసి భక్తులను 
అనుగ్రహించెదరు గాక. 


ఇతి శమ్‌ 


(పశంనా 


పూజ్యా శ్రీ స్వసారూపానందస్వా్వ్నులవారు 
న్యాయవేదాంత సర్ప్వుద ర్భనాచార్యులు, 
శ్రీశివ గిర్వాశ్రమము, చిత్తూరు జిల్లా. 


భక్తిరసామృతాస్వాదనరలతాః ! నితాంతనిర్మలస్వాంతాః ! భోభాగవతాః ! 

ఆధివ్యాధిబాధితే, దుఃఖదావాగ్నిద్రో ౬_స్మిన్‌ జగతితలే త్రివిధదుఃఖన్నిర్ణరణార్దం 
జగ(త్రభోః జ్ఞానప్రదాయకస్య, (శ్రీపరశివపరమాత్మనః సమ గ్రస్వరూపనిరూపకః, 
మహన్యాస, రుద్రాభిషేక, శివపంచాయతన దేవతార్చన, లఘుపూజా, (శ్రీ, దక్షిణామూర్తి 
కవచ, హృదయ (శ్రీ శైవానుక్రమో 2_పి చ సమాయుక్తః గ్రంధరాజో2_యం విరాజతే 
భవతాం కరకమలే !. 

& ౬_స్మిన్‌ విశిష్య ఆం(ధ్రదేశే గుంటూరు మండలే కోటప్పకొండ ఇతి నామ్నా 
ప్రసిద్రే శీ/త్రికూటాచలే విరాజమానస్య మహాదేవస్య, (శ్రీ, త్రికూటేశ్వరస్వామినః చరిత్ర 
మపి విద్యతే! అస్య విశిష్ట[గ్రంథరాజస్య (ప్రకా కాశనే రతాః శి భారతీ ధార్మిక నిజ్ఞాన పరిషదః 
ప్రముఖపాత్రధారిణః (శ్రీ మంతః బొల్లేపల్లి సత్యనారాయణ మహోదయాః |ప్రశంసార్దాః 
భవంతి ! 

అస్మిన్‌ గ్రంధే సగుణారాధకానాం భక్తాగ్రేసరాణాం కృతే అర్చన |ప్రకారః 
సమగ్రరూపేణ |ప్రతిపాదితః. త త్రాపి భక్తజనానాం సర్వేషాం సౌకర్యార్థం లఘుపూ 
జాపి ప్రకాశితా ! అపి చకే తే షోడశోపచారాః, ఉపచారేషు గతమతభేదాః కే, ఇతి సమ్యక్‌ 
'ప్రతిపాదితా 8. ఏవం మధుపర్మవిచారాదయా 2పి సప్రమాణం నిరూపితాః! ఏవ మస్మిన్‌ 
గ్రంథే పంచాక్షరీ, పంచెదఖాకర్‌ | మంత్రాణాం వివరణ మి త్యాదయో విశేమాః బుధజనగ్రాహ్యాః 
వర్తన్తే ! 

సగుణధ్యానవిహీనస స్యనహి నిర్గుణవేదనమ్‌ ఇతి శా స్త్రోక్తిః! అతః సర్వే సగుణోపాసకా 
గ్రంథే ప్రతిపాదిత ప్రకారేణ (శ్రీ, దకి క్షిణామూర్తి ర్తి స్వరూపేణ ప్రసిద్దం (శ్రీ, త్రికూటేశ్వరం 
అర్భయిత్వా భక్తా భగవదనుగ్రహం సంప్రాప్య (గంధ (ప్రకాశకానాం పరి(శ్రవుం 

సఫలీకుర్వంతు. 

సర్వేషాం భక్తజనానాం సౌకర్యార్దం (శ్రీ॥త్రికూటాచలే రాజమార్గ గ్గ నిర్మాణే, (శ్రీ 
స్వామిదేవాలయబీర్లో ద్దరణ కార్యే, అన్యేషు స్వామిసేవాకార్యేషు చ సంతతరతాః (మయ 
డా॥ కోడెల శివప్రసాదరావు మహోదయాః, (శ్రీీమంతః బొల్లేపల్లి సత్యనారాయణ 
మహాదయాః, అన్యే ౬పి సేవాధురంధరాః శ్రీ త్రికోటేశ్వర స్వామినః కరుణాకటాక్ష 
వీక్షణరతాః భవేయు రితి (శ్రీ, సదాశివం సం ప్రారయామి. 


Bae; ee 
XI 


సత్య దీక్ష 
గం గణపతయే నమః 

శివాజ్ఞ లేనిదే చీ మైనా కుట్టు దంటారు పెద్దలు. (శ్రీ, బొల్లేపల్లి సత్యనారాయణ 
గారు కోటప్పకొండ అభివృద్ది కార్యక్రమాల్లోనూ, (శ్రీశివార్చనమ్‌ గ్రంధము(ద్రణ 
విషయంలోనూ, చారవ చూపించడానికీ, నిర్విఘ్నంగా ఆపనులన్నీ విజయవంతం 
కావడానికీ అక్షరాలా ఆశివానుగ్రహమే పెట్టుబడిగా భావించవచ్చు. అయితే ఆ 
పరమేశ్వరదివ్యకటాక్షవీక్షణాలకు తోడు ఎందరో సిద్దులు, యోగులు, దివ్య 
పురుషులఆశీస్సులు, గౌరవమం(త్రివర్యులు డాక్షర్‌ కోడెల శివ(ప్రసాద్‌రావుగారి 
ప్రోత్సాహం అన్ని సమ్మిళిత మై ఓ మహాశక్తిగా మారి (శ్రీ సత్యనారాయణగారిచేత 
ఉరుకులు, పరుగులు పెట్టించి పనులు చేయించా యనడంలో అతిశయోక్తి 
ఏమా(త్రమూ లేదు. 


(శీ, కోటయ్య స్వామి పాదా(శ్రితు లైన సత్యనారాయణగారు రెండు దశాబ్దాల 
నుంచి - లలితా, విష్ణు, సహస్రనామాలు, రుద్ర, చండీ, గణపతియాగాలు నిర్వహిస్తూ 
లోకకల్యాణానికి కంకణబద్దులై. లోకేశ్వరునిసేవకు అంకిత మయ్యారు. కేవలం 
వారు యజ్ఞయాగాలు చేయడమే కాక అటువంటి సత్సంకల్పం కలిగినవారు ఎవ 
రైనా వారిస్టితిగతులను దృష్టిలో ఉంచుకోకుండా వారిచేత కూడా యజ్ఞయాగాలు 
చేయించడం వారిజాదార్యానికి మచ్చుతునక. ఈకార్యక్రమాలకు తోడుగా ఎన్నో 
దేవాలయాలబజీర్టోద్దరణకు సహకారవూ, వు రెన్నో ఆలయాలనిర్మాణానికి 
(ప్రోత్సాహాన్నీ అందించారు. 


కోటప్పకొండదేవాలయం జీర్టోద్దరణం పనులలో ( శ్రీ జగద్గురువులు శృరోరి 
స్వామివారిని నాలుగు ఐదు పర్యాయములు కలిసి ఆశీస్సులు, సలహాలు తీసుకొని 
పను అన్నిటినీ సమన్వయిస్తూ అందరినీ ఒకతాటిమీద నడిపించి విసుగు, విరామం 


Xil 


లేకుండా ఆయన కృషి చేశారు. తనఇలువేల్పు అయిన త్రికోటేశ్వరస్వామిసన్నిధిని 
కనీసం నెలలో ఒకసారైనా దర్శించనిదే, ఆస్వామికి అర్చనలు చేయించనిదే ఆయనకు 
నిద్రపట్టదు. విచిత్రవిషయ మేమి టంటే అక్కడ ఉండే కోతులు కూడ ఆయనను 
గుర్తుపట్టి పలకరింపుకోసం అన్నట్టు దగ్గర కొచ్చి వెళుతుంటాయి. ఆయన 
కిందనుంచి వాటిని పిలిస్తే కొండపై నుంచి పరుగెత్తుకు వచ్చి ముందుంటాయి. ఆ 
కొండకీ "సత్యనారాయణగారికీ అణువణువునా ఉన్న తప్యాయతానుబంధాలు 
అంతటివి. ' 


త్రికోటీశ్వర స్వామి చరిత్రను సేకరించడంలోనూ, (శ్రీశివార్చనమ్‌, 
కోటప్పకొండచరిత్ర గ్రంథంగా దాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన 
కషి అనితర సాధ్యం. 


ఇలాంటి(శ్రమ పడుతూ కూడ ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు అని 
ఆయన్ని ఎవరైనా (ప్రశ్నిస్తే సమాధానం మాత్రం ఇలా ఉంటుంది. ఇది నా గొప్పు 
కాదు లే వయ్య, కోటప్పకొండ సంకల్పసిద్ది ఉన్న పవిత్రపుణ్యక్షేత్రం. నా చేత పనులు 
చేయించింది మాత్రం జగద్గురు శృంగేరీపీఠాధిపతులు, ఏర్పేడు పీఠ్రాధిపతులు, 
శుకబ్రహ్మాశమాధిపతులు, శివగంగపీఠాధిపతులు, శ్రీశైలం జనార్దనానందస్వామి, 
రత్నానందస్వాములు ఇలా ఎందరెందరో స్వాముల ఆశీస్సులు, గౌరవ మంత్రివర్యులు 
డాక్టర్‌. కోడెల శివప్రసాదరావుగారి ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపించాయి- 
అని చిద్విలాసంగా చెప్పి ప్రశాంతవదనంతో తమపనిలో తాము మళ్లీ నిమగ్నమై 
శివార్చన చేస్తుంటారు. 


Xill 


శివ సమర్చనము 


నమః ప్రణవార్దాయ, శుద్రజ్ఞానైకమూర్తయే, 
నిర్మలాయ, ప్రశాంతాయ, దక్షిణామూర్తయే, నమః ॥ 
(శ్రీకోటప్పకొండదేవాలయము జీర్ణోద్రణకు శ్రద్రవహించిన వారిలో ఒకరైన 
(శ్రీయుతులు బొల్లేపల్లి సత్యనారాయణగారు కన్వీనరుగా భారతీ ధార్మిక విజ్ఞాన 
పరిషత్తువారు (ప్రచురించిన ( శ్రీ/శివార్చనమ్‌ (కోటప్పకొండచరి[త్ర) అను గ్రంథమును 
పరిశీలించితిని. ఈ గ్రంథపఠనముతో నాకు కల్గిన అభిప్రాయమే ఈ శివసమర్చనము. 
జన్మనాం నరజన్మ దుర్లభమ్‌. 


జననవురణచ క్రభవుణమున పరి(భ్రమించుజీవుడు తనపుణ్యకోటి 
(ప్రభావముచే నరజన్మము నెత్తుచున్నాడు. ఆనరజన్మలో కూడ యేకొందరో భక్తి 
ప్రపత్తులు కల్లి భగవత్సేవ చేయుచున్నారు. భగవత్సేవ చేసుకొనవలెనని అభిలాషతో 
ఉన్నను ఈ తీరుబడిలేనిజీవనసమరమున ఆచార్యులకొరకు తిరుగుతీరిక, ఓపిక 
లేక భగవానునినామస్మరణతోనే సంతృప్తి చెందువారలపాలిట పెన్నిధివంటిది ఈ 
శివార్చనము. శివార్చనకు ఉప(క్రమించుటకు ముందు ఆపరమళశివునిగూర్చి రెండు 
మాటలు మోకు జ్ఞప్రిచేయుచున్నాను. 


ఆదితః పరిశుద్దత్వాత్‌, మలత్రయ వియోగతః, 

శివ ఇ త్యుచ్యతే శంభుః సచ్చిదానందఘనః ప్రభుః. 
ఆస్పదత్వాత్‌ అశేషాణాం మంగళానాం విశేషతః 
శివశబ్దాభిధేయో హి దేవదేవః త్రియంబకః. 


వులత్రయవియోగముచే వెొందటినుండి పరిశుద్ద డైనకారణముగ 
సచ్చిదానందరూపు డైనప్రభువు శివు డని వ్యవహరింపబడుచున్నాడు. నిరంతరము 
సమస్తము లైనశుభపరంపరలకు నిలయు డైనకారణముగా దేవదేవు డైనత్రినేత్రునకు 
శివు డనుపేరు - అని గ్రంథములు చెప్పుచున్నవి. మలత్రయవియోగమువలన 
పరిశుద్దత్వము ఏమియో ఆలోచించెదము. 


XIV 


(ప్రతిజీవిలో నిఅంతఃకరణము కర్మబీజసంస్కారములకు నిలయ మైనది. ఆ 
అంతఃకరణము చిత్తవృత్తి, బుద్రివృత్తి, మనోవృత్తి, అహంకారవృత్తి అనెడి నాలుగు 
(పవృత్తులతో కూడుకొని ఉండును. అంతకరణ, వుంలదోషము= 
జన్మాంతరవాసనలతో కూడుకొనుట, విక్షేపదోషము = మానసికచాంచల్యము కల్లి 
ఉండుట, ఆవరణదోషము = స్వస్వరూపజ్ఞానము లేకపోవుట -అను వానితో 
సంబంధము లేనివాడు కనుకనే శివు డైనాడు. ( శివః= మంగళ(ప్రదః) అంతియే కాక 
సచ్చిదానందమునకు మూర్తిమంతుడుగా చెప్పదగినవాడు ఆశంభువు. 


కొన్నిఇతిహాసములవలన, మరి కొన్నిప్రమాణములవలన శివుడే దక్షిణా 
మూర్తి యని, (ప్రణవార్దమే (ఓంకారమే) ఆదక్షిణామూర్తి యని తెలియుచున్నది. 

పూర్వ మొకప్పుడు సప్తర్షులు తాము నిత్యము చేయుచున్న యోగాభ్యాసము 
వలన ఆత్మానందము, పరమశాంతి ఏమాత్రము పొందనివా రై, ఏకారణమువలన 
తాము అటువంటిస్రీతిని ఎదుర్కొనుచున్నారో తెలిసికొనుటకై ఈశ్వరునివద్దకు 
బయలుదేరినారు. ఆసమయములో హిమవత్పర్వత ప్రాంతములు చేరునప్పటికి 
(ప్రశాంత[ప్రదేశములో ఆపర్వతసానువులపై శివుడు దక్షిణాభిముఖు డై చిన్ముద్రలో 
నుండి ధ్యానము చేయుచు కన్పించినాడు. పద్మాసనాసీను డై, చిన్ముద్రతో నుండి 
ఆత్మదర్శనానందము ననుభవించుచుండగా ఆతేజస్వంతుడు కనులు తెరచినపుడు 
తవుసందేహనివృత్తి చేసికొనవచ్చు నని భావించి వారు అట్లే నిరీక్షింపసాగిరి. 
దినములు గడచినవి. ఆతడు ముద్రను వీడి బాహ్యజగత్తుకు రాలేదు. అపుడు ఆ 
బుషులును ఆతనివలె ఆసనబద్దు లై చిన్ముద్రను ధరించి ఆతనికి ఎదురుగా 
కూర్చుండి ధ్యానము చేయసాగిరి. పరమాళ్ళర్యము. ఆమహానుభావులు క్రమముగా 
సమాధి సిద్దించి, దక్షిణామూర్తియొక్క మౌనవ్యాఖ్యానముతో |ప్రబోధితు లై 
అంతర్ముఖత్వము పొందినారు. పిదప కొంతకాలమునకు వారు సమాధినుండి 
మేల్కొని తవుకు కల్షిన యోగసిద్దికి అచ్చెరువందినారు. నేత్రములు విప్పిన 
దక్షిణామూర్తికి నమస్సు లర్పించి, దేవా! యోగమువలన ఆత్మానుభూతిని 
పొందక, ఆఅనుభూతికొరకు మోవద్రకు చేరినాము. మోఉపదేశము ఏమాత్రము 
లేకయే మాకు ఆత్మానందానుభూతి సిద్దించినది. దీనికి కారణ మేమి యని 
విన్నవించినారు. వారిసందేహమునకు మందహాసము చేయుచు, యో గిపుంగవులారా! 
మానవజన్మను పాందినజీవుడు తరింపవలె నని కోరుకొనుట, ఆత్మసాక్షాత్కారము 
పాందవలె నని కోరుకొనుట ఆతనిసుకృతవిశేషము. నేను వేసినచిన్ముద్ర అర్హము 


XV 


చెప్పెదను వినుడు. పరమాత్మకు (ప్రతీక ఐన అంగుష్టముతో, జీవాత్మకు (ప్రతీక 
అయిన తర్జని కలిసి, త్రిగుణములకు అతీతు డై పరమాత్మానుసంధానముతో 
అంతర్ముఖత్వమును పొందును. ఆసమయమున మూడువేళ్ళు దూరముగ 
(తర్ణనికి) ఉండును. కనుక (సత్వ రజ స్తమో) త్రిగుణరహితు డై సమాధిస్తితిని 
పాందును. సమాధిస్టితివలన లభించినసమత్వము జీవునకు శాంతి చేకూర్చును. 
నేను ధ్యానమునం దుండి నన్ను అనుకరింపవలసినదిగా మోకు స్ఫురింపజేసితిని. 
అట్టు నన్ను అనుకరించి మిరు ఆత్మానందానుభూతితో సమత్వమును సాధించి 
కృతార్జు లైనా రని పల్కినాడు. ఈఇతిహాసమువలన శివుడే దక్షిణామూర్తి యని 
తెలియుచున్నది. ఇటువంటిసంఘటననే తెల్పునట్టి 


చిత్రం వటతరో ర్మూలే వృద్దాః శిష్యాః, గురు ర్యువా, 
గురో స్తు మౌనవ్యాఖ్యానం, శిష్యాః ఛిన్నసంశయాః. 


వటవృక్షవలివలాలవుం దుంన్నయలవకు డైనగుంరువుయెొక్కు 
మౌనవ్యాఖ్యానమువలన వృద్దు లైనశిష్యులకు సంశయములు నశించినవి. ఎంత 
చిత్రవో ? ఈశ్ళోకము కూడ దక్షిణావలార్తి ఘనతనే చాటుచున్నది. ఆ 
దక్షిణామూర్తియే ప్రణవమునకు అర మని - 


నమః (ప్రణవార్హాయ, శుద్దజ్ఞానైకమూర్తయే, 
నిర్మలాయ, (ప్రశాంతాయ, దక్షిణామూర్తయే నమః. 


అనుశ్లోకము బలపరచుచున్నది.“తస్య వాచకః, ప్రణవః ఆతనిని 
తెల్పునట్టిది ప్రణవము(ఓం కారము). ఆఓంకారస్వరూపు డైనవాడే (శ్రీ) 
దక్షిణామూర్తి. మేధాదక్షిణామూర్తి అని కొందరు వ్యవహరించుచుందురు. అది 
అంతగ వాడుకలోనికి ఎట్టు వచ్చినదో తెలియదు. శివుడు దక్షిణాభిముఖుడై తప 
మాచరించుటచే దక్షిణామూర్తిగ వ్యవహార నుందియున్నాడు. దక్షిణదిక్కుతో తప 
మొనర్చువారికి ఏకోర్కెలు ఉండ వని ప్రతీతి. కోర్కెలు తీర్చగలస్వామికి కోర్కెలు 
ఏమి ఉండును? 


అంతటిీవిశిష్టత కల్గినదక్షిణామూర్తియే త్రికూటేశ్వరుడుగా విలసిల్లినా డని 
ప్రతీతి. త్రికూటములు అనగా యోగదృష్టితో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. 
ఇవి మనశరీరమునందు ముఖ్య మైనవి. 


XVI 


ఇం(దియములద్వారా గ్రహించినసమాచారమును మెదడుకు పంపుట 
బ్రహ్మగ్రంథిపని. శరీరారోగ్యమును చూచుచు శరీరమును చక్కగ సంరక్షించుట 
విష్టుగ్రంథిపని. వ్యక్తికి కావలసినమానసికవికాసమును చేకూర్చుట రుద్రగ్రంథిపని. 
ఇవి[క్రమముగా (1) (బ్రహ్మ!గ్రంథి- మూలాధార, స్వాధిష్టానము లకు మధ్యగా 
వెన్నుపూసలోను, (2) విష్ణుగ్రంథి - మణిపూరక అనాహతనులకు నడుమను, 
(3)రుద్రగ్రంథి - విశుద్ది ,ఆజ్ఞ లకు నడుమను ఉండును. వ్యక్తి యోగవిద్య 
నభ్యసించునపుడు క్రవుముగా ఓంకారధ్యానముతో సాక్షిమా(త్రముగ నుండి 
మూడిటిని క్రమక్రమముగ దాటి కుండలినిని జాగృతము చేయవలె నని యోగుల 
వచనములు. కుండలినీజాగృతమువలన సో 9_-హం= అతడే నేను అనుఅనుభూతి 
పాందగల్లును. అపుడు ఆవ్యక్తికి దుస్సాధ్య మైనది ఏదీ ఉండదు. (ప్రకృతి వశ మై 
తీరును. 


వరానపవులు ఆస్తిక్యతకు దారముగా పోకుండుటకై పూర్వులు 
ఆలయములు, పుణ్యక్షేత్రములు ఏర్పరచినట్టు భావించవచ్చును. భౌతికజగత్తుతో 
సంబంధము ఉండి, అలోచనచే శారీరకజగత్తులో జీవుడు పరి(భ్రమించుటకు ఈ 
కేతు.” ఆలయములు స్పూర్తి నిచ్చును. 


బ్రస్తుతము ఈకోటప్పకొండపై వేంచేసియున్న స్వామి కోటీశ్వరుడు. 
కోటప్పకొండకు (త్రికూటాచల వుని, త్రికూటేశ్వరునకు కోటయ్య అని 
వ్యవహారము. అవే వా: :కలో కోటప్పకొండ, కోటయ్య స్వామి ఐనారని ప్రతీతి. 

'త్రికూటేశ్వల క్షేత్రవాహాత్మవరువలన దక్షయజ్ఞవునందు సతీ 
వియోగమచే శివుడు జ్ఞానమూర్తి యై, తప మొనర్చుచు ఈక్షేత్రముపై నెలవున్నట్టు 
తెలియుచున్నది. ఈక్షేత్రమున కొండపైభాగమున ఏవైపునుండి చూచినను 
రు(ద్రశిఖరము, విష్ణుశిఖరము, బ్రహ్మశిఖర మని పేర్టు గల మూడుశిఖరములు 
కనిపించును. అందువలననే ఈపర్వతమునకు త్రికూటాచలము, త్రికూటేశ్వరము 
అనుపేర్టు (ప్రసిద్దము. రుద్రశిఖరమున నెలకొన్న స్వామిని చేరుటకు బ్రహ్మశిఖరము, 
విష్ణుశిఖరము దాటి పోవలెను. గోపకాంత ప్రార్దనపై ఈశ్వరుడు కొండ దిగి వచ్చె 
నని కథ. 


మనపూర్వీకుల ఆచారవ్యవహారములలో, పూజామహోత్సవములలో 
అంతర్లీనముగ ఆత్మజ్ఞానము నందించుచున్నా రనువిషయము మనకు తెలిసినదే. 


XVII 


ఆపద్దతిలో ఇచట ఆలోచించిన ముక్తిని కోరినజీవుడు క్రమముగ (బ్రహ్మాగ్రంథిని, 
విష్ణుగ్రంథిని, రుద్రగ్రంథిని ఛేదించవలె నని తెల్పుదురు. ఇచట బ్రహ్మగ్రంథియే 
(బహ్మశిఖర మని, విష్ణుగ్రంథియే విష్ణుశిఖర మని, రుద్రగ్రంథియే రుద్రశిఖర మని 
భావించిన ఆపరమాత్మను దర్శింపవలె నన్న క్రమ([క్రమముగ సాధనలో ఈమూడిటిని 
అధిగమించవలె నని గ్రహించవచ్చును. ఇట్లు పూర్వులు బాహ్య మైనపూ జావిధానము 
ద్వారాన అంతరంగ మైనపూజను తెల్పినా రని భావింపవచ్చు. మనభారతక్షేత్రము 
కర్మజ్ఞానతపములకు ప్రసిద్ది వహించినభూమి కనుక, కర్మద్వారాన జ్ఞానమును పొందు 
మార్గములు పలురీతుల తెల్పుస్టలములు పెక్కు కలవు. వానిలో ఒకటి ఐన ఈ 
కోటప్పకొండ మిక్కిలి ప్రసంశనీయ మైన చరిత్ర కల్గినది. 

శివార్చన విషయమున మరి యొకరిసహాయము లేక చక్కగ అభిషేకము 
నిర్వహించుకొనవచ్చును. ఇందులో పాత్రలు ఎన్ని ఉండవలెనో తెల్పియున్నచో 
పూజాకార్య(క్రవువుతో పరిచయము లేనివారలకు కూడ సుల భవుగ 
అవగతమయ్యెడిది. 


పూజకు కావలసినసామ(గిని ఒక పట్టికగ ఇచ్చినచో బాగుండు నని నా 
అభిప్రాయము. భారతీధార్మిక విజ్ఞాన పరిషత్తువారలు వ్యయ('ప్రయాసలను 
ఓర్చుటలో కడు సమర్థులు. కనుక ప్రవాసాంతరభారతీయులను దృష్టిలో ఉంచుకొని 
వారి స్తొకర్యార్దము ఏకరు[ద్రము, ఏకాదశరు ద్రాభిషేక విధానము క్యాసెట్టు చేయించిన 
మిక్కిలి బాగుండు నని నా ఊహ. అది వారలు ఆలోచించగలరు. ఆప్రాంతములలో 
అర్చకులు దొరకుట బహుదుర్తభము. కనీసము ఏశిశుజనన మప్పు డైనను, కార్తిక 
మాసమం దైనను శివార్చన చేయుట మనకు విధి. కనుక అట్టున్నచో బాగుండును. 


ఈ గ్రంథముపై నున్న దక్షిణామూర్తి ఇట్టే హృదయములందు హత్తుకొనుచు 
గ్రంథావలోకన కుతూహలమును కర్షించుచున్నాడు. అక్షరరూపముగ నున్న 
ఈపరిషత్తువారోసేవ కడు శ్ఞాఘనీయము. ఇట్టివే మరి యెన్నియో గ్రంథములు 
వీరిద్వారాన భక్తులకు చేరువ కాగల వని భావించుచు, 

నమస్సులతో 


"3. స్వరాజ్యలక్ష్మి, 


లెక్చరరు, టి.జె.పి. యస్‌. కాలేజి, గుంటూరు. 


XVIII 


౨9 లాషి [కు గు గై 


శ్రీశివార్చనమ్‌ విషయాను[(కమణిక 


(గ్రంథ(ప్రస్తావన 
మా విజ్ఞప్తి శ్రీ బొల్లేవల్లి నత్యనారాయణ, లలీతాంజ దంపతులు 
ఆశీస్సు వూజ్య శ్రీ శ్రీ విద్యానందస్వాములవారు, వీర్చేడు 
శుభాశీః పూజ్ఞ శ్రీ, విద్యాన్వడరూపానందస్వాములవార, శ్రీకాళహస్తి 


శుభాశిషః వూజ్ఞ శ్రీ విద్యారణ్య భగవాన్‌ నరసరావుపేట 
శుభాశళంసనం శ్రీస్వామిని శారదా ప్రీయానంద, కోటప్పకొండ 
వ్రళంన వూజ్ఞ శ్రీ, స్వస్వారూపానందస్వాములవారు, (శ్రీ శివగిరి 
సత్య దీక్ష బి. లక్షీసునీత.. 

శివసమర్చునము కె. స్పరాజ్బలక్షై. 


కోటప్పకొండ చరిత్ర 
మున్నుడి మడకా సత్యనారాయణ 1 
కోటవ్బకొండ చరిత్ర 4 
సాలంకయ్యచరిత్ర 7 
ఆనందవల్లి (గోపకాంత) 8 
విశేషాంశములు 11 
ప్రభలు 13 
అల్బనలు - అభిషేకములు 47 
శ్రీతికోటీశ్చురాలయజీర్లోద్దరణ నంఘం 18 
జర్థికముగా సవాకారమందించినవారు 29 
ఆలయాభివ్చుద్రికి తోడ్పుడినవారు 20 
శ్లత్రమహాత్యము వెలువరించిన కవిపండీతులు 20 
అర్బకస్వాములు, అభిషేక (బ్రాహ్మణులు, స్వామిసేవకులు21 
దేవస్తానం స్టాన్‌ 22 


శిషేకంలో నున్న దేవాదాయశాఖవారు 22 


XIV 


శ్రీతికోటీశ్వరస్తోత్రావళి 

శ్రీకోటీళకరావలంబస్తుతి 
(శ్రీ/తికోటీశ్వరతారావళి 
(శ్రీ/తికూటేళ్ళర్యాష్టకమ్‌ 
(శ్రీకోటీళ్వరస్తుతి 
(శ్రీ//9కోటీశ్ళురదండకము 
శివతాండవం 

(శ్రీ/వీరభద్రస్తవం 

ఖడ్గములు 

ఆనకట్ట 

(శ్రీవీరభద్రదండకము 

(శ్రీ/వీరభద్రమంగళ్ళాష్టకమ్‌ 


శ్రీ శివార్చనమ్‌ - శివవైభవమ్‌ 


శివస్వుడూపవివరణ 


23 
26 
31 
32 
35 
36 
37 
37 
40 
41 
42 


43 


శసీద్దాంతము- ఇాగమాలు శ్రీ విద్యాన్తురూపానందగిరిస్వాములవారు 46 


శివళరణాగతి కోటయ్య 
(శ్రీవంచాక్షరీ - వంచదశాక్షరీ మవామంత్రవివరణమ్‌ 
ఏకవింశతి నృుత్యుంజయమంత్రాః 
శ్రీ శివార్చనమ్‌ - ఉపనిషద్‌వైభవమ్‌ 
అష్టమూర్థి ఉవనిషద్మష్టకమ్‌ 
కాలాగ్హురుద్రోవనిషత్‌ 
రుద్రాక్షజాబాలోవనిషల్‌ 


57 
అట్‌ 


64 


67 
69 


౨౫౨9౯9 


మ అ మి KE 


ఏ జ స 9 వాతి © ఘీ ( 


దక్షీణామూర్థిఉవనిషత్‌ 
రుద్రవాదయోవనిషల్‌ 
వంచ బ్రహ్మోవనిషల్‌ 
శళరభోవనిషత్‌ 
స్కంధోపనిషల్‌ 
కైవల్ఫోవనిషల్‌ 


శ్రీశివపంచాయతన దేవతోపనిషదః 


రుద్రోవనిషల్‌ 
నారాయణోవనిషత్‌ 
సూర్యో వనిషత్‌ 
గణవత్యువనిషల్‌ 
(శీదేవ్యువనిషల్‌ 
బుగ్వేదీయనూర్య సూక్తమ్‌ 
భాగ్యనూక్తమ్‌ 
శ్రీశివార్చనమ్‌- అర్చావై భవమ్‌ 
స్వగతం 
పిమ్లేళ్వరపూజు 
మహాన్మ్రా సమ్‌ 
శ్రీరుద్రాభిషేకమ్‌ 
వకాదళరుద్రాభిషేకం - లఘువిధానం 
శ్రీ శివవంచాయతనదేవలార్భ) నమ్‌ 
శ్రీ శివలఘువూజుశం 
(శ్రీ/శివాష్టోత్తర శతనామావలి 
శ్రీశివసవా(న్రనామావళి 


అ ౫ ౩౫ OM KO NR 


శ్రీశివార్చనమ్‌- స్తు తివైభవమ్‌ 


(శ్రీదకిణామూర్హి హృదయమ్‌ 

(శ్రీదకిణామూర్లి మాలామంత్రసూక్తమ్‌ 
(శ్రీదకీణామూర్హి మం(త్రకవచమ్‌ 

(తైలోక్ళ సంమోహనకవచమ్‌ 

శ్రీదత్షిణామూర్తి కవచమ్‌ 

శ్రీదక్షిణామూర్డి చతుర్చింళతి వర్థమాలాస్తోత్రమ్‌ 
శ్రీమేధాదక్షీణామూర్హిమం త్రవర్థవదస్తుతిః 
(శ్రీదక్షణామూరిస్తుతిః 

(శ్రీదకిణామూర్షష్టకమ్‌ 

శ్రీదక్షణామూర్తి స్రవమ్‌ 


. (శ్రదక్షిణామూర్తి స్తోత్రమ్‌ 


మృత్యుంజయస్తో త్రమ్‌ 
రుద్రస్తుతిః 


. శ్లోకళతరుద్రీయమ్‌ 


(శ్రీ శివకవచమ్‌ 
శివతాండవస్తోత్రమ్‌ 
(శ్రీ/శివాష్టోత్తరళతనామస్తోత్రమ్‌ 
శివనామావలళిల్మష్టకమ్‌ 
శివవంచాక్షరస్తోత్రమ్‌ 
దారిద్రదహనస్తోత్రమ్‌ 
(శ్రీ/శివళంకరవందనస్తోత్రమ్‌ 
శ్రీశివావరాధత్షమావణస్తో త్రమ్‌ 
శ్రీ శివమాననవూజు 

హమ జమ 


కోటప్పకొండచరి (త్ర 


మున్నుడి 


డౌ | మడకా సత్యనారాయణ, ఎం.ఏ. పిహెచ్‌.డి. 
ఆంధధ్రోపన్యాసకులు, నరసరావుపేట. 


మనకోటప్పకొండను దర్శిస్తే సకల పాపాలు, సమస్త దోషాలు, తొలగి 
పోతాయని (ప్రతీతి. మహా మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు 
దక్షిణామూర్తిగా యోగనిష్టుడై దేవతలకు బుషులకు బ్రహ్మోపదేశం చేసినట్లు 
స్టలపురాణాలు వివరిస్తున్నాయి. పరమ పవిత్రమైన ఈ పర్వతక్షేత్రం నరసరావుపేట 
పట్టణానికి దక్షిణంగా పన్నెండు కిలోమోటర్హ దూరంలో ఎల్లమంద, కొండకావూరు 
గామాలమధ్య ఉంది. 


మహాశివరాత్రి పర్వదినాన కోటప్ప కొండవద్ద ఉపవాస జాగరణాదులతో 
(ప్రభల ఉత్సవం జరిపించే సంప్రదాయాన్ని భక్తుడు .కోర్ని సాలంకయ్య 
ప్రారంభించినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే సాలంకయ్య ఎప్పటివాడనే 
విషయం చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. 


కోటప్ప కొండ ప్రశస్తి కీ॥ ఈ! 1000 సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్లు 
ఈ ఆలయంలోని కొన్ని దానశాసనాలే వివరిస్తున్నాయి. “దక్షిణ ఇండియా 
శాసనములు” వాల్యూం-4-లో 915వ నెంబరు మొదలు 925వ నెంబరు వరకు 
కోటప్ప కొండ శాసనాలు ము(దితాలు. ఈ చారిత్రక అంశాలను మద్దులపల్లి 
గురుబ్రహ్మ శర్మ గారు తవు ,శ్రీత్రికోటీశ్వర చరిత్రములో సోదాహరణంగా 
ఇక్‌ 
ఎర్కొన్నారు. 


క్రీ.శ.6,7 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనంద గోత్రీకులు 
విష్ణుకుండినులు త్రికూటాధిపతులు గా బిరుదు వహించారు. అయితే వారికాలంలో 
'కోటప్ప కొండ దేవాలయం యే మేరకు అభివృద్ది సాధించిందో వివరించే ఆధారాలు 


——— (| 


(శీ/శివార్చనమ్‌ 


లభించటం లేదు. కోటప్ప కొండ కోవెల దాన శాసనాల్లో వెలనాటి గొంకరాజాు, 
వెలనాటి చోడ భీమనాథుడు, వెలనాటి కులోత్తుంగ చోడుడు, వెలనాటి రాజేంద్రుడు 
మొదలైన పేర్లు కనిపిస్తున్నాయి. 


త్రికోటీశ్వరస్వామికి భూములు సమర్పించిన వారిలో ( శ్రీక్నష్ణ దేవరాయలు, 
నరసరావుపేట జమిందారు (శ్రీ) రాజా వు(లాజు వేంకట రాయనివారు, 
చిలకలూరిపేట జమిందారులైన (శ్రీ) మానూరి వారు, అమరావతి (శ్రీరాజా 
వాసిరెడ్డి వెంకటాద్రి నాయనివారు, పెటూరివారిపాలెం జమిందారు (శ్రీ, గణపతిరావు 
బాబుగారు మరెందరో అజ్ఞాతభక్తులు కోటప్పకొండ దేవాలయం అభివృద్ది కోసం 
యధాశక్తి తమవంతు పాత్ర నిర్వహించారు. 


మహాశైవ శాంభవీదీక్ష మంత్రోపాసకులైన (శ్రీ) పినపాటి ఏలేశ్వర అయ్యవారు 
ఈ దేవాలయ ప్రశస్తి కోసం, జనాకర్షణ యంత్రం స్ట్రాపించి అష్టదిగ్బంధనం చేశారు. 


జాతీయోద్యమకాలంలో జాతీయనాయకుల చిత్రపటాలతో (ప్రభలుకట్టి 
దేశభక్తి భావాలను ప్రబోధించిన ఘట్టాలు కోటప్పకొండ వద్ద జరిగాయి. 


కాలం గడిచేకొద్ది లక్షలాది యాత్రికులతో రద్దీ ఎక్కువౌతున్న కోటప్ప 
కొండ పుణ్యక్షేత్రాన్ని సకల సదుపాయాలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే 
సత్సంకల్పం నాటి శాసనసభ్యులు నేటి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖామాత్యులు 
మాన్య శ్రీ) డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గారికి కలిగింది. లక్షలాది భక్తులు కొండ 
ఎక్కే శ్రమలేకుండా ఘాట్‌రోడ్‌ నిర్మాణం జరిపించాలని సంకల్పించారు. ఆయన 
కృషి ఫలితంగానే 1986 ఏప్రియల్‌ 9వ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి పద్మశ్రీ) 
నటరత్న నందమూరి తారకరామారావు గారు కోటప్పకొండ ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి 
శంకుస్థాపన చేశారు. 4.7 కిలోమోటర్ర పాడవు ఘాట్‌రోడ్‌ వేయటానికి రూపకల్పన 
జరిగింది. ఇటీవల ఘాట్‌రోడ్‌ పనులు శరవేగంతో చకచకా సాగాయి. సుమారు 
రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో లక్షలాది భక్తుల కోసం నిర్మించిన ఘాట్‌రోడ్‌ 
(ప్రజాసేవకు సిద్దమైంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి 


వాకా షో య 


ఘాట్‌రోడ్‌ పూర్తిచేయించటంలో డ్యాక్టరు కోడెల శివప్రసాదరావుగారు చేసిన కృషి 
అందుకు రాష్ట్రముఖ్యమంత్రి (శ్రీ నారా చంద్రబాబు నాయుడు, సంబంధిత 
(ప్రజా(ప్రతినిధులు అందించిన సహకారం కోటప్పకొండ చరిత్రలో 
చిరస్మరణీయమవుతుందని భావించటం అతిశయోక్తి కాదు. 


ఆలయపునరుద్దరణ, బస్సులు నిలిపే విశాలప్టలం, మంచినీటి సదుపాయం, 
అభిషేక మండపము, సుందరమైన ఆలయ గాలిగోపురం మొదలైన నిర్మాణ 
కార్యక్రమాలు (శ్రీ) శృంగేరి పీఠాధిపతి (శ్రీ క్రీ శ్రీ) జగద్గురు (శ్రీ భారతీ తీర్థ 
స్వామి వారి దివ్యాశీస్సులతో ఆం(ధ్ర (ప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ వారి 
సహకారంతో, (శ్రీ కోడెల శివప్రసాదరావుగారి కృషితో శరవేగంతో జరిగిన తీరు 
ముదావహం. వాటిని శోభాయమానంగా తీర్చిదిద్ది పూర్తిచేసిన విధం ప్రశంసాపాత్రం. 
కోటప్ప కొండ చరిత్ర సంకలన కర్తలు భారతీధార్మిక విజ్ఞానపరిషత్తు 
(గుంటూరు) కన్వీనరు (శ్రీ, బొల్లేపల్లి సత్యనారాయణగారు, జగమెరిగిన ఆధ్యాత్మిక 
. చింతనా తత్పరులు. ధార్మికగ్రంధాలను ప్రచురించటం (శ్రీ రుద్రయాగ (శ్రీ 
చండీయాగాలను నిర్వహించటమే తమ జీవిత పరమార్హంగా పురోగమిస్తున్న 
సహృదయులు. (శ్రీసత్యనారాయణగారి సతీవుణి (శ్రీీవుతి లలితాంబగారు 
భగవన్నావు సంకీర్తనంలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న (క్రీ) లలితా 
పరాభట్టారికా భక్తురాలు. వీరి ఇలవేలుపు (శ్రీత్రికోటీశ్వరస్వామి. వారు 1977వ 
సంవత్సరం నుండి యిప్పటివరకు రుద్రయాగం, పూజలు భక్తితో నిర్వహించటం 
నేనెటుగుదును. ఈ దేవాలయ జీర్టోద్దారణ సంఘం వారి, దేవాదాయ ధర్మాదాయశాఖ 
వారి కృషి అభినందనీయం. 


ee 


శ్రీగణేశ్వరాయ నమః 
శ్రీమాడతే నమః 
శ్రీమేధాదకిణామూర్తయే నమః. 


శ్లో॥ ఓం నమః ప్రణవార్దాయ, శుద్దజ్ఞానైకమూర్తయే, 
నిర్మలాయ, ప్రశాంతాయ, దక్షిణామూర్తయే నమః. 


కోటప్పకొండచరి(త్ర 


(శ్రీమంతము, సకల కళా( శ్రీ మంతమునైనమన భారత దేశము వేదభూమి. 
తపోభూమి, కర్మభూమి, ధర్మభూమి అని విశ్వవిఖ్యాతి పొందినది. ఇది విశ్వమునకు 
మార్గదర్శకమై జ్ఞానవిజ్ఞానసుధలను పంచి, అజరామర కీర్తి పతాకాలను నెలకొల్సినది. 
దీని నాదర్శముగా స్వీకరించివే. అన్ని దేశవులును సంస్కార సంపత్తిని 
సంపాదించుకొన్న వనుట నిత్యసత్యము. 


కాశ్మీరము ముఖబింబమందలి తిలక రేఖగాను, వింధ్యపర్వత శ్రేణి నీలాల 
మొలనూలుగాను, సింహలసీమ వజ్రాలపాదపీఠముగాను, విలసిల్లు నీపవిత్రవిశాల 
దేశమున బహురాష్ట్రములు తవుతవుస్వస్థానవే షభాషాసం ప్రదాయస్వయం 
(ప్రతిపత్తులతో అత్యంతఖ్యాతిని సంతరించుకొన్నవి. 

ఇట్టిదేశమం దున్నతసంస్కృతి నార్టించినరాష్ట్రములలో సర్వాదర్శమైన 
ధార్మికజ్ఞానసంపద, త్యాగ గుణదక్షత, కర్తవ్యతానిష్ట తన కొక (ప్రత్యేకభూషణమై 
వెలయగా( ఆం(ధ్రదేశము) తెలుగుదేశము విరాజిల్లు చున్నది. ఈఆం(ధ్రదేశ 
వై భవమునుగూర్చి వుహాపండి త శిరోవుణి యగు అప్పయ్యదీక్షితులవారు 
ఆం(ధత్వము, ఆం(ధభాష మహాతపళ్ళక్తి సంపన్నులకు మాత్రమే లభించునని 
(ప్రశంసించిరి. 


ఇంతమహత్త్వము గల తెలుగుదేశమున అనేక పుణ్యక్షేత్రములు అనగా, 
శ్రీశైలము, (శ్రీ, కాళహస్తి, అమరావతి, ద్రాక్షారామము, తిరుపతి, భద్రాచలము, 
మున్నగునవి తమఅపారమైన మహిమతో సర్వ శ్రేయోదాయకశక్తితో, భక్తకోటికి 
కోర్కెలను నెరవేర్చుచున్నవి. ఇట్టిక్షేత్రములలో సకలశక్తులు కలిగి కేవలజ్ఞానలక్ష్మికి, 


(శీ/శివార్చనమ్‌ కోటప్పుకొండచరిత్ర 


మంత్రసిద్దికి ప్రధానకేంద్రముగా వెలుగొందుచున్న మహాజ్నేత్రము “త్రికూటా 
చలము.” దీనిని తెలుగువారు “కోటప్పకొండ” అనియు, “కోటయ్యకొండ” 
అనియు, “ఎల్లమంద కోటయ్య కొండి అనియు పిలుచుచున్నారు. 

ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞ మొన రించి విఫలు డైన తరువాత (శ్రీ 
పరమేశ్వరుడు సతీవియోగమున విరాగియై, జ్ఞానమూర్తియై ఇచ్చటనే నెలకొనినట్టు 
క్షేత్రపురాణాదులవల్ల వెల్లడి యగుచున్నది. దక్షయజ్ఞవుందు సతీదేవి తన 
దేహమును అగ్ని కాహుతి యొనర్చినసంగతి తెలుసుకొని (క్రోధవయూర్తి 
యైనశివునితేజస్సు నుండి ఉద్భవించిన వీరభద్రునిధాటికి భీతిల్లినదేవత లందరును 
శివుడు లేనియజ్ఞవమున పాల్గొన్న తవుఅజ్ఞానమును తొలగించుకొనుటకై 
ఈత్రికూటాచలమున వేంచేసియున్న జ్ఞాననిధి యైనపరవుశివునివలన 
జ్ఞానోపదేశము నొందినట్టు, దక్షుని అపరాధమును సంపూర్తిగా క్షమించి రక్షించ 
మని వేడినట్టును, శివుడు వారి విన్నపము మన్నించి దక్తునకు గొజ్ణాతల నమరించి 
అతని పశుత్వలక్షణమును వెల్లడి చేసినట్టును తెలియును. 


వెలనాటి ప్రాంతవుందున్న బెల్లంకొండ, కొండవీడు, అద్దంకి సీవుల 
నడుమనున్న ఈకొండ 1500 ఎకరాలస్టలము నాక్రమించి యున్నది. దీనిఎత్తు 
1587 అడుగుల ఎత్తు, దీని చుట్టుకొలత దాదాపు 10 కిలోమోటర్లు. అడుగుతక్కువ 
ఆమడ అనియు (ప్రతీతి కలదు. 


ఈ పర్వతము వినుకొండకు తూర్పున 30 కిలోమీటర్లు, నర్సరావుపేటకు 
దక్షిణమున 12 కిలోమోటర్లు, చిలకలూరి పేటకు పడమర .16 కిలోమోటర్లు, 
అద్దంకి కి ఉత్తరమున 40 కిలోమీటర్లు దూరమున ఉన్నది. 


ఏ వైపునుండి చూచినను ఈ కొండపైభాగమున 3 శిఖరములు కనిపించును. 
1 రుద్రశిఖరము. 2. విష్ణుశిఖరము 3. బ్రహ్మశిఖరమని వాని నామములు. అందు 
వలననే దీనికి “(త్రికూటాచలి” మను ప్రసిద్ది ఏర్పడినది. ఈకొండమీది రుద్ర 
శిఖర (ప్రదేశమున ప్రాతకోటేశ్వరస్వామి వెలసెను. ఇచ్చట చిన్న గుడియు, లింగము, 
దాని కెదురుగా శిధిలావస్టలో నున్న కొయ్యధ్వజమును గలవు. ఈ స్వామి భక్తుల 


నయా ్ర 


(శ్రీ/శివార్చనమ్‌ కోటప్పకొండచరిత్ర 
మానసికబాధల తొలగించు మహిమ కలవాడు. శ్రావణమాసమున ఈస్వామిని 
పూజించిన జ్ఞానసంపద లభించుట నిశ్చయము అని పుణ్యపురుషులందరు 
భావింతురు. సాలంకయ్య అను భక్తు డీస్వామిని సేవించి తరించెను. 

విష్ణుశిఖరమందు లోకరక్షకుడైన ( శ్రీ) మహావిష్ణువు “పాపనాశనేశ్వరుడు” అను 
లింగరూపమున వెలసియున్నాడు. కార్తిక మాసమునం దీస్వామిని పూజించిన సకల 
దుఃఖములు తొలగు నని పురాణవచనము. దీనినే “గద్దలబోడు” అని అందురు. 
ఈ ప్రదేశమున గల దొనలందు స్వచ్చమైన జలము సర్వదా సంపూర్ణముగా నుండును. 
ఈదొనలు దేవనిర్మితములు. 

(బహ్మశిఖర వు రు[ద శిఖరవఎలనకు వెలుపల గలదు. ఈ(బ్రహ్మ 
శిఖరముమీదనే నేడు ప్రజల పూజలందుచున్న నూత్న కోటీశ్వరుడు నెలకొన్నాడు. 
ఈస్వామి భక్తులకోర్కె లన్నియు తీర్చుదయావుయుడు. విశ్వకల్యాణ 
సంధాయకుడు. సకల జ్ఞాన ప్రదుడు. దీనజనబాంధవుడు. ఈకోటీశ్వరస్వామిని 
మాఘమాసమున అర్చించిన సర్వపాపములు తొలగు ననియు, మోక్షసామ్రాజ్య 
లక్ష్మీ చేపడుననియు దృఢముగా నమ్ముదురు. ఈ త్రిశిఖరవఎలపై వెలసిన 
లింగమూర్తుల (ప్రభావ మేనాటికిని తరుగదని పరమేశ్వరుడే తెలిపెను. 


(శ్రావణమున రుద్రశిఖరస్వామిని, కార్తికవున విష్ణు శిఖరస్వామిని, 
వరాఘవరా సమున (బహ్మశిఖర స్వామిని సేవించిన తాప(త్రయము నశించి 
ముక్తిదాయకమైన లింగార్చన ఫలము లభించును. ఇక్కడ పార్వతీదేవి లేనందున 
కోటీశ్వరస్వామిని జ్ఞానానందమయు డగు (శ్రీ, దక్షిణామూర్తిగా భావించుచున్నారు. 
విద్వన్మణిసిద్దాంతిశిరోవుణియు నగు చింతలపాటి వీర నీలకంఠకుటుంబ 
రామశ్యాస్త్రిసిద్దాంతి గారు తమ'త్రికూటేశ్వరతారావళిలో దక్షిణాస్య, దక్షిణామూర్తి 
శబ్దవులతో స్వామిని సంబో ధించినారు. అత్య ధికవేంధాశక్తి ని, అత్యంత 
(ప్రజ్ఞాపాటవమును (ప్రసాదించుస్వామి గావున నారీతిగా సంభావించి రని మనము 
భావింపవచ్చును. ఈవిషయము పండితులు, వివుర్శకులు, నిర్ణయించి 
తెలుపవలసినదే - ఈ సందర్భమునందే ఈ స్వామిని సేవించి తరించి శిలారూపులై 
వెలసిన మహాభక్తులను గూర్చి తెలిసికొనుట ముఖ్య మని భావించి 
వివరించు చున్నాము. 


(శ్రీ/శివార్భనమ్‌ కోటప్పకొండచరిత్ర 


సాలంకయ్య చరిత్ర : 

ఈకోటప్పకొండకు సమీపమున “ఎల్లమంద ” అను పేరు గలగ్రామము 
కలదు. అందు కోర్ని వంశమున “ సాలంకయ్య ” అనునతడు జన్మించెను. అతడు 
సద్గుణసంపత్తి గలవాడు. శక్తివుంతుడు. అతని శివ భక్తి నిష్టానియువంములు 
అపారములు. అరిషడ్వర్గమును జయించిన సాలంకయ్య శివ భక్త (శ్రేష్ణుడై ఆరు 
లింగస్టానముల నెటింగెను. వీరశైవు డైనయితడు యోగవిద్యయందును, శివపూజా 
విధానమందును పారంగతుడు. శరీరకష్టముతో కట్టెలను కొట్టి విక్రయించి వచ్చిన 
సొమ్ముతో అతడు జంగమార్చన చేసెడివాడు. శివభక్తులను పూజించుటయే అతని 
ముఖ్యబాధ్యత అయినది. ఇ ట్టుండగా ఒకనా డతడు కొండపై కెక్కి కట్టెలు కొట్టుచు 
అలసి చెట్టునీడకు జేరి దాపుననే గలకోటీశ్వర లింగమును దర్శించెను. అత 
డానందభరితుడై ఆస్వామిని మనసారపూజించెను. నాటినుండి (ప్రతిదినము దొనలో 
స్నానమాడి భస్మధారియై, రు(ద్రాక్షమాలికలు దాల్చి, పంచాక్షరీవుం(త్రము 
జపించుచు స్వామివారికి షోడ శోపచారము లొనర్చుచు బిల్వదళములతో అష్టోత్తర 
శతనామపూజలు సల్పుచుండెను. ఒకనాడు కొండపై గలబిల్వవనమును చూచి 
అక్కడనే యుండి తప మొనర్చిన ముక్తి కలుగు ననియు పరమాత్మకు సన్నిహితుడ 
నగుదు ననియు తలంచెను. ఆసంకల్పము దృఢము కాగా మారేడుచెట్టు నీడయంచు 
పద్మాసనముతో, మౌనదీక్ష వహించి కోటీశ్వరునిగూర్చి తప మొనరించుట 
కుప(క్రమించెను. ఇట్టికఠోరదీక్షతోనే అతడు కాలము గడుపుచుండగా నొకనాడొక 
జంగమయ్య ప్రత్యక్ష మాయెను. అతనిని చూచి పరమశివునిగా భావించి అర్భించి 
తనగృహమునకు విచ్చేయు వని (ప్రార్ధించెను. ఆజంగవుయ్య వానిప్రార్ధనకు 
అంగీకరించి అతనియింటి కేగి కేవలము క్షీరములను మాత్రమే త్రాగుచు కొన్ని 
దినము లుండి తరువాత అదృశ్యు డాయెను. సాలంకయ్య వానిక్షె వెదకి వేసారి 
నిరాశతో నిరాహారదీక్ష పూనెను. ఒకనాడు బ్రహ్మశిఖర ప్రాంతమున తిరుగుచున్న 
.సాలంకయ్యకు అక్కడి ఒకగుహలో దివ్యతేజోరూపమున దర్శన మిచ్చి మీయింటిలో 
విందారగించినది నేనే, నేను నీవాడను, పరమేశ్వరుడను, నే నివ్చటనే యుందును. 
ఇక్కడ దేవళము నిర్మించి నన్ను లింగరూపమున ప్రతిష్టించి పూజింపుము. 
మహాశివరాత్రినాడు నియమవంతుడవై అభిషేకాదు లొనర్చి, ప్రభలు కట్టించి, నాటి 
రాత్రి జాగరణ మొనర్చ్భు మనియు ఆపూజా ఫలముచే నీవు శివైక్య మందెద వనియు 


— (7) 


(శీ, -వార్చనమ్‌ కోటప్పకొండచరిత్ర 


తెల్ఫెను. సాలంకయ్య కోరుకొనగా శివైక్యసంధానపద్దతిని గూడ నుపదేశించి 
తేజోమూర్తి యైన ఆ యోగీంద్రు డంతర్జాన మొందెను. ఆఉపదేశము ననుసరించి 
ఆభక్తుడు సకలపూజావిధానములు నెరవేర్చుచు శివరాత్రినాడు అన్ని క్షేత్రములందు 
స్వామికి కల్యాణోత్సవము జరుగుచుండగా నిక్కడ మాత్ర మెందుకు జరుపరా 
దని తలంఛి పార్వతీదేవిని ప్రతిష్ట చేయ యత్నించెను. అంత నాకాశవాణి యీ 
స్టలము యోగ స్టలము, భోగస్టానము కాదు. ఇది జ్ఞానరాశి యైన దక్షిణామూర్తి 
స్టాఎము. (బ్రహ వర్యదీక్షలో నున్న స్వామి కిచ్చట కల్యాణము జరుపగూడదు అనెను. 
ఆవాక్కులు విని సాలంకయ్య విరక్తుడై దేహత్యాగ మొనర్చ నెంచి పీఠమధ్యమున 
నిలిచి లింగైక్య సంధాన మెనర్చెను. పరమేశ్వరు డతనిని తనలో లీన 
మొనరించుకొనెను. అతనిభౌతికరూపము లింగాకృతి గాంచెను. అతనితమ్ములు 
ముగ్గురును భగవద్దయకు పాత్రులై లింగమూర్తులై నిలిచిరి. ఈవిధముగా ఆ 
ప్రదేశము పంచబ్రహ్మస్ట్రానము ” గా (ప్రసిద్ది చెందినది. ఈభక్తుడు సాలంకయ్య 
సంకల్పబలముతోనే ఈ యల్లమంద కోటీశ్వరునకు ఇంత ప్రభ. ఇంత భక్తజన 
సమూహమునకు (ప్రథమకారకుడు సొలంకయ్యే. 
ఆనందవల్లి ( గోపకాంత): 
'కోటప్పకొండ పరిసరమున నందిపాడు అను ఒక పల్ఫెయుండెను. ఆపర్తెలో 
యాదవకులమునందు సునందు డనువాడు జన్మించెను. అతడు చిన్న నాటినుండి 
కోటీశ్వర భక్తుడై ఖ్యాతి గాంచెను. అతడు పెరిగి పెద్దవాడై యుక్త వయస్సున“కుందరి” 
అనుకన్యను వివాహమాడెను. ఆదంపతులకు భగవత్‌కృపావిశేషమున ఒకకూతురు 
ఉద్భవించెను. ఆకన్యక పేరు ఆనందవల్లి. సునందు డాబాలికను లక్ష్మీదేవిగా భావించి 
సంతసించెను. ఆఆనందవల్లి భువనసుందరరూపముతో నెదుగుచు తల్లిదండ్రుల 
హృదయము నానందమున నోలలాడజేయుచుండెను. ఆమె అందమునకు వన్నె 
గొల్పుచు వినయసంపదయు పెంపొందెను. సౌందర్యమందిరయైన ఆనందవల్లి పూర్వ 
పుణ్యవైభవమున శివభక్తితత్పరురాలై విలసిల్లినది. ఆమె అనుదినము తనకులమువారి 
వెంట ఆవులను మేపుటకై నందిపాటి మీద కేగెడిది. పసితనమునుండియు ఆమె 
శివభిక్తియుక్త యగుటచే పూలమాలల జోలికి పోక రుద్రాకమాలలు ధరించును. 


(శ్రీశివార్బనమ్‌ కోటప్పకొండచరి త్ర 


ద 


కోటీశ్వరకథలనే పాడును. ఈపరిస్టితి నంతయును గమనించినతల్లి ఆమెతో ఒకనాడు 
“అమ్మా! నీ యౌవన మిట్లు విరక్తిభావముతో వ్యర్ధ మొనర్చుకొందు వేల? 
తగిన వరుని వివాహమాడి భక్తికి, ముక్తికి, మూలమైన _ సుఖము 
లొందు” మనెను. 

ఆపలుకులు విని ఆనందవల్లి “తల్లీ, శివుని పూజించుటవలననే తప్పక ముక్తి 
లభించును. ఐహికసుఖము లన్నియు క్షణికములు. శాశ్వత భోగమోక్షము లొసగు 
శివభక్తిని వీడి అల్పబుద్దులవలె విషయలోలతలో మునిగి అధోగతి పాలగుటకు నే 
నంగీకరింప "ననెను. ఈవిధమునంతయు గమనించి సహృదయుడైన తండ్రి 
కుమార్తెను మంచిమాటలతో బుజ్జగించుచు “అమ్మా! నీ మేనత్తకొడుకైన సుందరుని 
పెండ్రియాడి మా కానందము కూర్చుము. అతడును దైవభక్తి పరాయణుడే ” 
అని నచ్చచెప్పి ఆమె యంగీకారముతో పెండ్లి జరిపించెను. మేనత్తకొడుకు తగిన 
ఈడు జోడు అయిన వాడగుటచే ఆనందవల్రీ సుందరులు |(ప్రజలమన్ననలకు 
పాత్రులైరి. దయ, సౌందర్యము, వినయసంపద, దైవభక్తి కల యాకాంత 
వివాహానంతరము కూడ పరమేశ్వరుని పూజించుటకు కొండపైకి వెళ్ళెడిది. ఆ 
నవదంపతులు కోడిగా లాడుకొనుచు నిత్యము ఆవులను వేపుటకై అడవికి 
వెళ్ళెడవారు. అందాలరాశి అయిన తనభార్యను చూచి సుందరుడు ఉప్పాంగిపోవును. 
వారిరువురు హద్దులు మీరని నడవడితో నొద్దిక కలిగి కాలము పుచ్చుచుండిరి. 
సుందరు డేనాడును ఆవె శివపూజను నివారించలేదు. అరవురికలు, 
పారపొచ్చెములు లేని ప్రణయజీవనయా త్ర సాగుచుండగా ఆనందవల్లి గర్భవతి యైనది. 
సీమంతాదికృత్యములు జరిగినవి. నానాటికి గర్భభారము దుర్చర మయినది. 
మునుపటివలె రుద్రశిఖరము పై కేగి స్వామిని కొలుచుశక్తి ఆమెకు క్షీణింప సోగెను. 
ఒకనాడు తాను తెచ్చిన ఆవు పాల కడవ ఒకచోట దించి పూలు తెచ్చుటకై వెళ్ళెను. 
ఆసమయమున నొకకాకి వచ్చి యాకడవ మీద (ఖాలగా కడవలో నిపాలన్నియూ 
నేలపాలాయెను. తిరిగి వచ్చిన ఆమెకు ఆదృశ్యము మిక్కిలి క్రోధమును కలిగించెను. 
“ నేటి నుండి కాకిజాతి ఈకొండపైకి రాకుండు గాక, నీచ కాకి జాతి నిర్మూలమయి 


— (0) 


(శ్రీ/శివార్చనమ్‌ కోటప్పకొండచరిత్ర 


పోను” అనెను. ఆమెవాక్కు సత్య మైనది. ఒకకాకి కూడ ఆక్షేత్రమం దెక్కడను 
కనిపించదు. నిశితముగా పరిశీలించిన ఇక్కడికి కాకులు రానితీరు (ప్రత్యక్ష 
నిదర్శనముగా నున్నది. ఈవిషయము దేశప్రఖ్యాతి గొన్న (ప్రబలసాక్ష్యము. 


ఆతరువాత ఆనందవల్లి మరొకచోటనుండి అతిప్రయాసతో పాలు తెచ్చి 
కోటీశ్వరస్వామికి అభిపషేకాదులతో పూజసల్సెను. పూజానంతరము చేతులు మోడ్చి 
ఓ స్వామి ! గర్భభారముచే కొండపైకి వచ్చి నీ పూజ చేయజాలకున్నాను. నా కోర్కె 
తీరున ట్లు వరము ప్రసాదించు మని (ప్రార్థించెను. భక్తకోటుల భవబంధముల 
తొలగించు ఆ స్వామి సత్యవచన యైన ఆమెకోర్కెను తీర్చ నెంచి - ఓ ఆనందవల్లీ! 
నేనే కొండ దిగి వత్తును. వెనుకకు మరలి చూడకు. ముందు నడువుము అనెను. 
ఆమాట (ప్రకారము ఆ గోపకాంత ముందు నడువసాోగెను. కొంతదూర మేగిన 
పిమ్మట స్వామిరాకవలన కలిగిన సందడికి భయ భ్రాంత యై వెనుకకు తిరిగి చూచెను. 
ఆవిషయమును గుర్తించిన పరమేశ్వరుడు నియమభంగ మైనది కావున నేను ఇక 
భూమి మీదకు రాక ఇక్కడనే నిలుతును అని యాగిపోయెను. ఆపరిస్టితికి 
ఆనందవల్లి విచారగ్రస్త యై దేవా! నీవు (బ్రహ్మశిఖరమునందు లింగమూర్తి వై 
నిలిచినచో నేను మాత్ర మీలౌకికసుఖములను గోరుదునా? నీ ఉపదేశానుసారము 
నేను గూడ (బ్రహ్మైక్య మందెదను అని ఏకాగ్రచిత్త యై స్వామిని మనసున నిలిపి 
జన్మను తరింపజేయు మని ప్రార్థించెను. ఆమె(ప్రార్థన మాలించి పరమేశ్వరుడు 
ఆనందవల్లి భౌతికరూపమును తనయందు లీనము గావించుకొనెను. ఆమె అచ్చటనే 
శిలారూప మై నిలిచెను. అప్పుడే జన్మించిన ఆమెపు(త్రుడు కూడ శివైక్య మందెను. 
ఈనాటికిని పరమేశ్వరవచనానుసారము మొట్టమొదట ఆనందవల్లిని దర్శించిన 
తరువాతనే స్వామిదర్శనభాగ్యము కలుగుచున్నది. ఇది స్వామి భక్త పరాధీనతకు 
చక్కనినిదర్శనము. 


ఆనాడు “ నందిపాడు” గా పేరు గాంచినగ్రామము క్రమముగా శిథిల మై 
మహామంత్రి తిమ్మరుసు ఇచ్చిన దానస్టలముతో నేటి “కొండకావూరు ” అను 
గ్రామముగా వెలసినది. 


(శ్రీ/శివార్బనమ్‌ కోటప్పకొండచరిత్ర 


విశేషాంశములు 


ఈపర్వతము ఆదినుండియయ మునులు, తపస్సిద్దులు, యోగులు, 
మం|[త్రానుష్టానపరులు నివసించిన పవి(త్రస్థలము. ఈనాటికి నిక్కడ ఆ 
వంాహోదయులు సంచరించుచున్నారు అని అనుభవ జ్ఞాలఅనం భూతి. 
(త్రిపురాంతకమునకు కపోతేశ్వరక్షేత్రమునకు (శ్రీ) శైెలమునకు ఈశాన్య భాగమున 
ఉన్నందున శైవుల కిది యొకపెన్నిధి. వారికిని దీనికిని అవినాభావసంబంధ మున్నది. 
ఎల్లమునులు గుంపులు గుంపులుగా వచ్చి స్వామిసేవై యిక్కడ నివసించిన కారణమున 
ఇచ్చట గలగ్రామమునకు “ఎల్లమంద ” అనునామము సార్ధక మైనది. 

ఇక్కడకు నింద్రాదిదేవతలు, మహర్షులు, మహాసిద్దులు వచ్చి స్వామివలన 
జ్ఞానోపదేశము పొందినట్టు తెలియుచున్నది. ఇదొక సత్వగుణ ప్రధానస్టలము. దీని 
పైభాగమున దేవనిర్మితము లైన దొనలు, గుహలు, విష్ణుశిఖరభాగమున నేనాడును 
నింకిపోని సెలయేటియూటయు దైవళక్తికి ప్రబలనిదర్శనములుగా నున్నవి. 
ఇప్పటికిని ఈకొండమీద లంబికాయోగసిద్దులున్నారని (ప్రతీతి కలదు. 

సాలంకయ్య, ఆనందవల్లి, సిద్దమల్లప్ప మున్నగు భక్తాగ్రేసరులు నిష్టతో ననేక 
రీతుల ఆత్మపరిశీలనలు చేసి (బ్రహ్మజ్ఞానము పొంది భక్తకోటికి ఈదేవాలయ 
పరిచయభాగ్యము నొందజేసినారు. 


ఈ క్షేత్రమునకు దాపున ఓగేరు ( ఓంకారనది) ప్రవహించుచున్నది. ఈ 
నది గుత్తికొండబిలము, చేజెర్ల క్షేత్రములగుండా (ప్రవహించుచు వచ్చి ఈ త్రికూట 
క్షేత్రము దాకి సముద్రగర్భమున లీనమగుచున్నది. 

ఈక్షేత్రమందు సిద్దులు, అష్టసిద్దులు, నిధులు, నీనాటికిని ఉన్నట్టు 
(ప్రమాణములు లభించుచున్నవి. 


1000 సం ॥ లనుండి ఈ క్షేత్రము జనసందోహములకు పరిచయమై నట్టుగా 
శాసనాల ద్వారా తెలియుచున్నది. 

ఈనాటికి చుట్టుపక్కల గ్రామప్రజలు మాఘమాసారంభమునుండి మహా 
శివరా(త్రిదాక విశేషభక్తి భావసంపన్ను, లై తమపశుగణములను కొండచుట్టును 
ప్రదక్షిణము చేయించుట ముఖ్యముగా గణనీయ మైనవిషయము. 


= | rer. 


(శ్రీ/శివార్బనమ్‌ కోటప్పకొండచరి త్ర 


సుమారు 200 సం॥ లకు పూర్వము (బహ్మశిఖరముపై పినపాటి ఏలేశ్వర 
అయ్యవార్హం గారు స్వామి అను గ్రహూబలముతో మం|త్రపురశ్ళరణసిద్ది, జనాకర్షణము, 
మొక్కుబడులు, అష్షదిగృంధన, గణపతి, సంతానకోటీశ్వర యంత్రములు 
స్టాపించినట్టు శాసనాధారము లున్నవి. ఈయన యీయంతత్రస్థాపనకు మంత్ర 
పురశ్చరణ సలుపుసమయాన నొకానొకదివ్యజ్యోతి యంత్రములం దావేశించి 
మహత్తును చేకూర్చినట్టును తెలియును. 


600 అడుగులఎత్తు గల ఈశిఖరమునకు 750 మెట్లను నరసరావుపేట 
జమిోందారుగారు నిర్మింప జేసినట్టును, విశేషముగా అన్నదానము లొనరించినట్టును 
శాసనాలవల్ల తెలియుచున్నది. 

ఇచ్చట ధ్వజ ప్రతిష్ట లేదు. కేవలము (బ్రహ్మ చర్య దీక్షతో జ్ఞానానందమయుడై 
వెలసిన దక్షిణామూర్తి స్వామి యగుటచే కల్యాణ వైభవములును లేవు. ఈస్వామికి 
బాలకోటీశ్వరుడు, సంతానకోటీశ్వరుడు అను వాడుక కూడ కలదు. 


అడవి రామలింగేశ్వరుడు, కూకట్ల శంభుడు, శంభులింగమ్మ, నాగమ్మ, 
వేంకటేశ్వరుడు - అనుభక్తులు స్వామిసేవలో తరించినట్టును ప్రత్యక్ష నిదర్శనము 
లున్నవి. 


దాదాపు రెండువందలసంవత్సరాలనుండి అత్యధికసంఖ్యలో (ప్రజలు 
విశేషాకర్షణగా వచ్చుచున్నట్టును, శివరాత్రి కింత విశేష మియొక్కక్షేత్రమందే 
యున్నట్టును పెద్దలఅనుభవము ఆంధ్రప్రదేశమం దింత మహాజనసమ్మర్షము, 
'ప్రభలవైభవము మ రెక్కడను కనుపింపదు. 


యొక్కు బడులు క 


తలనీలా లిచ్చుట, మెట్టపూజ, మేళతాళాలతో గూడిన (ప్రభలపడితరము 
విశేషము. రెండువందలసంవత్సరాలనుండి నేటికిని పాట్టూరిగ్రామమునుండి 
నందివాహనముపై శివు నలంకరించి శివరాత్రిజాగరణమునాడు (ప్రభతో వచ్చుట, 
ఆగ్రామ(ప్రజ లందరు అన్నిమె ట్లెక్కి స్వామిని దర్శించుట విశేషాకర్షణము. ఇట్టి 
భక్తిప్రపత్తులతో స్వామిదర్శనార్థము వచ్చుగ్రామము లెన్నో ఈ ప్రాంతమున గలవు. 
ఇది స్వామిమాహాత్మ్మమునకు గొప్పతార్కాణము. 


దత్త కతత 


(శ్రీశివార్చనమ్‌ కోటప్పుకొండచరిత్ర 


(పభిలు : 

సుమారు 40 అడుగులు మొదలు 100 అడుగుల ఎత్తుగల (ప్రభలు కట్టుక్‌"ని 
60,70, కిలోమోటర్ల దూరములనుండియు నెన్నో వయప్రయాసల కోర్చి 
లక్షలాదిధనము వెచ్చించి ప్రభలకు కరెంటుదీపాలవెలుగులు, విశేషాలంకారములు 
కూర్చి వచ్చుచున్నారు. ఈ(ప్రభలను వీర భద్రావతారవుఎగా భావించుచు 
మేళతాళములతో, వీరంగాలతో వచ్చుట చూచితీరవలయునే గాని వ్రాయుటకును, 
చెప్పుటకును సాధ్యము కాదు. దాదాపు 40 సం॥ లకు పూర్వము 500 (ప్రభలు 
వచ్చినట్టు నిదర్శనము లెన్నో యున్నవి. ఈ ప్రభలతో వచ్చిన ప్రజలకు పరిసర గ్రామ 
వాసులే ఆప్యాయతతో భోజనాదివసతులు ఏర్పాటు చేసెడివారు. ఇప్పటికిని 
కావూరు, పురుషోత్తమపట్నము, పొట్టూరు, కమ్మవారిపాలెము, నర్సరావుపేట, 
ఎల్లమంద, ఆకులగణపవరము , జొన్నలగడ్డ, అవిశాయపాలెము, లింగంగుంట్ల, 
మిన్నెకల్చు, యడవల్లి, మద్దిరాల మొ ॥ 30,40 గ్రామములవారు భక్తి పారవశ్యముతో 
(ప్రభలు కట్టి అతివ్యయ(ప్రయాసలను సైతము లెక్కచేయక వచ్చి స్వామికి పడితరము 
సమర్పించుచున్నారు. 

ఇక్కడ మహాశివరాత్రినాడు అంద మైనపు (ప్రదర్శనలు, ఎడ్రపందెములు, 
ఎక్కువగా జర్‌గెడివి. అన్నివరముల వారికిని అన్నస(త్రము లున్నవి. శివరాత్రినాడు 
పలువిధము లైనవ్యవసాయపుపనిముట్లఅంగళ్ళు విరివిగా నుండుట గమనించదగిన 
విషయము. కొన్ని వేలమంది సంచారజాతులవారు దేశము నలుమూలలనుండి 
వచ్చి శివరాత్రికి ముందు 15 దినములనుండియే యిక్కడ నివాస మేర్చరచుకొని 
అత్యంతాకర్షణతో నుత్సవమందు పాల్గొని, చుట్టుపక్కల (గ్రామాలకును క్రొత్త 
శోభను గూర్తురు. 

ఈకొండకు చుట్టుప్రక్కల నున్న దాదాపు 20 గ్రావుములు శివరాత్రి 
మహోత్సవసందర్శనమునకు వచ్చిన బంధుమిత్రగణములతో కళకళలాడుచు 
ఆనందోత్సాహములతో నోలలాడుచుండును. అ దొకదివ్యానుభూతి యనక 
తప్పుదు. 


— (| ప్ర తతత 


శ్రీశివార్చనమ్‌ కోటప్పకొండచరిత్ర 


ఇక్కడ వర్ణవిచక్షణత యేమాత్రము లేకుండ అన్నిమతములవారు, అన్ని 
కులాలవారు పాల్గొని వారిపశుసంపద నంతయు నలంకరించి, గిరి ప్రదక్షిణము చేసి 
స్వామిని సేవించుట విశేషవిషయము. 

శైవులు ఈదేవస్థానము తముపురాతనసంపద యన్నభావనతో నన్ని 
(ప్రాంతములనుండియు వచ్చి విశేషభక్తి ప్రపత్తులతో నుత్సవమందు పాల్గొందురు. 
ఇక్కడ వారికి శైవ, లింగాయత సత్రములు గలవు. 


కళాకారులుపెక్కుముంది వచ్చి అతిపురాతనము లైన తవుతవు కళా 
(ప్రదర్శనములు (చెక్కభజనలు, కోలాటములు, సర్కసులు) ప్రకటించి విశేషముగా 
(ప్రజల నాకర్షింతురు. 


కొండకు దిగువభాగమునందు అయ్యంభట్లువారు, గబ్బిటవారు, భాగివారు, 
నీలకంలేశ్వరాలయ ప్రతిష్టయు, అన్నస(తవలలును నెలకొల్పినారు. శీ 
కల్యాణానంద భారతీస్వావివా రిక్కడనే (శ్రీ చండీ వుహావూయాదేవిని 
'ప్రతిష్టించినారు. 1982లో ఇక్కడ ఓరియంటల్‌ స్కూలు గూడ స్ట్రాపిం "నారు. 


1986 సంవత్సరమున కొండ ఎక్కు సోపానపంక్తి (ప్రారంభెష్టలమందు 
మలరాజువారి అధ్యక్షతన రాజగోపురనిర్మాణము కోడెల శివప్రసాదరావు గారిచే 
ప్రారంభించబడినది. ఈ క్రిందిస్టలమందు జిల్హాపరిషత్తువారు తోటను నాటించి 
దానియందు అతిథిగృహమును గూడ నిర్మించినారు. 


ఇక్కడ “చిన్మయారణ్యము ” అను పేరుతో దాదాపు పదియెకరాల 
స్థలమందు బాల, వృద్దాశ్రమమును (శ్రీశారదానంద ప్రియగారు నిర్వహించు 


చున్నారు. దీనియందు ముఖ్యముగా ధ్యాన, యోగాభ్యాసాదికములు సాగుచుండును. 
1983 నుండి పూర్తిగా శివభక్తితత్సరు డైన శ్రీ కోడెల శివప్రసాదరావు గారు 
ఎవ్‌. ఎల్‌. ఏ. గాను, హోమ్‌ శాఖావూత్యులుగాను, భారీ ఇరిగేషన్‌ 
శాఖామంత్రిగాను పంచాయతీరాజ్‌ శాఖామంత్రిగాను ఉండి 
ఈ కొండకు ఏర్పాటు చేసిన సౌకర్యములు - సేవాసదుపాయములు. 


అనాదినుండి సంకల్పమందున్న ఘాట్‌రో డ్డ్తుకు ఆనాటి ముఖ్యమంత్రియైన 


(శ్రీ/శివార్చనమ్‌ కోటప్పకొండచరిత్ర 


(శ్రీ నందమూరి తారకరామారావు గారిచే శంకుస్థాపన చేయించుట, వాటినుండి 
సాటి లేని పట్టుదలతో రెండుకోట్ల ఏబదిలక్షల వ్యయముతో గూడిన ( ప్రభుత్వ 
సహకారము పాంది) ఈ నిర్మాణమును పూర్తి చేయించుట, 

(శ్రీజగద్గురువులైన (కీ క్రీ క్రీ శృంగేరీ భారతీ తీర్చ స్వామివారి 
అనుగ్రహాశీస్సులు పాంది, చాల పురాతనమై శిథిలావస్టలోనున్న కోటీశ్వర స్వామివారి 
దేవాలయమును దేవాదాయశాఖవారి సహకారముతో దాదాపు కోటి రూపాయల 
వ్యయమొనర్చి జీర్టోద్దరణ గావించుట 


చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపదగిన మహోన్నత విషయములు. 


నీటివసతికొరకు లక్షలకొలది వెచ్చించి ళంభులింగంచె ఆవును 
పునర్నిర్మించుట, కొండమోద నీటి కోసము పంచాయతీ శాఖవారి సాయముతో 
దిగువ భాగమున వుంచినీటిచెణువును స్థాపించుట, ఇంకను కొండవద్ద 
వేదపాఠశాలను, గ్రామసంబంధ మైన చేతివృత్తులస్కూలును ఇక్కడనుండి 
(శ్రీశైయాత్ర చేయుట కనువుగా బస్సువసతిని రోడ్డుబ్రిడ్డీని నిర్మించుటలోను 
వారు చేసిన కృషియు, ఇంకను స్వామివారికొండ కెన్నోవసతులు సమకూర్చవలె నన్న 
వారివునోదృఢ సంకల్పము మెచ్చద గినవి. పరమశివుడు శ శివ(ప్రసాదుని 
హృదయమున నిలిచి ప్రజలకు ఆధునిక సౌకర్యములు కలిగించునట్టు సంకల్పబల 
మొసంగుట అత్యంతముదావహము. 


గమనిక :- కోటి ఒక్క (ప్రభలు కట్రితే కొండదిగి వస్తాడని కోటయ్య స్వామి 
చెప్పినట్టు అనుగ్రుతి. 

ఈకొండ అభుదయవునకు అనాదిగా సహకరించిన 

దౌగ శాసనాదులు వేయించిన విశేషాంవురి వివరణను : 


విష్ణుకుండిన రాజులలో రెండవమాధవవర్శ కాలమున నీయాలయ మెంతో 
యున్నతస్ట్రితిలో నున్నట్టును, ఆరాజు (తికూటవుహాలయాధిపతిగను 
పేరుపాందినట్టు శాసనాధారములవలన దెలియచున్నది. వెలనాటి చోళులలో 
కులోత్తుంగచోళమహారాజు. (శ్రీకృష్ణదేవరాయలు, మహామంత్రి తిమ్మరుసు, 
నరసరావుపేట జమీందార్లు మలరాజు వారు ముఖ్యులు. 


— (OT) 


శ్రీశివార్చనమ్‌ కోటప్పుకొండచరిత్ర 


ఈవులరాజువారు ఏనుగులు, ఒంటెలు, నడుచుబాటను, 
సోపానములను నిర్మించి స్వామి వారికి విశేష భూవసతులు చేకూర్చినారు. 
శీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు, చిలకలూరి పేట జమిందారు గారు, పెట్టూరి 
పాలెము (శ్రీ గణపతిరావుగారును, అధిక భూవసతులు సమకూర్చి నిత్యధూప 
దీపనైవేద్యాదికార్యక్రమములకు సహకరించినట్లు ఆధారము లున్నవి. 

1934 సంవత్సరమున ఈదేవస్థానమును దేవాదాయశాఖవారు స్వాధీన 
పరచుకొని మహాశివరాత్రిమహోత్సవములను వారిపర్యవేక్షణతో నడిపించుట 
ప్రారంభమైనది. 

అగ్రహారము, గణపవరము, కావూరు, పొట్టూరుగ్రామ(ప్రభలకు పూర్వ 
(ప్రభువులుమాన్యములిచ్చి (ప్రోత్సాహపబుచినారు. ఏ(ప్రభలు రానిస్టితిలో నైనను 
వూన్యవటలు పొందిన గ్రావూల'ప్రభలువూ(త్రవు తప్పక వచ్చి కట్టుబడి 
పడితరములు చెల్లించి పోవుచున్నారు. ఇప్పటికిని ఇటువంటి (గా గుములు 
చాల కలవు. 


'మేమెరిగిన వరకు 1920 నుండి 1960 మధ్యకాలములో రోడ్ల వసళ లణ 
పరిస్తితులలో (ప్రభలు ఎడ్లబండ్లు వేలలో కొన్ని లక్షల జనాభాతో చిలకలూరిపేట, 
నర్సరావుపేట, మాగులూరుల మధ్య ప్రదేశం తిరునాళ్ళ శోభయుండెడిది. 
ఈనాటివరకు స్వామివారికి అహోరాత్ర దీపారాధన జరుగుచున్నది. మురికి పూడి 
నాగమ్మ అనే భక్తురాలి దీపధ్వజము ఇప్పటికినీ ఉన్నది. 

ఇంతటి పవి(త్రక్షేత్రరాజం ఈత్రికూటాచలం. పరమేశ్వరదివ్యధామంగా 
వెలుగొందుతున్న ఈ కోటప్పకొండ వైభవాన్ని కనులకు కట్టినట్టు చూపిస్తున్న ఈ 
గ్రంధం అక్షరాలా అమూల్యమే. 

వ్షేత్రనాధు డైన దక్షిణామూర్తికి సంబంధించి ప్రత్యేకముగా ఉపాసన స్తోత్ర 
విషయాలను పేర్కొనడం సముచితంగా ఉంది. శివతత్త్వాన్ని వెలువరించే విలువైన 
స్తోత్రాలు వంటి వెన్నెన్నో ఉన్న ఈ శివార్చనమ్‌ సాక్షాత్తూ భక్తవశంకరుడైన శంకరుడికి 
శుభగూపసారూప్యమే. 


(శ్రీ/శివార్చనమ్‌ కోటప్పకొండచరి(త్ర 


అర్చనలు - అభిషేకములు 


గోవిందపురము, కొండకావూరు, గురవాయపాలెము గ్రామస్థులు దాదాపు 
ఏడుతరాలనుండి స్వామివారికి అర్చనలు జరుపుచు జీవయాత్ర సాగించుచున్నట్టు 
ఆధారము లున్నవి. 


గంరిజోపల్లీ అ(గహారమువారు, రంగావరులవారు, భాగివారు, 
స్వామికి నిత్యాభిషేక కార్యక్రమములు నిర్వహించుచున్నారు. 
స్వామివారి కైంకర్యమునకై దానముగా ఇచ్చిన భూములు :- 


కొండకావూరు, ఎల్లమంద, సాతులూరు, జొన్నలగడ్డ, బెల్లంకొండ, 
ఉప్పుమాగులూరు, పెట్టూరివారిపాలెము, గురవాయపాలెము, ఉప్పలపాడు, 
లింగంగుంట, తంగేడుమళ్లై - గ్రామములలో ఇప్పటికి సుమారు 250 ఎకరముల 
భూమి యున్నట్లు రూఢిగా తెలియుచున్నది. 

ఇట్టి విశేషచరి త్ర మహిమ గల ( క్రీకోటీశ్వరస్వామివారిని మహాశివరాత్రినాడు 
దర్శించి సేవించినవారికి జన్మరాహిత్య మగుట నిక్కము. 


సహ నా వవతు - సహ నౌ భునక్తు 
సహ వీర్యం కరవావహై - 
తేజస్వి నా వధీత మస్తు - 
మా విద్విషావహై. 
ఓం శాంతి శాంతి శాంతిః 


కవి పండితుల సహాయసహకారాలతో 
సంకలనము : 
భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు. 
అళోక్‌నగర్‌ 4వ లైను, గుంటూరు. 


నటట meres 


 శ్రీగార్చమ్‌ 


శ్రీ(తికూటీశ్వరాలయజీరో ద్ధరణ సంఘం 


అధ్యక్షులు : డాక్టరు. కోడెల శివప్రసాదరావు, యమ్‌:యస్‌. 
సభ్యులు : (శ్రీ రాయపాటి సాంబశివరావు, యమ్‌. పి. 

శ్రీ వనమా సుబ్బారావు, మున్సిపల్‌ ఛైర్మన్‌, నరసరావుపేట. 
బొల్లేపల్లి సత్యనారాయణ, గుంటూరు. 
మిట్టపల్లి కోటేశ్వరరావు, నరసరావుపేట. 
పోలిశెట్టి ఏకనాథగుప్త, గుంటూరు. 
యంపరాల వెంకటేశ్వరరావు, గుంటూరు. 
కూనిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ ఛైర్మన్‌, మాచర్ల. 
ఊటుకూరి వెంకటసత్యనారాయణ, నరసరావుపేట. 
కోట కోటిసుబ్బరామయ్య, నరసరావుపేట. 
నూకల రామకోటేశ్వరరావు, తెనాలి. 
కట్టమూరి శంకరరావు, పిడుగురాళ్ళ. 
కందిమళ్ళ నాగేశ్వరరావు, గుంటూరు. 
చలువాది బ్రహ్మయ్య, నరసరావుపేట. 


పెరుమాళ్ళ వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి. 


ఊా(యా(ా(ా(ూా(ాహ(ా(ా(ా(ా(ూ(ూ (కూ 


తటవర్తి వెంకట సుబ్రహ్మణ్యం, నరసరావుపేట. 


--0-- 


(శ్రీ/శివార్చనమ్‌ 


8. 


9. 


శ్రీతికూటేశ్వరస్వామివారి దేవస్థానమునకు 
ఆర్థికముగా సహకారము అందించినవారు 


. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము సర్వ శ్రేయోనిధి 


శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము, (శ్రీకాళహస్తి. 


(హ్‌ 


దుర్గామల్లీశ్వర స్వామివారి దేవస్థానము, విజయవాడ. 
(శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము, విశాఖపట్నం. 
శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానము, అన్నవరం. 


వేంకటేశ్వ రస్వామివారి దేవస్థానము, ద్వారకాతిరుమల. 


(క్రూ 


* (శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానము, పెనుగంచిప్రోలు. 


రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము, వేములవాడ. 


(ధూ 


హతిరామ్‌జి మఠము, తిరుపతి. 


(క్రూ 


10. (శ్రీ బుగ్గా మఠము, తిరుపతి. 


ఇంకా అనేక అజ్ఞాత భక్తులు. 


జజ గ్ర == 


(శ్రీ/శివార్చనమ్‌ కోటప్పకొండచరిత్ర 


దేవాదాయ శాఖవారు స్వాధీనపరమకొన్న తరువాత ఆలయాభివృద్ధికి తోడ్పడినవారు :- 


శ్రీ రాయపాటి సాంబశివరావు ,ఎమ్‌.పి. శ్రీ కిలారి బొల్లయ్య 


శ్రీ నన్నపనేని అంకినీడు శ్రీ పోలిశెట్టి ఏకనాధగుప్త 
శ్రీ మోచర్ల కోటీశ్వరరావు శ్రీ కందిమళ్ళ నాగేశ్వరరావు 
శ్రీమతి & శ్రీ బొల్లేపల్లి లలితాంబా శ్రీమతి కొలగాని రత్తమ్మ 
సత్యనారాయణ దంపతులు శ్రీ కుంచనపల్లి రత్తయ్య 
శ్రీ పోలికెట్టి సీతారామాంజనేయులు శ్రీ పొట్టి సుబ్బారావు దంపతులు 
శ్రీ పెరుమాళ్ళ వెంకటేశ్వరరావు శ్రీ కోటేశ్వరరాజు 
శ్రీ చిటిపోతు మస్తానయ్య పార్వతి దంపతులు శ్రీ కాటసాని రాంభూపాల్‌రెడ్డి , ఎమ్‌. ఎల్‌ ఏ. 
శ్రీ నూకల కామకోటేశ్వరరావు (శ్రీ చెలుకూరి కాంతయ్య సోదరులు 
శ్రీ ఆర్‌. ముత్యాలరావు (ఇ. ఓ.) శ్రీ ఎమ్‌. సాంబిరెడ్డి 
శ్రీ ముత్యం రామకృష్ణా రెడ్డి శ్రీ రామినేని శివరామయ్య లీలావతి దంపతులు 
శ్రీ వి. బాల (ప్రసాద్‌ (ఇ. ఓ.) ఇంకా ఎందరో అజ్ఞాత భక్తులు. 
స్వామివారి కేత్రమాహాత్యమును (స్థలపురాణమును) 
వెలువరించిన కవిపండితులు :- 
కొప్పరాజు నరసింహకవిగారు 


కోటగిరి వేంకటనరసింహసత్యనా రాయణగారు 
మద్దులపల్లి గురు బ్రహ్మశర్మగారు (చరి (త్ర) 
రూపెనగుంట్ల సీతారామయ్యగారు ( బుజ్జకథ) 
మంచికంటి వేంకటేశ్వరరావుగారు (నాటకము) 
తాడేపల్లి వేంకటప్పయ్యశా శ్రిగారు 
కౌతా నరసింహకశాశ్రిగారు (పంచాకరీ వివరణ) 
మాదిరాజు రామకోటేశ్చ్వరరాయకవిగారు 
కొప్పరపు సోదరకవులు 
పోలేపెద్ది వేంకటనరసింహశాశ్ర్రిగారు 
దోనేపూడి లక్ష్మీనారాయణగారు ( కోటేశ్వరస్తుతి) 
కొండకావూరి ఉమామహేశ్వరదీక్షితులుగారు 
పొత్తూరి వీరరాఘవ(ప్రసాదరాయశర్మగారు (దండకము) 
చింతలపాటి వీరనీలకంఠకుటుంబరా మశా శ్రీసిద్ధాంతిగారు( నక్యతతారావ?) 
చింతలపాటి నరసింహదీక్షితశర్మగా రు ( కరావలంబము) 
మేరికపూడి సీతాపతిరావుగారు ( శివస్వరూపవివరణ) 
నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు (అష్టకము) 
శారదా పియానంద 

ఇంకా ఎందరో అజ్ఞాతభక్తులు 


శ్రీ తికోటేశ్వరస్వామి దేవస్థానం 


అర్చక అభిషేక (బాహ్మణులు, స్వామి సేవకులు. 


OC ౫ nN 9౭ క౯'స టల సు [ 


వంగర వెంకటకృష్ణమూర్తి, వేదపండితులు 
ఆర్‌. శ్రీనివాసశా స్త్రీ), అభిషేక బ్రాహ్మణులు 
ఆర్‌. కిరణ్‌ కిషోర్‌ శర్మ 

కొండకావూరి వెంకటప్పయ్య దీక్షితులు 
కొండకావూరి నాగభోగేశ్వరరావు 
కొండకావూరి సుబ్రవమణ్‌య ప్రసాద్‌ 
కొండకావూరి దుర్గాప్రసాద్‌ 
కొండకావూరి వెంకటేశ్వరరావు 
కొండకావూరి శివాజిగణేష్‌ శర్మ 
కొండకావూరి అప్పయ్యగురువులు 
కొండకావూరి శివయ్య 

కొండకావూరి దాగలింగేశ్వరరావు 
కొండకావూరి వెంకటరవుణ 
కొండకావూరి (శ్రీనివాసరావు 

ఇక్కుర్తి కొండకావూరి కోటేశ్వరరావు 
కొండకావూరి కృష్ణమూర్తిశర్మ 
నుదురుపాటి హనువుంతరావు 
నుదురుపాటి పోలేశ్వరరావు 

గురిజేపల్లి కోటేశ్వరరావు 


21 


శ్రీ తికోటేశ్వరస్వామివారి దేవస్థానం స్టాఫ్‌ 


1. కావూరి బాలప్రసాద్‌, యి.ఓ. 9. వై. వెంకటరెడ్డి 
2. జి. రావమకృష్ణు యస్‌ఏ. 10. సి.హెచ్‌.వినరావమయ్య 
గ బట్ట ప్త 11. సి.హెచ్‌.రంగయ్య 
: . సుధా 
5. వై. వెంకయ్య 12. వై. కోటినాగయ్య 
6. యస్‌.. వెంకటేశ్వరరావు 13- ఓ. నారాయణ 
7. సి. హెచ్‌.శ్రీనివాస్‌ 14. నాగేంద్రం, స్వీపర్‌ 
8.  సి.హెచ్‌.శివనాగిరెడ్డి 15. పాములయ్య, స్వీపర్‌ 


1999 కుంభాభిషేకములో నున్న దేవాదాయశాఖవారు 


కమిషనర్‌ 
అదనపు కమిషనర్‌ 


ఇంజనీర్‌ 

స్ట్రవతి 
డిప్యూటీకమిషనర్‌ 
అసిస్టెంట్‌ కమిషనర్‌ : 
ఇంజనీర్స్‌ 


యి. ఓ. 


కాంట్రాక్టర్‌ 


శ్రీయస్‌. యవ్‌. బాలసుబ్రవముణ్యము, ఐ.ఏ.యస్‌. 
ఎ. బి. కృష్ణారెడ్డి 

యస్‌. అరుణకుమారి 

పి. నాగేశ్వరరావు 

యస్‌. పెరుమాళ్ళాచారి 

జిన్నాలత్మణ 

వి. అంకినీడు 

డి. ఆర్‌ రాములు 

వై. అశోక్‌కుమార్‌ 

క.బాల(ప్రసాద్‌ 

దేవినేని బాలగంగాధరరావు, విజయకన్‌ష్ట్రక్సన్‌స, 
గుంటూరు. 


22 


(శ్రీశివార్భనమ్‌ (శీ,కోటీశకరావలంబస్తుతిః 


శ్రీ(తికోటీశ్వర స్తోత్రావళి 
1. శ్రీకోటీశకరావలంబస్తుతిః 


(శ్రీమ త్రికూటధరణీధరశ్చంగసంగ ! 
గంగాతరంగసుషమాకలితోత్తమాంగ 
భక్తానుషంగ, జలరాశిలసన్నిషంగ 

కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


న్యగ్రోధమూలవసతే! వస-తే పదాబ్ద 
సందర్శనం (ప్రతిదినం హృదయే యథా స్యాత్‌- 
త్వం మాం తథా నిరవలంబ మవ ప్రపన్నమ్‌ 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


సోమావతంస ! భవరోగభిషగ్వతంస ! 
కందర్పదర్పహర! సుందరమందహాస ! 
మా ముద్దరోద్దర, తమోజలధిప్రమగ్నమ్‌ 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 
జ్ఞానీ భవ త్యఖిలరంగవిముక్తసంగో 
మౌనీ భవ, త్యహివరాభరణాదిభిక్షో 
త్వత్సాదసేవనరతో నరతోయజాక్షః 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


కల్యాణకారక మపారయశో నిధానం 
దౌర్గత్యవారక ముదారమహోనిదానమ్‌ 
త్వత్సూజనం శుభసుధారసభాజనం స్యాత్‌ 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


దృశ్యం హి నళ్య మితి సత్యవచ, స్తత స్వం 
దృగ్గోచరో న భవ సీతి మహేశ! మన్యే- 
భూయా దిదం చ సకలాస్తికభాగధేయమ్‌- 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


క త rrr 


శ్రీశివార్చనమ్‌ (శ్రీ/కోటీశకరావలంబస్తుతిః 


నీవారశళూకవ దణూపమమూర్తి రవ్యా 
దానందచేతనకరీ, భవహారిణీ, తే 
తద్దర్శనా తలు జనస్య భవా ద్విముక్తిః 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


త్వాం యే స్తువంతి సకృ దేవ నమ శ్ళివా యే 
త్యస్మిన్‌ త్రికూటవసుధాధరతుంగళ్ళంగే 
తే సర్వ దాపి వసుధా వసుధారిణ స్ఫ్రుః 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 
అత్యంత శీతలపయోరచితా భిషేకై 
ర్నో కంపతే తవ తను స్సరిదుత్తమాంగ ! 
స్థాణూ రసేన కిము పల్లవభాగ్య మేతి 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


ఏకాకితాం భజసి, సోమధ రాష్ట్రమూర్తే ! 
తద్రహ్మ సత్య మనవద్య ముదార మాద్య 
మేకం విలోకయత యూయ మి తీవ వక్తుమ్‌ 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


అంబాం విహాయ విషమాంబకభంజక ! త్వం 
కస్మాత్‌ పి తాస్య జగతో, విషమాంబ కాసి 

కిం మాతృహీన ఇహ జంతు రహో ? స్వయంభూః 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


తే నాస్తి బాహుబల మేకపురే వసంతం 
షడ్వర్గరూపరిపు ముగ్ర, మిమం నిహంతుమ్‌- 
కిం (తైపురారిహరణో మమ సాక్ష్య మత్ర- 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


10 


(శ్రీ,శివార్చనమ్‌ (శీ/కోటీశకరావలంబస్తుతిః 


స్థాణు, ర్షిజిహ్వకటక శ్చ, కళంకిమౌళిః 
వహ్నీక్షణః, పశుపతి, ర్లజకృత్తివాసాః 
త్వం-తే దయా కథ ముదేతి జనే త్ర దీనే 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


వాచాలయ త్యనుదినం భవదం(ఘ్రిభక్తి 
వీచీలతా - నవలతాంతమధూపమానైః 
వాచాలవై శ్రుతిసతీవినుత ! ప్రసీద- 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


రూపం భజామి- జగదీశ్వర! రత్నగర్భా 

రూపం త్వదీయ మఖిలౌషధిగంధగర్భమ్‌ 

భుక్తి ప్రదం సకలభూతసముచ్చయానామ్‌ 

కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 
సేవే విభో! రసమయం, విమలం, స్వరూపం 
భావత్క మా(శ్రితజనాఖిలతాపహారి 
ఆప్యాయకం తనుభృతా ముపజీవకం తత్‌ 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


తేజో మయం- దశదిశావలయ ప్రకాశ 

సంధాయకం- శ్రితతమః ప్రవిదారకం తే 

రూపం భజే విధిహుతోరుహవిర్దురీణమ్‌ 

కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 
సౌరభ్యమాంద్యశిశిరత్వ గుణ(ప్రసన్నం 
సం(ప్రాణనం జననభా (క్రుకృతే స్న్వరూపమ్‌ 
సుస్పర్శనం హృది భజే మరుదాత్మకం తే 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 

వైహాయసం, సకలసంవరణైకశీలం 

తారావిహారలలితం, నితరా మనంతమ్‌ 

రూపం చ శబ్దగుణకం, శివ! తే స్మరామి 

కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


14 


17 


18 


19 


———— (5) 


(శ్రీశివార్చనమ్‌ 


సూర్యాత్మకం నిగమమూల మనంతరత్నం 
మందేహనిద్దళనధామవి భామనోజ్ఞమ్‌ 
త్వ(ద్రూప మక్షిఫలదం కలయే ౬-హ మోశ ! 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 
త ద్భావయే - గిరిశ ! చాంద్రమసం స్వరూపం 
సంహ్లోదకం, తవ సుధామధురం, కళాఢ్యమ్‌- 
సర్వజ్ఞమౌళిమణి భూషణ మౌషధీశమ్‌ 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


సంస్కారపూత, మనలార్చనదక్షదీక్షం 
తద్దెక్షితం, వపు, రహం, భవ! భావయే తే 
య ద్రర్శనేన జని రేతి పవిత్రభావమ్‌- 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 

సేవే త్రికూటమణికూటకలాప, మాద్యం 

త్వాం సర్వదా, సుకృతదూరదురాప, మోశమ్‌ 

త్వం సర్వద స్పకలహృద్గతభావవేత్తా 

కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 
ఈ శావధారయ- పవిత్రకరావలంబ 
స్తోత్రం, యథారుచి నిబద్దభవచ్చరిత్రమ్‌ 
(శ్రీదీశితేన నరసింహ పదాదికేన 
కోటీశ ! దేవ! మమ దేహి కరావలంబమ్‌ - 


శి. (క్రీ తికోటీశ్వర తారావళిః 


నక్షత్రమాలాస్తుతిః 


(శీ/కోటీశ్వరతారావళి 


20 


21 


22 


23 


24 


-చింతలపాటి వీరనీలకంఠ కుటుంబ రామశాగసి. 


అశ్వని - అశ్వాననాచ్యుతదృగంబురుహార్చితాం(ఘే, 


శశ్వచ్చుకాదిసనకాదిమునీం ద్రసేవ్య, 
విశ్వేశ, విశ్వనిలయ, స్టితిజన్మహేతో, 
(శ్రీీమత్రికూటగిరివాస, శివ, ప్రసీద. 


1 


(శ్రీశివార్చనమ్‌ శీకోటీశ్వరతారావళి 


భరణీ - భర్రే సమస్తజగతాం, భవభీతిహ గ్రే, 
భర్గాయ, భాస్కరకృశానుశశీక్షణాయ, 
భాగ్య (ప్రదాయ, భరణీపతి భంజనాయ, 
(శ్రీీమత్రికూటగిరిశాయ, నమ శ్శివాయ. 2 


కృత్తికా 


కృత్త్యంబరాయ, కృతధీసముపాసితాయ, 

కృష్ణప్రియాయ, కృపణార్తజనావనాయ, 
కృష్ణార్ణునార్చితపదాయ, కృపామయాయ, 
(శ్రీమత్రికూటగిరిశాయ, నమ శివాయ. 3 
రోహిణీ - రోహిణ్యుపేతరమణీయశరత్సు ధాంశు 

రమ్య ప్రజాపతిసమా (శ్రితపూర్ణిమాయామ్‌ 

య స్వాం విలోకయతి, నౌతి, స ఏవ ధన్యః 
(శ్రీమత్రికూటగిరిశాయ, శివోం, నమ స్తే. 4 


మృగశిర - మృష్టాజ్యదుగ్రమధురేత్తురసై శృ నారి 
కేళాంబుభి శృ విమలై ర్మధునా చ దధ్నా 
భ క్యాభిషిచ్య, బహుధా విబుధా స్తువంతి 
(క్రీమత్రికూటగిరిశాయ, శి వాఖిలా స్తామ్‌. 5 
ఆగ్రా - ఆరా త్వదృక్ష మితి హి ప్రథితా త్రిలోక్యా 
మార్తార్తిహ, న్నఖిలలోకగురో! మహేశ! 
ఆ(గ్రోడుజాత ఇతి వా భువి మా మ వాళు 
(శ్రీమత్రికూటగిరివాస ! శివ! (ప్రసన్నః. 6 


పునర్వసూ - పుణ్యాః పునర్వసుభవా అఖిలాదితేయాః 

పూజ్యా నృభి ర్ఫువి, పునర్వసుజో హరి, (శీ 

రామళ్ళత్రై రపీచతేన చ పూజిత స్వం 

(శ్రీమత్రికూటగిరివాస ! శివ ! ప్రసీద. 1 
పుష్య పుష్య త్య శేషకుశలం పురహూతభోగై 

ప్ల్రష్యంత మాశు వితనోతి నరం త్వదీయః 

శిష్యానురాగ ఇతి గీప్పుతి రావపుష్యం 

శ్రీమత్రికూటగిరివాస, శివోం, నమ స్తే. 8 


నయా హహ 


(శ్రీ/శివార్చనమ్‌ (శీీకోటీశ్వరతారావళి 


ఆశ్లేషా - ఆకశ్తిష్ట మ(ద్రిసుతయా కతిచి దృజంతు 
త్వాం (శ్రీగజానన, షడానన, శో భిపార్వ్యమ్‌ 
చేత స్తు మే శివ! గురౌ త్వయి దక్షిణాస్యే 


(శ్రీమత్రికూటగిరివాస, ముదం ప్రయాతి. 9 
మఖా - మన్యే మఖా మమ సుఖం దద తీతి నైవ 

(శ్రీదక్షిణాస్య మపహాయ భవంత మీశమ్‌ 

దక్షో ౬_భవ త్కిల పు రాజముఖో మఖీ సన్‌ 

(శ్రీమత్రికూటగిరివాస ! శివం భజే త్వామ్‌. 10 


పూర్వఫల్లుని - పూర్వం స్మరత్రిపురమర్దనఫల్లున స్వా 

మారాధ్య పాశుపత మేవ మహా(స్త్ర మాప 

కోటీశ్వరో సి మమ దేహి వివేకభిత్షాం 

(శ్రీమత్రికూటగిరివాస, శివోం, నమస్తే. 11 
ఉత్తరఫల్లుని - ఉత్తీర్య సంసృతిమహార్ణవ మాళ్వ పారం 

శంభో ౬హ ముత్తర ఇ వారిచమూసముద్రమ్‌ 

త్వాం ఫల్లునం స ఇవ వేద్మి కదా శరణ్యం 

(శ్రీమత్రికూటగిరివాస! శివం మహేశం. 12 
హస్త - హస్తే జయో భవతి, వాచి సరస్వతీ చ 

పద్మా చ సద్మని, సదా కురుతే నివాసమ్‌ 

త్వ త్పాదభక్తి రమలా హృది యస్య తస్య 

(శ్రీమత్రికూటగిరివాస, శివోం, నమ స్తే. 13 
చి(త్రా - చిత్రాతిచిత్ర మిద మేవ జగ ద్విచిత్రమ్‌ 

భా తీహ చిత్రపటచి త్రితచి త్రతుల్యమ్‌ 

భక్తస్య తే భవభయార్గవక్షర్ణధార 

(శ్రీమత్రికూట గిరివాస, శివాత్మకం సత్‌. 14 


(శ్రీ/శివార్చనమ్‌ (శీ/కోటీశ్వరతారావళి 


స్వాతి - _స్వాతిప్రరూఢ మద మత్సర మోహ రాగ 
ద్వేషాది దూషిత ధియో ౬పి మ మాంతరజ్ఞే 
జ్ఞానాంకురార్పణవిధిం కృపయా విదేహి 
(శ్రీమత్రికూటగిరివాస, శివ, ప్రసన్నః. 15 


విశాఖ - విప్రం విశాఖ మివ భార్గవరామ మస 
విద్యానిధిం కరుణయా విదధన్‌ స్మరారే 
విశ్వేశ, విశ్వసమతాం |ప్రకటీకరోషి , 
(కీమత్రికూటగిరివాస, శివోం,-నమ స్తే. 16. 


అనురాధా - అన్వాస్యమాన మపి రాధిక యానురాధా 
తారాధిపం చ వపుషా శిరసా దధానః 
తం మాధవం విధు మపి త్వ ముమాధ వాసీః 
(శ్రీమత్రికూటశిఖరే కిల దక్షిణాస్య. 17 


జ్యేష్టా - జ్యేష్టా పరిత్యజతి తత్‌క్షణ ఏవ శంభో 
జ్యేష్ణాయ తే నమ ఇతి (ప్రవదంతి యే తాన్‌ 


(షా భవం త్యపి చ తే సుగుణ ర్వరిష్టాః 

(శ్రీమత్రికూటగిరివాస, శివోం, నమ స్తే. 18 
మూల - మూలం త్వ మేవ భగవన్‌, జగతాం త్రయాణాం 

తస్మా త్రికూటగిరిమూర్ధని తే నివాసః 

కోటీశ్వరో 2సి భవకోట్యఘకోటిహర్తా 

(శ్రీమత్రికూటగిరివాస, హరోం, నమ స్తే. 19 
పూర్వాషాఢ - పూర్వాః కిలాప ఉదితా (శ్రుతిభి స్తు పూర్వా 

షాఢాజలం హి'తత ఏవ జలాభిషేకమ్‌ 

గంగాధరో 2౬పి సతతం బహుమన్య సే కిం 


(శ్రీమత్రికూటగిరివాస, శివోం, నమ స్తే. 20 
ఉత్తరాషాఢ  - ఉద్రర్తు మేవ హి పరాత్పర, విశ్వ మేత 

త్వం విశ్వనాథ ఇతి నామ బిభర్షి కాశ్యామ్‌ 

తన్నామకం భ మపి శర్వ ముదేనకింతే 

(శ్రీమత్రికూటశిఖరాగ్రవిహార శంభో. 21 


శ్రీశివార్చనమ్‌ (శ్రీ/కోటీశ్వరతారావళి 


(శ్రవణమ్‌ - ్రధ్రాధనా మునిజనా (శృవణర్‌క్షజుస్య 
బుద్దా హయాననహరే స్తవ చా ప్యభేదమ్‌ 
శ్రీ దక్షిణానన, విదుః (ప్రణవార్ధవిజ్ఞాః 
(శ్రీమత్రికూటగిరివాస, శివ, (ప్రశాంతాః. 22 
ధనిష్టా - ధర్మం వదంతి ' నిగమా జగతః (ప్రతిష్టా 
ధన్యా శ్చ తే 2_ష్టవసవ శ్ళివధర్మనిష్టా ః 
ధన్యం క్రియా త్కరుణయా.తవ మాం ధనిష్టా 
(శ్రీమత్రికూటగిరివాస, శి, వేందుమౌళే. 23 


శతభిషక్‌  - శంభో! భిషక్‌ త్వ మసి హి ప్రథమో హి దైవ్య 

స్యా (త్రీతయే శతభిషక్ట మపి (ప్రభో స్తే 

నాన్య స్వ దస్తి భవరోగభిషగ్వరేణ్యః 

(శ్రీమత్రికూటగిరివాస, శి, వార్తబంధో. 24 
పూర్వాభాద్రా - పూర్తై ర్మహాత్మభి రనుష్ట్రిత మేవ ధర్మం 

భద్రం ప్రబోధయతి యా కిల పూర్వభాద్రా 

సా మే శివాయ భవతు (శ్రితకల్పభూజ! 

(శ్రీమత్రికూటగిరివాస, శి, వాఖిలాత్మన్‌. 25 
ఉత్తరాభాద్రా - ఉద్దర్తు మేవ భువనాని చతుర్దశా ష్య 

హిర్చుధ్న్య దైవతవతీ స్టిరతా ముపేతా 

యా తారకాధిపతిశేఖర ! తాం చ తారాం 

(శ్రీమత్రికూటగిరివాస, శి, వార్పయామి. 26 
రేవతీ - రే! వానరా ఇవ, నరా, న వృధా కురుధ్వం 

జ న్మేద మాశ్రయత శంకరపాదపద్మమ్‌ 

ఏవం (బ్రవీతి కృపయా కిము రేవతీ నాః 

(శ్రీమత్రికూటగిరివాస, శివోం, నమ స్తే. 27 


నప (0 


(శ్రీ/శివార్బనమ్‌ (శీ/త్రికూటేశ్వరాష్టకమ్‌ 
తి. శ్రీతికూటేశ్వరాష్టకమ్‌ 


1 నమ (్రీకంఠాయ త్రిపురరిపునాశాయ మహతే 
నమ (శృీకంఠాయ (ప్రణతవిపదున్మూలనబుధే 
నమ (శ్రీకంఠాయ (ప్రణతనవఖేటాయ పటవే 
నమ (శృీకంఠాయ ప్రమథపతయే స్తేనపతయే. 


2. నమః ప్రథమవైద్యాయ, నమ స్తామారుణాయ చ 
ముష్టతాం పతయే, ఖడ్గవతే, నక్తంచరాయ, చ. 
3. నమ సహస్రాక్ష సహ(స్రపాద దశాంగులా(క్రాంతభువే నమ స్తే 
ఆదిత్యవర్ణాయ పరాయ పుంసే స్టితాయ భూమ్నే తమసః పరస్తాత్‌. 
4. _ ధృతగంగః, కృతభంగః, జితసంగో, రాజతా జ్ఞితానంగః, 
భృతడమరుః, నటరాజః, నటతా ద్గిరిసీమ్ని మంగళ శ్రీకః. 
5. _ వ్లిత్తం చ మే, భవిష్య చ్చ, యశ శ్రేయ శ్చ మే, బుతం 
వృద్ది శ్చ మే, చ సత్యం, చ సంతు చక్షు శ్చ మే బలమ్‌. 
6. (కీకంఠ (శీకంఠలతాః స్ఫుటాబ్బాః 
(క్రీకంఠ (శ్రీకంఠజితః కుముద్వాన్‌ 


(శ్రీ/కంఠ (శ్రీకంఠసమేతి భాస్వాన్‌ 
శ్రీకంఠ (శ్రీీకంఠ జహీహి శయ్యామ్‌. 


7. ఛశ్రీకంఠ! (శ్రీకంఠ! హిరణ్యబాహూ (శ్రీకంఠ ! (శ్రీకంఠ ! వివర్తలోక 
CPST ప 5 Wy (7 ట్‌ 
_ శ్రీకంఠ ! శ్రీకంఠ ! రమేశరూప, (శ్రీకంఠ ! (శ్రీకంఠ ! సరస్య ధన్విన్‌. 


8. (గశ్రీకంఠ! (శ్రీకంఠ ! నమాంసి తుభ్యమ్‌ 
(శ్రీ/కంఠ ! (శ్రీకంఠ ! బధాన శత్రూన్‌ 
(శ్రీకంఠ ! (శ్రీకంఠ ! సముత్ధితః స్యాః 
(శ్రీకంఠ ! (శ్రీకంఠ ! విధేహి సౌఖ్యమ్‌. 


ఇవ liaz 


— (| 


(శ్రీ/శివార్బనమ్‌ (శీకోటీశ్వరస్తుతి 


4. (శ్రీ కోటీశ్వర స్తుతి 


మ॥ _ వరగోపాలవధూమణీకరగతం బౌ భోజనం బారగిం 
చి, రహిం జెందిన భాగ్యశాలి వట ! మా జీజేలు గైకొమ్మురా ! 
హర! శంభో ! శశేేఖరా ! భవ ! విరూపాక్షా ! మృడానీపతీ ! 
చిరకాలార్హితకర్మల న్నుడుపగా చేకొమ్ము కోటీశ్వరా ! 1 


శా॥  మాయావాగుర జిక్కి దృశ్యమును సంభావించుచున్‌ (భ్రాంతు లై 
జాయాపుత్రధనంబులే తమకు రక్షం జేయగా జాలు నం 
చేయాశల్‌ విడబోక నిన్ను గనగా నేతెంచి రీమానవుల్‌, 
చేయూత న్నిడి రక్షజేయ వడిగా చేకొమ్ము కోటీశ్వరా ! 2 


మ॥ ధనధాన్యంబుల నాలుబిడ్డలను సంతాపంబు లేకుండ కో 
రిన కోర్కెల్‌ వడి దీర్చువాడ వని వారిన్‌ వీరి నెవ్వారినిన్‌ 
మనమం దుంచక కొల్వవచ్చి రిదె, సమ్మానంబునన్‌ జూడ వ 
చ్చిన తారల్‌వలె నున్న యా (ప్రభలతో, చేకొమ్ము కోటీశ్వరా ! 3 


శా॥ _ ఈయన్‌ రా రిట కన్య నెవ్వ రని నీ వేవో శ్మశానంబులో 
మాయల్‌ నేర్చియు మాయజేసితివిరా ! మహేశ్వరిన్‌ చొంగ వై 
మాయాజంగమదేవరా ! 'విడచితే మానంబు మర్యాదలున్‌ 
చేయూత న్నిడి రక్షజేయ వడిగా చేకొమ్ము కోటీశ్వరా ! 4 


శా॥ కాయన్‌ దొల్చినరీతి కాముడు మనణాయంబులన్‌ దొల్బనీ 
కాయార్దంబును జూడకే తలను గంగ న్నిల్పినావే! హరా! 
హాయిం గల్లునె యిద్వరుండ మదికిన్‌, హా నీవు కామారివా ! 
చేయూత న్నిడి రక్షజేయ వడిగా చేకొమ్ము కోటీశ్వరా ! 5 


———— గల 


(శీ/శివార్బనమ్‌ శీకోటీశ్వరస్తుతి 


శా॥ ఆయెన్‌ బోయెను, బిచ్చగాడ వభవా ! అర్జాంగ ! చర్మాంబరా ! 
ఏయేరీతుల సంచరించెదవో నీ వేకాగ్రచిత్తంబుతో 
పాయంజూడక నిల్వరా, నుడివెదన్‌, ఫాలాక్ష ! భూతాధిపా ! 
చేయూత న్నిడి రక్షజేయ వడిగా చేకొమ్ము కోటీశ్వరా ! 


లా 


Ea శాపము దాపురించె మునిచానల జూచినచూపువెంట నా 
(త్రోపుల రాపిడుల్‌ కలిగి ద్రోహుల కిచ్చువరంబుతోన వే 
రాపడె నీకరం బటు మరాళవిహారుశిరంబుచేత నా 
పాపము లన్ని వచ్చె, విషపాత్రపురూపున కోటిలింగమా ! 7 


శా॥ ప్రారబ్దంబును వీడలేవు కనగా ప్రాచీను డౌ గాక, ఆ 
కారం బెద్దియు లేక లింగ మన నేకాకార మై పుట్టువే ! 
తేరా! సా మ్మన నిచ్చు మిత్రు గనకే దేహే యనన్‌బోవవే ! 
చేరన్‌ నీపదపద్మసన్నిధికి నన్‌ జేకొమ్ము కోటీశ్వరా ! 8 


ఉ॥  బిచ్చము నెత్తి, నెత్తి నిలబెట్టి జటల్‌, పులితోలు గట్టి, నీ 
మచ్చను మాపు మంచు మలమాటు మఠంబు గట్టి, గౌరితో 
మచ్చిక జేయవచ్చు, మరుమంజులరూపము బుగ్గిజేసి వే 
యిచ్చల నిచ్చి భీతి పరు వెత్తినజెట్టివి కోటిలింగమా ! 9 


ఉ॥  యాదవకన్య బోయు కలి, యంబలి ద్రావగ జూడలేక లం 
బోదర, గాంగ షణ్ముఖులు, భూధరకన్యక, భృంగి, నందులున్‌ 
ఆదర మొప్ప దారి కట నడ్డము వచ్చిరొ యేమొ, పాప మా 
మేదకురాలు (మ్రానృడియు, మేన్విడె జూడవె, రాతిలింగమా ! 10 


ఉ॥  ఆసలతోడ వచ్చితి దిగంబర ! అర్హము నాడరూపు, నా 
వాసనగొట్టునెత్తి, ముదిబారినయెద్దు, కపాలహారముల్‌, 


————————————— (3) 


(శ్రీశివార్చనమ్‌ 


(శీ/కోటీశ్వరస్తుతి 


మ ॥ 


బాసట భూతసంఘ, మధివాసము చూడగ వల్లకాడు, నా 
వాసన వీడె నీభసితవాసన సోకగ, కోటిలింగమా ! 


దూషణ జేసినాడ నని దోషము లెన్నగబోకు శంకరా ! 
భీషణరోషమున్‌ గలుగ భీతిలు లోకము లన్ని వెంటనే 
దోషము లుండునే కనగ దూషణభూషణ లంటబోని కా 
వేషము లేనియెట్టి పరివేషము లుండని కోటిలింగమా ! 


పలుయజ్ఞంబుల నారితేరినఘనాపాఠీలు నధ్వర్యులున్‌ 
గలధౌతాచలవాసు నిన్ను నుతులన్‌ గావించగా వచ్చినా 
రిలకున్‌ డిగ్గిన నిర్హరావళివలెన్‌, బుత్విక్కులున్‌ భాష్యకా 
రులు నీసన్నిధి నిల్చినార లిదె బారుల్‌ తీరి కోటీశ్వరా ! 


ఆగమరూపదీపితుని, నాశనిరాశలు లేనివాని, స 

ద్యోగనిరూఢి నుండుఘనయోగులు, యోగిసమానసాధకుల్‌ 
రాగవిదూరులున్‌, బుషులు, రాజులు, నాట్యకళా ప్రవీణులున్‌, 
త్యాగము గల్లు దాత, లవధాను, లుదాత్తులు కోటిలింగమా ! 


ఆగము లేక దళ్ళరభ యం చనువారు (త్రిశూలధారులున్‌ 
రాగము తాళమున్‌ లయ విరామ మెరింగిన గాయకోత్తముల్‌ 
వేగమునన్‌ తధింగిణల వీనుల కిచ్చుమృదంగపండితుల్‌ 
భోగసుఖంబులున్‌ బడయపూజ లొనర్తురు కోటిలింగమా ! 


ఆగమశా(స్త్రకోవిదులు యాగము జేసి హవిస్సు లీయగా 
రాగము నొంది నీవు ననురాగము జూపుదు వంచు నుండిరా 
రేగిన పూర్వవాసనలరీతి నడంప నరిందముండ వై 
వేగినమానవాళి మది వేదన దీర్చుము కోటిలింగమూ ! 


కా 


15 


— 0) 


(శ్రీ/శివార్భనమ్‌ శ్రీకోటీశ్వరదండకము 


5. శ్రీ తికోటీశ్వర దండకము 


(శ్రీమ న్మహాదేవ! శంభో ! శివా! శంకరా! 
దివ్య కైలాస శ్రైలోన్నతశ్చంగ విభ్రాజిత స్వర్ణ సౌధాంతరావాస ! 
కాత్యాయనీ భామినీయుక్త, దేదీప్యమాన ప్రభా! దివ్య సౌందర్య! 
లీలావిలాసాది సౌశీల్య సంయుక్త, సన్మోహనాకార! ఫాలాక్ష 
నందీశ, చండీశ, భృంగీశ, సంసేవితాం(ఘిధ్వయ! 
స్పార,. విజ్ఞాన సంపూర్ణ తావెరాఘ, భూతా ధిపా ! వ్యాఘచర్మాంబరా ! 
నందిరాడ్వాహనారూఢ ! దక్షాధ్వరధ్వంస ! సర్వేశ! శర్వా! భవ్మ్షేశూశా ! మదేభేం ద్ర చర్మాంబరా, 
విశ్చవిఖ్యాత గోరాట్రురంగా ! కృపాపాంగ, గంగోత్తమాంగా, శుభాంగా, 
విరాజ ల్లసద్దస్త విన్యస్త సారంగ! గౌరీశ! 
(శ్రీ, దక్షిణామూర్తి రూపుండవై యా త్రికూచాద్రియం దొప్పుమీరన్‌ 
ప్రభాభాసమానుండవై వెల్లు సర్వేశ! వేవేలు జోహారులున్‌ జేసి నేడొక్క విజ్ఞాపనన్‌ జేతు 
మో దేవదేవా! సదా మిమ్ము సంకీర్షనల్‌ జేయు, నిం[ద్రాది దిక్సాలమౌనీంద్రులంబ్రోవౌ, 
దక్షిణామూర్తి రూపంబునన్‌ నిల్చి ధక్షాధ్వరాలోక్య సంప్రాప్త పాపంబు బాపంగ, 
పంచాక్షరీమంత్ర బోధంబు గావింపవే. 
నీదుసద్భక్తు సాలంకయాఖ్యున్‌, దయాశీలి నానందవల్లిన్‌ 
దయన్‌ సిద్దు మల్లప్పు, నాశంభులింగమ్మునున్‌, లీల మ(ల్రాజు, రాజాదులన్‌, 
నీదయాద్నషి, వీక్షించి రక్షింపవే ! 
దేవ! సద్బక్తి నీదైన, సత్సాదపద్మంబులన్‌ గొల్చి, పూజోత్సవాల్‌ చేయు మాబోంట్టకున్‌ 
కొంగుబంగారమై, కంటికిన్‌ రెప్ప వై కామితార్ధంబు లింపాందగా నిచ్చి, కాపాడ రావే. 
గజేంద్రాసురధ్వంసి, సారంగపాణీ, మృడానీశ, గంగాజటాజూట, కైలాసవాసా, 
భవా, శర్వ, వామార్తనారీశ్వరా, సర్వలోకాధిపా, పాపవిధ్వంస, 
సర్వేశ్వరా, సర్వసంపత్ర్రదా, 
భోగభాగ్యాయు రారోగ్య సౌఖ్యంబులన్‌ గూర్చుచున్‌ బ్రోవవా 
ఎల్లమంద త్రికూటాద్రివాసా! త్రికోటీశ! యోభోగిరాట్‌హార! 
హారాతిధీరా! దయాసార, 
మాంపాహి, మాంపాహి,. ఈశా, 
నమో దుష్టశిక్షా, నమో శిష్టరక్షా, నమో వ్యోమకేశా, నమో పార్వతీశా, 
నమో భో గిభూషా, నమో యోగితోషా, నమో దేవదేవా, 
నమస్తే, నమస్తే, నమస్తే, నమః. 
== (| == 


—— (5 ఊఊ 


శ్రీశివార్చనమ్‌ శివతాండవము 


6. శివతాండవము 


కొండమీది దేవుడా కోటీళ్ళురయ్యా / 
కోటి కోటి దండాలు కోటయ్యదేవరా / కొండ / 


ఎభూలతిరేఖలకు వేలాది దండాలు / 

మెడలోని నాగులకు నాణ్యమైన దండాలు + 

నినుమోసే నందికి వంగి వంగి దండాలు / 

'బాబిర్లీ వూవుకు చక్క నైనా దండాలు 7 కొండ / 


పొడుగాటి జుడలకు పెద్ద పెద్ద దండాలు / 

గరళాకంఠానికి మునమైన దండాలు / 

రుదాక్షమాలలకు రమ్యుమైన దండాలు / 

వులిచర్జుధారికి పూలతో దండాలు ! / కొండ / 


మూడు కొండల స్వామికి మూడుకోట్ల దండాలు ! 

మూడు కళ్ళు స్వామికి ముచ్చటైన దండాలు / 

గంగమ్యు తృల్లికి గంపెడు దండాలు / 

గౌరమ్మ తల్లికి సాష్టాంగ దండాలు / / కొండ ॥ 


వెలిగేటి ప్రభలను తెచ్చేము స్వామి / 

పీలలతో పావలతో వచ్చేము స్వామి ! 

నీ కొండ చుట్టూతా తిరిగేము స్వామి / 

రాత్రంతా మేలుకొని ఉండేము స్వామి / / కొండ ॥ 


కొండమీది దేవుడా కోటయ్యా దేవరా ! 

కళ్ళు తెరిచి మావంక చూడవా స్వామి / 

చెయ్యెత్తి మమ్ములను, దీవించు స్వామి | 

కరుణించి మమ్ములను కాపాడు స్వామి ! / కొండ I 


కోటయ్య దేవరా చేరుకో స్వామి / 

చేయూత నిచ్చి ఆదుకో స్వామి ! 

కొండదిగ రావయ్య కోటయ్యస్వామి ! 

కరుణించి మమ్ముల్లి కాపాడు స్వామి ! / కొండ / 
వాన ట్రా 


(శ్రీ/శివార్చనమ్‌ (శీ/వీరభద్రస్తవము 


తే.గీ. 


తే.గీ. 


జ్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శక్త 


తే.గీ. 


7. శ్రీ వీరభ్యదస్తవము 
శివుని నిందించువారల శిక్షచేయ భువిని వెలసిన వీరప్రభూత్తముడవు 
దక్షకల్పితయజ్ఞవిధ్వంసి వీవ విపులరౌద్రసముద్ర ఓ వీరభద్ర. 


వీర రౌద్రావతారుడే వీరభద్రు చిత్తమున నిల్సి సద్భక్తి సేవచేయు 


ధన్యమతికి నభీష్టంబు తానె యొసగు య. వరదాన వీరు డెపుడు. 


దక్షాధ్వరంబు విధ్వంసంబు గావింప జన్మ మందిన వీరచ[క్రవర్తి 
దేవతాబృందంబు దీనత్వమును జొంద పాజదోలిన మేటిపొరుషుండు 
విష్ణుచక్రంబు నిర్వీర్యంబు గావించి తపనుదంతము లూడదన్నినతడు 
(బ్రహ్మాండ మంతయు భయముచే గంపింప గర్హసల్పినయట్టిఘనతరుండు 


ఖడ్గముం బూని సురవీరకంఠములను, నజుకె గుట్టలుగా రక్తనదులు పార 
(త్రిభువనంబుల శివభక్తి తిరముగొల్పు వీరభద్రుండు శుభదు డై వెలయుగాక 
విశ్వనిర్మాణకారణ, విశ్వరూప, విశ్వసంరక్షణోన్నిద్ర, వీరభద్ర, 
“కీర్తనీయసుగారి(త్ర, కృప దలిర్చ అభయ మీయగ రార ని న్నభినుతింతు. 
అతులితారోగ్యభోగభాగ్యాదికంబు నైహికాముష్మిక సుఖంబు లమరు గాదె. 
విశ్వ సౌభాగ్యదాయి యౌ వీరభద్రు నన్వహము పూజసల్సెడు ననఘమతుల. 


8. ఖడ్గములు 


అసురుల వేటాడి, అయోధ్యపురి కేగి, రఘునాయకుల బట్టి రాచివైచి, 
అర్చ్బుల వెలిగెడి అగ్నిదేవుని బట్టి, కోరేటి నాలుకల్‌ గోసివేసి, 

చెలగి నృసింహుని చెంపలు వాయించి, సిగబట్టి (బ్రహ్మను సిగ్గుబజచి, 
గొబ్బున యింద్రుని కోపాన దన్నితే అబ్బరో యని కూలె అవని మీద. 


నీదు మహిమంబు వర్ణింప నెవరి తరము వర్ణితాకార, శంభునివరకుమార 
'ప్రళయతలరౌ ద్ర, పరమకృపాసము ద్ర, వినుతశతరౌ ద్ర, మాతం డ్రి వీరభద్ర. 


తతత 7 వంత 


శ్రీశివార్చనమ్‌ ఖడ్గములు 


స్స 


తే.గీ. 


బ్‌ 


తే.గీ. 


ర్‌ూ 


తే.గీ. 


దక్షుడు యజ్ఞంబు దలపెట్టినంతనే బ్రహ్మదేవునిగుండె భగ్గు మనియె 
వింటిరా సురలార విన్నపం బొక్కటి కలగంటి యీరాత్రి కల్ల గాదు 
మహి మీద పార్వతి మాయ మై చనె నని పరమేశ్వరునివామభాగమునకు 
చెమట బుట్టిన దాని చట్రాతి పైనేయ వీరన్న బుట్టెరా విశ్వమునను 
వచ్చెరా వీరన్న, గుచ్చెరా చే కత్తి, చొచ్చెరా జనులపై చోద్యముగను 


అనుచు నింద్రుండు వచియించె నౌర, దేవభక్తహృత్సంగ భక్తులప్రాణలింగ 
వర్ణితాకార, శంభునివరకుమార, (ప్రళయతలరౌ ద్ర, పరమకృపాసముద్ర. 
వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 2 
పలక తాటించెతే పగిలె భూభాగంబు, కులగిరిపర్వతాల్‌ (కురా ధరలొ, 
శూల మెక్కించితే సురల గుండెలు పగిలె, నింద్రుడు మూర్చిల్లి నేలకారగ 
చ[క్రంబు తిప్పితే క్షితిమీద నొరగిరి రక్కసుల్‌ మిక్కిలి వక్కలుగను, 
మీనంబు వడివేసి మింటిపై జూచితే చుక్క లన్నియు రాలె పిక్కటిల్ల. 
జార, వీరాంగ మాడితి వౌర, రుద్ర, 

వర్ణితాకార, శంభునివరకుమార, 

'ప్రళయతలరౌ ద్ర, విశ్వకరుణాసము ద్ర, 

వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 3 
పెంపైనవిభూతి పేరు గొన్నప్పుడే నరసింహమూర్తికి నడుము విరా, 
అడవైనశూలంబు నప్పుడు త్రిప్పితే తెల్లనినామంబు నల్ల నాయె 
మొలకరు(ద్రాక్షలు ముఖమున దాల్చితే తులసిపేరులు తునాతునక లాయె 
అప్పుడు వీరన్న ఆయుధ మందితే పువ్వులవానలు భువిని గురిసె. 

జౌర ! మించితి వీరప్రపంచమునను, 

వర్ణితాకార, శంభునివరకుమార, 

'ప్రళభయతలరౌద్ర, విశ్వకరుణాసము ద్ర, 

వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 4 
ఛేదించి బ్రహ్మతల చేతను బట్టితో కోపించి బ్రహ్మాండకోట్టు చెదర 
కాలమృత్యువు బట్టి కండలు చెండవో ఘన మైన మూడులోకములు బెదర 


తలబడి పారవా, తన్నవా డాకాల రూపించి చంద్రునిరొమ్ము పగుల 
అక్కడివారిని అదిరించి తోలవా రంగార మూలకు, రంగములుగ. 


(శ్రీ/శివార్చనమ్‌ ఖడ్గములు 


తే.గీ. 


బో 


తే.గీ. 


లక్ష 


తే.గీ. 


జ్‌ 


తే.గీ. 


జార ! వీరాంగమాడితి వౌర, రుద్ర, 

వర్షితాకార, శంభునివరకుమార, 

'ప్రళయతలరౌ ద్ర, విశ్వకరుణాసముద్ర, 

వినుతశతరౌ[ద్ర, మాతండ్రి, వీరభద్ర. 5 
(శ్రీమన్మహాదేవ, సృష్టిసంరక్షణా, దక్షాధ్వరధ్వంసి, ధవళవర్హ, 
నందివాహన, ఈశ, నాగేంద్రకేయూర, కందర్పసంహార, కల్పవృక్ష , 
కైలాసగిరివాస, కనకాద్రికోదండ, కారుణ్యనిజభక్త, కవికుమార, 

గంధర్వ గీర్వాణ గరుడ కిన్నర, యక్షసిద్ర విద్యాధర సేవితాత్మ. 


భద్రకాళలీమనోహర, భవ్యచరిత, భగ్నలయ, కాలరుద్ర, కృపాసముద్ర, 
వర్ణితాకార, శంభునివర కుమార, ప్రళయతలరౌ ద్ర, విశ్వకరుణాసము ద్ర, 
వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 6 


గదళూల, చక్రంబు, గండ్రగొడ్డలి, విల్చు, అడిదంబు, శూలంబు, అంకుశంబు, 
పిడివెంపు, రులరూళి, బిరుదుపానాకత్తి, బర్హెంబు, శూలంబు, వల్లెత్రాడు, 
కొంగవాలపుకత్తి, ఘోరబల్లాణంబు, అంకిణీసెలకోల, అంకుశంబు, 
గద, బిరుసుచేకత్తి, గద్దగోరు, కఠారి, సురలతాడనముల ్రుక్కబటచి 


మించితివి నీవు ప్రపంచమందు 

వర్ణితాకార, శంభునివరకుమార, 

(ప్రళశయతల రౌద్ర విశ్వ కరుణాసము ద్ర, 

వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 7 


కొమరొప్ప బెల్లంబుకొండదేశములోన, పరగణా కోసూరు పట్టణమున, 
సరవితో, శార్వరిసంవత్సరమున ఫాల్గుణమాసాన, బహుళమందు, 
శుభయోగ మష్టమి శుక్రవారమునాడు, నుదయాది మీనముహూర్తమందు 
ఆలోన ముప్పదిదినములలో నాడుముద్రాల పాపయ్య ముదముతోడ. 
భక్తి మెప్పించి భక్తుల |ప్రస్తుతించి 

అందె తొడిగించె పాదాన పొందుగాను 

'ప్రళయతలరౌ (ద్ర, విశ్వకరుణాసముద్ర, 

వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 8 


— lO 


(శ్రీ/శివార్చనమ్‌ ఆనకట్టు 


ea 


పచ్చని కురువేరుపై నున్న విభూతివన్నెవ\ స్త్రముచేత వీరపలక 
కుడిచేత నరకంగ పెడబొబ్బ పెట్టంగ దక్షయాగం బెల్ల తల్లడిల్లె 
దక్షయాగమునకు దరలుటే చే టని మూగిరి దేవతల్‌ మూల మూల 
కోటానుకోట్లను వేట్టు పడ కొట్టంగ వరద లై రక్తంబు వాగుబార. 


తే.గీ. మించితివి నీవు వీరప్రపంచమందు 
వర్ణితాకార, శంభునివరకుమార, 
'ప్రళయతల, రౌద్ర, పరమకృపాసముద్ర , 
వినుతశతరౌద్ర, మాతండ్రి, వీరభద్ర. 9 


9. ఆనక ట్టు 


_డశీవీరభద్ర, యాశశ్రితజనావనముద్ర, పాపవిశోషు సద్బక్తపోష , 


బ్‌ 


దక్షయాగ విదూర, దానవసంహార, కరవాలహస్త, లోకప్రశస్త, 
(బహ్మాండదుర్భల, సింహనాదవినోద, విఖ్యాతసత్కీర్తి, విమలమూర్తి, 
బాణ, బాణాసన, పరశు, గదా, చక్ర, ముసల, ముద్గర, శూల ముఖ్యహస్త, 
భక్తితోడుత, మాపు పళ్లెంబు బెట్టెద, బూని యీ ప్రొద్దు విభూతి విడెము, 
గంధపుష్బాక్షతల్‌ కడుభక్తి తెస్తిమి, గృప యుంచి దేవ, పరిగ్రహించి, 
పళ్లెంబు చెల్లించుపర్యంతమును మీరు, నిజనివాసంబున, నిలువవలయు, 
వేట బోవలె నని వేంచేయగా బోకు, దండు ఠాణమునకు, తర్లబోకు, 
పోయిన మీతం(డ్రి కాయజహరునాన, మీరిన మీయమ్మగారి యాన, 


గీ. పరమవిశ్వాస, సద్బక్త, పరులయాన. 
యనుచు సాష్టాంగదండంబు లమర నిడుదు, 
(మొక్కు దీరిన ముద మిచ్చు ముదము నొంది 
భద్రకాళీమనోహర, భవవిదూర, 
వినుతశతరౌ(ద్ర, మాతండ్రి వీరభద్ర. 


satire 


(శ్రీ/శివార్భనమ్‌ శ్రీ/వీరభద్రదండకము 


10. శ్రీ వీరభ్శద దండకము 


(శ్రీ/వీరరూపా, శివద్రోహగండా, ప్రచండ ప్రతాపా, 
సుపర్వాణసంఘతవో భానుబింబ(ప్రదీపా, వుహాకోపరూపాదివీరాంక, వీరా, 
పురారాతిసంహార, ఘోరావతారా, శివాచారమందార, బృందారకాధీశగర్వాపహారా, 
దయాకార, నాగేంద్రహారా, సనందాదియోగీం ద్రచేతో విహాధా, జనాధార, 
నీదివ్యతత్త్వంబు భావింషగా లేక గర్వాంధకారాంధు లే మైతిమో 
నీదురూపంబు రూపింప నజ్ఞానబంధంబులం జిక్కి 
వేద (ప్రకారంబులన్‌ మించి యిచ్చోటికిం దక్షయాగంబు వీక్షింపగా నున్న 
మారాక యొల్లం గడుం దప్పు లై యుండు సైరింపవే, దేవదేవా, 
శివద్రోహు లైనట్టి మమ్ము విజృంభించి శిక్షించి, 
తీ వింక నీ దైన వైరంబు చాలింపు తండ్రీ మముం గూర్చి, మే మెంతవారమ్ము 
నీ యానతిం గాదె యీ బ్రహ్మ లోకంబులం బ్రాణనిర్మాణు డై యుంట 
నీ యానతిం గాదె యీ విష్టులోకైక రక్షాభుజాదక్షు డై యుంట 
నీయానతిం గాదె రుద్రుండు సర్వప్రపంచారి యై యుంట 
నీయానతిం గాదె రేయుం దినంబుల్‌ వెలుంగొందుచుం 
జంద్రసూర్యాదులున్‌ భవ్యు లై యుంట, 
నీయానతిం గాదె దేవేం ద్రనాగేశముఖ్యుల్‌ ప్రతాపించి దిక్సాలు రై యుంట 
నీయానతిం గాదె దేవౌఘముఖ్యుల్‌ సులోకోపరార్టు లై యుంట 
నీయందు గాదె సరోజాతజాతాండముల్‌ దొంతు లై యుంట 
నీయున్న చందంబు నే మెంత యూహింప గా వచ్చు 
వేదంబులు న్నీవ, వాదంబులు న్నీవ, ధైర్యంబులు న్నీవ, మర్మంబులు న్నీవ, 
యీబ్రహ్మయు న్నీవ, యీవిష్టువు న్నీవ, యీ రుద్రుడు న్నీవ , 
సర్వంబును న్నీవ, సుమ్మీ జగన్నాథ, నీ పెంపు నీకుం దలంషగ జిత్రంబు 
మాబోటివా రెల్ల నిన్ను విచారింపగా నేర్తు 
నీవు కారుణ్యదృష్టి ౦ బ్రసన్నుండ వై, వీరు నానారు, నాదాసు లంచున్‌ 
ముదం బొప్ప మన్నించి దివ్యప్రభోదప్రసాదంబులం జేసి రక్షింపగా 
నీకు భారంబు గాకుండు నజ్ఞానభావంబులం బాపి, సుజ్ఞానమార్గంబులం జేసి, 
నిష్కర్ము లై, నిత్యసమ్మోదు లై, యేకచిత్తంబునం బొంది, నిర్వాణు లై, 


మూ 


నిష్కళంకంబులం బొంది, మిన్నంది, మీయందు భావంబు గీలించి, 


(శ్రీ/శీవార్చనమ్‌ ఖడ్గములు 


నీదివ్యరూపంబు దా నెట్టిదౌ గాక యంచుం దలంపాంది భావించువా రెల్ల 
దృగ్గోచరం బైన ని న్నేర్పడం గానగా లేక విభ్రాంతు లై చీకువడ్డార 

మిం దేనిమిత్తంబునం జేసి 

నీచందము, న్నీవిలాసంబులు, న్నీదురూపంబునుం జూచియును, 

న్నీవు చేజేత దండించు పుణ్యంబులు న్వ్పొందగల్లన్‌ 
మహాధన్యుల మ్మైతి మోదేవ, దేవాదిదేవా, మహాదేవ, 

నీలెంక లైనట్టి, నీదాసు లైనట్టి, మమ్ముం దయాళుండ వై, ప్రీతి రక్షింపవే దేవ, 
వీ రెవ్వరుం గానగా లేరు, నేరంబు సైరింపవే , దేవ, మన్నింపవే దేవ, 
శీవీరభద్రా, శరణ్యంబు రుద్రా, నమ స్తే, నమ స్తే, నమ స్తే, నమః, 


11. శ్రీ వీరభ(దద మంగళాష్టకము 


నందాద్రివసతే ౬నంత - నాగయజ్ఞోపవీతినే 

సుందరాత్మ స్వరూపాయ - వీరభద్రాయ మంగళమ్‌ !! 
భద్రకాళీశ్వరా యాస్తు - భర్గాయ నిజరక్షిణే ! 
నిద్రాలస్య ప్రమాదాది - రహితాయ సుమంగళమ్‌ !! 

భక్తకామ్య (ప్రదాయాశు - భుక్తి ముక్తి ప్రదాయినే 

సూక్తి ముక్తాఫలాస్యాయ - వీరభద్రాయ మంగళమ్‌ !! 
భూతారిష్ట వినాశాయ - భూతి భూషాయ శంభవే 
దక్షయాగ ధ్వంసకాయ - వీరభద్రాయ మంగళమ్‌ !! 

దేహదార్హ్య నిదానాయ - గేహసౌఖ్య (ప్రదాయినే 

మోహాదివేగ నాశాయ - వీరభద్రాయ మంగళమ్‌ !! 
గణాధిపాయ కైలాస - శిఖరాగ్ర నివాసినే 
ప్రాణేశ్వరాయ రుద్రాయ - వీరభద్రాయ మంగళమ్‌ !! 


నాగభూషాయ దేవాయ - నానావంధ్యత్వహారిణే 
భోగాధిపతయే తుభ్యం - వీరభద్రాయ మంగళమ్‌ !! 


రామనాథ సుతేడ్యాయ - భీమవి(క్రమ కారిణే 
కామపూర్ణ స్వరూపాయ - వీరభద్రాయ మంగళమ్‌ !! 
నమస్తే దేవదేవేశ - నమస్తే కరుణానిధే 
నమస్తే జగతాంనాథ - నమస్తే విశ్వమూర్తయే !! 
ee 


(శ్రీ/శివార్చనమ్‌ శివస్వరూప వివరణ 


శ్రీశివార్చనం - శివవైభవం 
శివస్వరూపవివరణ 

శివుడికి ఆళుతోషు డని పేరు. ఈమాటకు వెంటనే సంతోషించేవా డని అర్థం. 
(త్రిమూర్తుల్లో శివుడు త్వరగా ప్రత్యక్షమై వరాలిస్తా డని భక్తులవిశ్వాసం. ఆయన 
రూవమూ వ్యవవోరమూ గూడా విచిత్రమే. కట్టుకోడానికి వృన్త్రం గూడా లేని వాడు. 
గజుచర్యాన్ని ధరించేవాడు - దిగంబరుడైనా ఎవరికయినా ఐళ్వర్యా నిచ్చేది 
ఈశ్వరుడే. దిగంబరు డంటే దిక్కులే వనంగా కలవాడు. నర్గవ్యావీ అని కూడ 
అర్ధం చెప్పవచ్చు). ఇలాంటిచిత్రాలు కలవాడు కనుకనే ఆయన మహత్తు వేదాలు 
మొదలు వురాణాలదాకా వ్యాపీంచి ఉంది. భారతంలో కూడా ఎన్నో చోట్ల శివ ప్రశంస, 
ఈశళ్వరమావోత్యుము కనిపీస్తవి. భారతం మొత్తంమీద విష్ణుసహ(సనామాలు 
ఒక్కమారే కనిపిస్తే శివసవా(స్రనామాలు వేరువిధాలుగా రెండుచోట్ల కనిపించడం 
విచిత్రం. సంస్కృ తభారతంలో దోణవర్వంలో శతరుద్రీయ మనేపేరుతో నమక 
చమకాల్లో వచ్చే ఎన్నో మంత్రాలు శ్లోకరూవంలో కనిపిస్త. నస్వురంగా నమకచమక 
పారాయణ చేయలేని వాళ్లు శతరుద్రీయ శ్లోకాలు చదువుకొని నలితం పొందవచ్చు). 
శివారాధన చేయడానికి ధనవ్యయం చేయవలసిన వనిలేదు. కేవలం నీళ్ళతో అభిషేకం 
చేసే ఆయన అను(గ్రవహపొత్రులం కావచ్చు. ఇదే శివానుగ్రహవిశేషం. ఒకవిధంగా 
చూస్తే శివుడు నిరారారానికి సాకారానికి గూడ ప్రతీకగా భావించవచ్చు. విమ్ణువులాగా 
'శివుడు కరచరణాద్యవయవరడూవంలో వూజార్హుడు కాడు. కేవలం లింగరూవంలో 
మాత్రమే అర్బునార్హుడు. లింగరూవంలో కరచరణాద్యవయవాలు లేవుకనుక అది 
నిరాకారానికి (ప్రతీకగా చెవువచ్చు. లింగానికి ఒకరూవం ఉంది గదా అనుకుంటే 
సాకారరూవంగా భావించవచ్చు. శివారాధన కేవలం లింగరూపానికే గాని ప్రతిమకు 
కాదు. ఈళ్వురుని (ప్రతిమరూవంలో అర్చిస్తే పొందేసలితం స్పుల్పమా(తమే నని 
వ్యాసమహర్షి అళ్ళుత్దావుకు వివరించిన విషయాన్హిబట్టి తెలుస్తుంది. అలానే 
శివవిమ్ణువులకు భేదం లేదని వారిలో ఎక్కువ తక్కువలు లేవని ద్రోణవర్యాన్ని బట్టే 
(గ్రహించవచ్చు. 


(శ్రీ/శివార్చనమ్‌ శివస్వరూప వివరణ 


శివుడిలో అర్ట్హభాగం అయిన పార్వతే శివుడినిగురించి ఎన్నో సందేవోలు 
కలిగితే ఆయనని ప్రసన్నం చేసుకొని సందేహనివ్చుత్తి చేసుకొంది. ఈ విషయం 
గూడా ఆనుళాసనికంలో కనిపిస్తుంది. మరికొన్నిచోట్ల మురికొన్నిఎిషయాలు 
గోచరిస్తాయి. 


ఒకనాడు పార్వతి శివుడితో వోస్యమాడుతూ వెనుకనుంచి రెండు కళ్ళు 
మూసీంది. వెంటనే శివుడు మూడవకన్ను తెరిచాడు. దానిలోనుంచి వచ్చిన అగ్గి 
హిమాలయ మంతా కప్పీవేసింది. పార్వతిప్రారనతో అగ్జాని ఉవళమింవదోశాడు 
శివుడు. ఇలా ఎందుకు చేశా వన్నుది పార్పతి. శివుడు నాకు లోకాత్యుకత్త్స మున్నది. 
అందువలన నీవు కళ్ళు మూస్తే సర్పులోకాల్లో ఆవరించినచీకటిని వారించడానికి 
మూడవకన్ను తెరిచా నన్నాడు. ఆయనకళ్ళు రెండు నూర్చచంద్రు లని మూడవకన్ను 
అగ్గి అని గ్రహించవచ్చు. కావాలనుకొంటే శివుడు మూడవకంటినుంచి చృల్హిదనాన్ని 
కల్చించగలడు. 


పార్వతి శివుడిని నీకు నాలుగుముఖాలు కలగడానికి కారణ మే మనది. 
శివుడు శక్తివంతు లయిన సుందోపసుందు అనే రాక్షసుల వినాశనానికి మయుడు 
లోకంలో ఉన్న అంద మైన వస్తువు లన్నింటినుంచి తలవ్రమాణం - నూవుగీంజంత 
(గ్రహించి తిలోత్తమ అనే అందగల్తెను నృష్టించాడు. ఆమెను నాదగ్గరకు తెచ్చాడు. 
ఆమె నాకు ప్రదక్షణం చేస్తుంటే ఇది దేవకార్యం చేయబోతున్న దన ఆలోచనతో 
ఆమె తిరుగుతున్న దిక్కునల్లా ఒక్కొక ముఖం ధరించాను. అవ్ష్రటినుండి నాలుగు 
ముఖాలు కలిగిన వన్నాడు. 


నీకంఠానికి నలుపు ఎందుకు కలిగిం దని పార్వతి ప్రళ్ల. పాలసముద్రం 
చిలికినమ్లుడు కలిగిశ వోలావాలం [బ్రహ్మో దిదేవతలకోరికతో కంఠంలో ధరించాను. 
అప్పటినుంచి కంఠం నలుపై నీలకంఠుడి నైనా నని శివుడినమాధానం. 


అన్ని ఆయుధాలకన్న నీకు వీనాకం - శివుడిధనస్సు పేరు - మీద మక్కువ 
ఎక్కువ ఎందు కని పార్వతి అడిగినదానికి సమాధానంగా శివు డీట్లా వివరించాడు. 
కలియుగంలో కణ్వ డనేబుషి తపస్సు చేస్తుంటే ఆయనచుట్టు వుభ్ర పెరిగింది. 
ఆవుభ్రలో ఒకపెద్దవెదురుగడ వుట్టింది. (బ్రహ్మ ఆయనకు వర మిచ్చి ఆ వెదురు 
గడను పీనాకం, శార్‌జ్ఞం, గాండీవం అనే మూడు ధనస్సులుగా చేసి శార్‌జ్ఞం 


(శ్రీ/శివార్చనమ్‌ శివస్వరూప వివరణ 


విష్ణువుకు, వీనాకం నాకు ఇచ్చి) గాండీవం తనదగ్గర ఉంచుకున్నాడు. అందువ్యునే 
పినాకం నాకు చాలా ఇక మైంది. 


ఇతరవాహనాలు కా దని ఎద్దునే ఎందుకు వాహనం చేసుకొన్నా వన్నది 
పార్వతి. నేను లోకహితంకోసం హిమాలయాలమీద తవస్సు చేస్తుంటే ఆవులు నా 
చుట్టు తిరిగి ఇబ్బంది పెడుతుంటే కోపించి చూశాను. ఆవులు నంతావం పొందేయి. 
(బ్రహ్మా, దేవతలు నన్ను ప్రార్ధించి నాకు ఎద్దు కానుకగా ఇచ్చారు. దాన్ని వావానంగాను, 
కేతనంగాను చేనుకొని గోవతి అని వేరుపొందే నన్నాడు శివుడు. మరోచోట మరో 
విషయం గూడ కనిపిస్తుంది. ఒకఆవు దానిలేగకు పాలిస్తున్నది. లేగనోటిలోనుంచి 
వచ్చిన పాల నురుగు తవస్సు చేస్తున్న శివుడిమీద వడింది. ఆయన కోవంగా ఆవును 
చూస్తే అది న్లల్లబడింది. దేవత లందరి ప్రార్ధరమీద శివుడు ఆవుదూడను వాహనంగా 
చేనుకొని ఆనాటినుంచి నృల్హఆవుకు కపిల అని పేరుపెట్టి ఆవు లన్నిటిలో కపిల శ్రేష్ట 
మని వరమిచ్చాడు. 


నీవు రమణీయమైన, ళుచియైన ప్రదేశాలు వదలి శ్మశానంలో ఎందు 
కుంటున్నా వన్నది పార్వతి. శివుడి నమాధానం ఇది. ఒకవ్రుడు క్రూరభూతాలు 
జనులను ఘోరంగా హింసించడం ప్రారంభించాయి. వాటికీ ప్రతీకారం చెయ్యమని 
ప్రార్థించాడు బ్రహ్మా. మోక్షం కోరేవాళ్ళు శుచిగా భావించేదీ, జనాలు ఉండనిదీ 
అయినళ్ళుళానం నానివానం చేసుకొని భూతాలను అదువులో ఉంచుతున్నాను. 
బూడీదపూత, సర్పాభోరణాలు, గం(డగొడ్డలి, త్రిళూలంతో భీకరరూపం 
ధరించడానికి కారణ మే మన్నది పార్వతి. లోకస్వరూవం ఉష్ణ మని, శీత మని 
రెండు విధాలు. వీటినే సౌమ్యుము, ఆగ్నేయము, అంటారు. ఎమ్ణువు సౌమ్య రూపాన్ని, 
నేను ఆగ్నేయరూపాన్ని ధరిస్తాము. అందుకే నాకిట్లాంటి రూపము అన్నాడు శివుడు. 


నెలవంకను శిరసుమీద ధరించడానికి కారణ వే వున్నది పార్పతి. 
దతయ్య్లంవర్థు కలిగినకోవంవ్య్ణు దేవతలను హింసిస్తూ చంద్రుడిని కాళ్లక్రింద వేసి 
(తొక్కను. చంద్రుడు శరణుకోరితే దయ తలచి అవ్పుటినుంచి నెత్తిమీద భరించా 
నన్నాడు శివుడు. వ్యాసమవార్షి వ్రజలసందేవోల్లి పార్వతి వ్రళ్లులుగా చేసి శివుడి 
చేత సమాధానం చెప్పించడం విశేషం. 


శివ మస్తు. 


'శ్రీ/శివార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


శైవసిద్ధాంతము - శైవాగమాలు 
-(శ్రీవిద్యాన్హ్వారూపానందగిరి స్వాములవారు 

ఓం నమో భగవతే (శ్రీమలయాళయతీంద్రాయ ! 
సృష్ట్యాదినుండి ఏదో ఒకఅద్భుతశక్తి సదా సర్వత్ర పని చేస్తుండడాన్ని మనం 
(ప్రత్యక్షంగా చూస్తున్నాము. అది అఖండం. ఆశక్తే పరమాత్మ. ఆశక్తే భగవంతుడు, 
పరమేశ్వరుడు, అతడు సచ్చిదానందస్వరూపుడు, స్వయం ప్రకాశుడు, సర్వతం[త్ర 
స్వతంత్రుడు, (త్రికాలాబాధ్యుడు. పరిణామరహితుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, 
సర్వాంతర్యామి. ఈశావాస్య మిదగ్‌ం సర్వం అంటూ ఈవిషయాన్నే ఈశా 
వాస్యోపనిషత్తు తెలిపింది. కఠోపనిషత్తున్ను ఏష సర్వేషు భూతేషు గూఢాత్మా న 
(ప్రకాశతే అంటూ భగవంతునిసర్వవ్యాపకతను (ప్రతిపాదించినది. శ్వేతా 
శ్వతరోపనిషత్తు గూడ ప్రతిప్రాణిలో ఒకే పరమాత్మ |(ప్రకాశమానుడై, సర్వవ్యాపకుడై, 
సర్వభూతాంతరాత్మయై, సర్వకర్మాధ్యక్షుడై, సాకీమా(త్రుడై, చేతనుడై, కేవలుడై, 

నిర్గుణుడై, గూఢంగా వున్నాడు అంటూ విశదీకరించింది. 


ఆభగవంతుడే సృష్టి-ప్టితి -లయములకు కర్తయై బ్రహ్మ-విష్టు 2” 
డనబడినాడు. ఆభగవంతునికి గలఅనంత రూపాల్లో, పేర్లలో- శివుడు, పరమేశ్వరుడు, 
ఈశానుడు మొదలైనవి కొన్ని. నిర్గుణుడు, సర్వవ్యాపి, సర్వశక్తి మంతుడగు 
భగవంతుని పాందాలంటే- సాక్షాత్కరించుకోవాలంటే అతని నామాన్ని ఆశ్రయించి 
దానిని జపించడం సులభమార్గం. మననాత్‌ త్రాయత ఇతి మం(త్రః - భగవన్నామము 
తనను జపించువానిని సంసారదుఃఖంనుండి తరింపజేస్తుంది కాన మం|(త్రం 
అనబడింది. 


ఇట్టివుంత్రాలలో నవు శివాయ అనే పంచాక్షరీవుం[(త్రం (్రేష్టమైంది. 
ఈవిషయాన్నే (శ్రీ) రేణుకాచార్యులవారు అగస్త్యమునికి శివతత్త్వా త్పరం నాప్తి 
యథా తత్త్వాన్తరం వుహత్‌ అంటూ పంచాక్షరీ వుంత్రం సర్వ(శ్రేష్ణవుంని 
చెప్పియున్నారు. మణీయు అశేష జగతాం హేతుః పరమాత్మా మహేశ్వరః. తస్య 
వాచకమం(తో యం సర్వమంతైకకారణమ్‌. ఎట్టు సమస్తజగత్తులకు పరమాత్మ 
యైన మహేశ్వరుడు కారణమో అట్లే ఆమహేశ్వరునినామ మగు నమ శివాయ 
అను పంచాక్షరీ మం(త్రమున్ను అన్ని మంత్రాలకు మూలము అని చెప్పి యున్నారు. 


(శ్రీ/శివార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


అంతే గాక - ఆదితః పరిశుద్ధత్వాత్‌, మల్యతయ వియోగతః శివ ఇ త్యుచ్యతే. 
శంభు శ్చిదానందఘనః (ప్రభుః- ఆదినుండి అణవాదిమలములు లేనివాడై పరిశుద్దు 
డైనందున అన్నింటికి (ప్రభువు, సచ్చిదానందఘను డగు శంభుడు శివ అని 
చెప్పబడుచున్నాడు. మణీయు ఆస్పదత్వా దశేషాణాం మంగళానాం విశేషతః ! 
శివళబ్దాఖిధేయో హి దేవదేవ స్ర్యుంబకః. 


సమస్తశుభాలకు విశేషస్ట్రానమైనందున దేవతల కెల్ల దేవు డగుత్ర్యంబకుడు 
శివుడు అనుపేరుతో పిలువబడుచున్నాడు. 


ఇట్టి శివ అనే రెండక్షరాలు గల భగవంతునినామము శివ ఇ త్యక్షరద్వంద్వం 
పరబ్రహ్మ ప్రకాశకం. పరబ్రహ్మను తెలియజేయుచున్నది.. కాబట్టి తస్మా న్ముఖ్యతరం 
నామ శివ ఇ త్యక్షరద్వయం, సచ్చిదానందరూపస్య శంభో రమితతేజసః ॥ శివ ॥ 
అను రెండక్షరముల ఈపదము సచ్చిదానందస్వరూపుడైన, అతితేజస్వియైన 
పరమేశ్వరుని నామములలో కెల్ల ముఖ్యాతిముఖ్యము. నమ శివాయ అనే పంచాక్షరీ 
మంత్రాన్ని మోక్షాన్ని కోరేవారు శ్రద్దతో ఆదరంతో సదా జపించా లని రేణుకాచార్యు 
లంటున్నారు. యథా వాది ర్మహాదేవః సిద్ద పాపమోచకం! తథా పంచాక్షరీమం త్రం 
సంసారక్షయసిద్దిః ॥ ఈపంచాక్షరీ మంత్రం సంసారాన్ని నాశనం చేసి మోక్షా న్నిస్తుంది 
అని అంతే గాక పంచాక్షరి మిమాం విద్యాం (ప్రణవేన షడక్షరీం యజే తృమాహితో! 
భూత్వా శివపూజాపరాయణః. శివపూజాపరాయణుడు ఈ ప్రణవ సహితపంచాక్షరీ 
మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి. అంటూ నిర్దేశించాడు. జ్యోతిష్టోమాది 
(ద్రవ్యయజ్ఞాలు ఈ జపయజ్ఞఫలితంలో 16వ భాగఫలితానికి సమం కావు. ఈ 
విషయాన్నే యావంతః కర్మయజ్ఞా ద్యా వ్రతదానతపాంసి చ సర్వే తే జపయజ్ఞస్య 
కలాం న్వార్గంతి షోడశీమ్‌ అన్నది శైవాగమశ్వా స్త్రం. 

శైవసిద్దాంతం వైదికయుగం- (వేదకాలం) నుండే వుంది. ఇది భారతదేశ 
మందంతటా వుండినది. దీనికి హరప్పా, మొహంజొదారో [త్రవ్వకాలలో చిక్కిన 
బహుముఖ శివుడు యోగాసనశివుడు వారా అవశేషాలే సాక్ష్యం, కాలక్రమేణ ఆర్యుల 
ప్రాబల్యం వలన శైవ సిద్దాంతం ఉత్తరభారతదేశాన్ని వదలి దక్షిణభారతదేశంలో 
విశేషంగా (ప్రబలింది. తత్రాపిశుద్ర ద్రావిడ మైన అరవ- తమిళదేశంలో శ్రైవసిద్దాంతం 
పేరిట ఇది బాగా వ్యాప్తి చెందింది. కాబట్టే ఈ సిద్దాంత ప్రతిపాదక గ్రంథాలు 
తమిళంలో బహుళంగా వున్నాయి. ఈశ్రైవాగవూలు 28. వీని నావునిర్లేళశం 
(పేర్తవివరణ) కంచియందలి శివాలయంలోని శాసనంలో వుంది. 


(శ్రీ/శివారనమ్‌ శ్రైవసిద్దాంతము- శ్రైవాగమాత్ర 


ఈశైవాగమంలో పాశుపతము, శ్రైవసిద్దాంతం, (త్ర్యభిదర్శనం ఆనే మూడు 
శాఖ లున్నాయి. పాశుపతానికి నకులీశపాశుపతదర్శనం అని కూడ పేరు వుంది. 
ఈపాశుపతానికి పాశుపతసూ[త్రములు మూలగ్రంథం, దీనిరచయిత నకులీశుడు. 
దీనికి రాశీకరుడు వ్యాఖ్యానం వ్రాశాడు. ఈవ్యాఖ్యానానికి పంచార్రభాష్యం అని పేరు. 
1. కారణం, 2. కార్యం, 3. యోగం, 4. విధి, 5. దుఃఖాంతం అనుపదార్జాలు 
నిరూపించబడ్డాయి. అంచేత దీనికి పంచార్హభాష్య అనేపేరు వచ్చింది. పతి అంటే 
ఈశ్వరుడు, పశు అంటే జీవుడు- ప్రాణి, పాశము అంటే సంసారము (ప్రపంచము. 
ఈమూడింటి తత్వాన్వేషణే ఈపాశుపతమందలి ప్రధానవిషయం. పశు, పతి, పాశం 
అనే మూడింటిని శ్రైవసిద్దాంతలో త్రికం అంటారు. 


ఈశైవసిద్దాంతం 1. ప్రత్యక్షం, 2. అనుమానం, 3. శ్రుతి అనే మూడు 
(ప్రమాణాలను అంగీకరిస్తుంది. ఇందు (శ్రుతి అనే (ప్రమాణంలో వేదాలు, 
ఉపనిషత్తులు, భగవద్గీత, ఇరవైఎనిమిది శైవాగమాలు వస్తవి. ఇందు 1. కామికా 
గవుము, 2. యోగజాగవుము, 3. చింత్యాగవుము, 4. కారణాగమ ము, 5. 
అజితాగమము, 6. దీప్తాగమము, 7. సూత్ష్మాగమము, 8. సహస్రాగమ 1, 9. 
అంశుమదాగమము, 10.సుప్రభేదాగమం అనేపది మూలాగమాలు. ఇవి ఈ 
ప్రోక్తా లనీ 1. విజయాగమం, 2. అనిశ్వాసాగమం, 3. స్వాయంభువాగమం, 
4. వీరాగమం, 5. రౌరవాగమం, 6. మకుటాగమం, _.7: మలాగమం, 
8. చంద్రజ్ఞానాగమం, 9. బింబాగమం, 10. (ప్రోద్దిణీతాగమం, 11. లలితాగమం, 
12. సిద్దాగమం, 13. శాంతాగమం, 14. సర్వోత్తరాగమం, 15. పారమేశ్వరాగమం, 
16. కిరణాగవుం, 17. ఆనలాగముం, 18. వాతూలాగమం, అనే పద్దెనిమిది 
రు[ద్రాగమాలు. ఇవి వునుష్య సంపాదితాలని, అంటారు. వీనన్నింటిసారమే 
పౌష్కరాగమము. తమిళనాడులోని శైవసిద్దాంతసం ప్రదాయంవారు కర్ణాటకలోని 
వీరశైవ సం(ప్రదాయంవారు, కాశ్మీరులోని (ప్రత్యభిజ్ఞా సాంప్రదాయికులు ఈ 28 
శైవాగమాలను (ప్రమాణాలుగా అంగీకరిస్తారు. 


ఈశైవాగమా లన్నీ ప్రతి ఒక్కొక్కటి 1. చర్యాపాదం, 2. క్రియాపాదం, 
3. యోగపాదం, 4. జ్ఞానపాదవుని నాలుగుపాదాలు కలిగి వున్నాయి. ఈ 
నాల్లుపాదాల్లో జ్ఞానపాదం చాలా ముఖ్యం. పశువు అనబడే జీవుడు బద్దు డైనదశలో 


శీ )శివార్శ్సునమ్‌ శెవసిదాంతము- శెవాగమాలు 
(ల/౮వాల్చ శైబంద్రా తై 


ప్రపంచంతో అనురాగం గల్లి దానిలో లీనమౌతున్నాడు. అదే బద్దదశ. ఆజీవుడే 
పాశంతో ప్రపంచంతో సంబంధాన్ని వదలి పతి యగు శివునితో సంబంధం పెంచుకొని 
అద్దైతస్థితిని పాంది ముక్తు డవుతున్నాడు. పశు అనుజీవుడు పతి అనబడే 
పరమేశ్వరుని కృపావిశేషంచేత పాశచ్చేదం చేసుకొని పరమేశ్వరుని పాదసన్నిధిలో 
శాశ్వతానందాన్ని పాందుతాడు. 


శివుడు ఇంద్రియగోచరుడు కాదు. భక్తుడు తనఆధ్యాత్మి.తత్తానుభవంచేత 
శివుని గుర్తించాలి. దానికి తార్మికపద్దతి పనికిరాదు అంటాడు జ్ఞానసంబంధర్‌. 
శివతత్త్వం 1. నిష్కళాతత్త్వం (పరమేశ్వరతత్త్వం) 2 సకలాతత్త్వం అని రెండు 
విధాలు. మొదటిదైన నిష్కలాతత్తాన్ని స్వరూపలక్షణ వునీ, రెండవదైన 
సకలాతత్త్వాన్ని తటస్తలక్షణ మనీ అంటారు. నిష్కలాతత్త్వం వాక్కుకు, మనస్సుకు, 
క్రియకు గోచరం కానిది. ఈశ్వర కరుణావిశేషంచేత పరిణతజీవులకు జ్ఞాన గోచరమై 
ముక్తి నిస్తుంది. శివతత్త్వం జీవులను కర్మముక్తులను చేయుటకై సృష్టి- 
స్తితి-సంహార- తిరోధాన - అనుగ్రహము అను అయిదు క్రియాకలాపములందు 
ప్రవర్తింప జేస్తూంది. ఈ క్రియా కలాప మంతా శివునికరుణావిశేషంచేత జీవులను 
ముక్తులన్సుగా చేస్తుంది. 

శైవసిద్దాంతంలో కార్య క్రమసంబంధం (ప్రధానసూత్రం. కార్యానికి సాధారణ 
కారణాలు 1. నిమిత్తకారణం, 2. ఉపాదానకారణం, 3. సహకారికారణం అని మూడు 
విధాలు. ఈసృష్టికి శివుడు నిమిత్తకారణం, శక్తి సహకార కారణం, మాయ ఉపాదాన 
కారణం, ఇందులో సృష్టికి శివుడు కేవలం నిమిత్త కారణ మని ప్రతిపాదించడం ఈ 
సిద్దాంతముఖ్యవిషయం. శివుడు లేనిదానిని సృష్టించడు. ఉన్నదానిని నశింపజేయడు. 
సిద్దాంతం (ప్రకారం పదార్దం నశించదు. అది అవసరాన్నిబట్టి రూపాంతరాన్ని 
పొందుతుంది. 


శివతత్త్వం కార్యాచరణకాలంలో శక్తితత్త్వంతో కూడి వుంటుంది. ఈశక్తి 
తత్త్వం శివుని ఇచ్చాశక్తికీ, జ్ఞాన శక్తికీ ప్రతినిధి. ఇది శివునితో అవినాభావసంబంధం 
గలది. నిరంతర(ప్రయత్నంలో జీవితకాల మంతా సాధన చేస్తే జీవులకు మోక్షం 
లభిస్తుంది. ఈసాధన ఒక (క్రమంలో జరగాలి. దానికి నాల్లు దశలు. 1. చర్య, 
2. క్రియ, 3. యోగం, 4. జ్ఞానం అని ఈ నాల్లు దశలతో మోక్షం పొందాలంటే 
దానికి దీక్ష అవసరం. 


(శ్రీ/శివార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


సాధన నాల్లు దళిలు : 


1. చర్య : చర్య అంటే సేవ. శివుని పత్రపుష్బాదులతో పూజించడం చర్యా 
అనబడుతుంది, ఇది |ప్రాథమికదశ. దీన్ని దాసమార్గం అంటారు. 


2. [క్రియ : క్రియ అంటే శివుని సాకారునిగాను, నిరాకారునిగాను భావించి సేవ 
చేయుట. దీనిని సత్పుత్రమార్గ మంటారు. దీనిలో మంత్రోచ్చారణ (ప్రధానం. 
ఇందు క్రియ పంచాక్షర్యాది మంత్రజపంచేత జీవుని మం(త్రార్హం వైపు మళ్ళిస్తుంది. 


8. యోగం : ఇది జీవుడు తనశరీరంలో నినాడీమండల జ్ఞానాన్ని పొంది (ప్రవర్తించు 
విధము, సాధకుడు కామ క్రోధాదుల నన్నింటిని జయించి ప్రాణు లందరిని (ప్రేమిస్తేనే 
ఈయోగం లభ్య మవుతుంది. 


4. జ్ఞానం: ఇది కడపటి సాధన. ఇచట జీవుడు తురీయాతీతావస్టలో ప్రవేశిస్తాడు. 
దీనిద్వారా జీవునికి శివునిసాయుజ్యం కల్గుతుంది. శివసాయుజ్యమే ముక్తీ, మోక్షం, 
భక్తి వీటన్నింటికి మూలం. ఈశైవ సిద్దాంతాన్ని తమిళకర్ణాటక "రాష్ట్రాలలో 
మఠాధిపతులు బాగా రక్షించారు. 


కాశ్మీర శైవము : 


శైవమతం అతి(ప్రాచీనం అని కొందరిమతం. ఇది వేదకాలం నుండే వుంది, 
కాబట్టి దీనిని శైవాగ మం అన్నారు అని వీరి వాదము. ఈళైవమతంలో శివాద్వైతం, 
విశేషాద్వైతం, వీరశైవం, పాశుపతం మొద లగుశాఖలు గలవు. అందు కాశ్మీరదేశంలో 
ప్రసిద్ద మైన శైవం శైవాద్వైతం లేక శివాద్వైతం అని, (ప్రత్యభిజ్ఞాదర్శనమని, స్పందవాద 
మని, (త్రికదర్శన మని అనబడినది. శైవాగమాలు ఈశ్వరుని ఐదుముఖాలనుండి 
వెలువడిన వని శైవులవిశ్వాసము. ఇవి 25. ఇవిగాక కాశ్మీర శ్రైవంలో |ప్రత్యభిజ్ఞా 
దర్శనం, స్పందదర్శనం అని మరి రెండు గలవు. వీటికి చెందిన ఆగమాలు ఎనిమిది. 
వీనిలో ఒక్కొక్క దానిలో భైరవ, యామళ, మత, మంగళ, చక్రాష్టక, బహురూప, 
వాగీశ, శిస్టాష్టకాలని ఎనిమిది తంత్రాలు గలవు. 

కాశ్మీర శైవములో వసుగుప్పుడు (త్రికసంప్రదాయమును |ప్రవర్తింపజేశాడు. 
వసుగుప్తుడు తనకు గోచరించిన మహాదేవగిరిపై శిలాఫలకంపై గల 77 శైవ 
సూత్రాలను గుర్తించి ఈ తత్వాన్ని ఉద్రరించాడు. క్షణుడు స్పందసిద్దాంతాన్ని, 
సోమానందుడు ప్రత్యభిజ్ఞాసిద్దాంతాన్ని (ప్రచారం చేశారు. సోమానందశిష్యుడైన 


(శ్రీ/శివార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


ఉత్పలాచార్యుని ఈశ్వర ప్రత్యభిజ్ఞాకారిక ప్రామాణిక (గ్రంథము. సోమానంద 
శిష్యుడైన ఉత్పలుని (ప్రశిష్యుడు అభినవగుప్ప్తుడు ప్రత్యభిజ్ఞా సంప్రదాయం 
సర్వప్రసిద్దం చేశాడు. అభినవగుప్తుని ఈశ్వర ప్రత్యభిజ్ఞావిమర్శిని, వివృతవిమర్శిని, 
తంత్రసారం, తంత్రలోకం, పరమార్హసారం మొదలైనవి ప్రామాణిక గ్రంధాలు. 

పాశుపతం శైవమతమునం దొకశాఖ. లకులీనుడు ఈమతస్థాపకుడు. ఈ 
పాశుపతమతస్టులు కారణము, కార్యము, విధి, యోగము, దుఃఖాంతము, అని 
ఐదుపదార్దాల నంగీకరించారు. పాశుపతులకు దైవనిరయమందు, విధియందు 
పూర్ణవిశ్వాసము. ఈ విధి( దైవనిర్ణయం) జీవుని పుణ్య- పాపకర్మముల మీద 
ఆధారపడి వుండదు. దైవం మీదనే ఆధారపడి వుంటుంది. వీరిమతంలో కార్యం 
విద్య, కల, పశువు, అని మూడు విధాలు. అందు విద్య అనగా జ్ఞానము. కల 
యనగా జీవులమీద ఆధారపడు అచేతనసృష్టి. పశు వనగా బద్దు డైనజీవుడు. 
ముక్తిస్టీతిలో జీవులు భగవంతునితో సమానులై ఆయన ప్రతినిధులుగా కర్తవ్యాన్ని 
నెరవేరుస్తారు. వీరు సుఖదుఃఖాలను అనుభవించి క్రమంగా విరక్తిని బొంది శాస్త్రం 
చెప్పిన ప్రకారం మోక్షం కొజుకై దీక్షను గ్రహిస్తారు. దీక్షను తీసుకున్నవారు ఈశ్వర 
జ్ఞానాన్ని పొంది సన్న్రాసులవుతారు. 


పాశుపతసిద్దాంతంలో జీవితనియమాలు :- 1. దినానికి మూడుసార్డు 
భస్మస్నానం ( విభూతి స్నానం) చేయాలి. 2. భస్మంపై పండుకోవాలి. 3. భగవంతుని 
స్తోత్రాలను పెద్దగా గానం చేయాలి. 4. నృత్యం చేయాలి. ఇదివీరి దినచర్య. 


కాశ్మీరశైవప్రత్యభిజ్ఞాదర్శనంలో పరమశివుడు పరమతత్త్వము. అతడు 
శివశక్తిస్వరూపుడు. చైతన్యము లైన ఆత్మ నిర్వికార మైనా ప్రపంచంలోని అన్ని 
పదార్దాలలోనూ వుంది. ఈతత్త్వమే చైతన్యము, పరసంవిత, పరమేశ్వరుడు, 
పరశివుడు, విశ్వమయుడైన విశోత్తీర్ణుడు. చిత్రవిచిత్రంగా వున్న ఈ విశ్వమంతా 
పరమశివునికన్న భిన్నం (వేరు) కాదు. విశ్వ మంతా శివునిస్సురణమే. పరమశివుడు 
అయిదురకా లయిన - చిచ్చక్తి, ఆనందశక్తి, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, (క్రియాశక్తి అను 
శక్తులతో కూడుకొని విశషరూపంగ గోచరిస్తున్నాడు. 


అందు చిచ్చక్తి (ప్రకాశరూపము, స్వయం ప్రకాశమానము, సర్వాన్ని ప్రకాశితం 
చేస్తుంది. 2. ఆనందశక్తి పరమేశ్వరుని నిరతిశయానందాన్ని సూచిస్తుంది. ఈ 


నయా యా హ్హ 


(శ/శీవార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


ఆనందానుభవంలో బాహ్యవస్తు వేదీ అపేక్షితం కాదు. 3. ఇచ్చాశక్తి స్వతంత్రబోధను 
కలుగజేస్తుంది. నేను హాని లేని ఇచ్చాసంపన్నుడను అన్న తెలివి యిందులో 
కలుగుతుంది. 4. జ్ఞానశక్తి పరామర్శరూపం తెలియదగిన- తెలుసుకోవలసిన పదార్జా 
న్నిది సాధారణరూపంలో గంర్తింపజోస్తుంది. తెలుసుకోవలసిన పదార్దానికి 
ఉన్ముఖత్వాన్ని ఆపాదిస్తుంది. 5. క్రియాశక్తి సర్వాకార్యాలను ధరింపజేసే యోగ్యత 
దీనిలో కలుగుతుంది. ఈ శక్తి పంచక ( ఈఅయిదుశక్తులు) యోగంచే పరమశివుడు 
విశ్వాకారంగా- జగత్తురూపంలో గోచరిస్తున్నాడు. 


శైవాద్రైతమనే ఈ త్రికదర్శనం అద్వైతాన్నే బోధిస్తుంది. కాని ఉపనిషత్ర్రతి 
'పాదిత (బ్రహ్మవాదానికి, శివాద్వైతవాదానికీ కొంతభేద ముంది. 1. ఉపనిషత్ర్రతి 
పాదిత బ్రహ్మవాదం( అద్వైతం) లో నిర్మలం నిర్వికారమైన బ్రహ్మానికి కర్పత్వం లేదు. 
ఈ శివాద్వైతంలో పరమశివునకు కర్పృత్వముంది. 2. ఇందలి( శివాద్రైతంలోని) 
ఆత్మ సృష్టి స్తితి, సంహార- నిగ్రహ- అను గ్రహాలనే పంచకృత్యపరాయణం. 

పరమేశ్వరునికి ఈవిశ్వానికి గలసంబంధం దర్పణ( అద్దం) (ప్రతిబింబం 
వంటిది. స్వచ్చ మైన అద్దంలో పదార్జ్హా లన్నీ ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబించినవి 
దర్పణంకంటే భిన్నంగానే గోచరిస్తాయి. అట్లే పరమేశ్వర (ప్రతిబింబిత మైన ఈ 
(ప్రపంచం అభిన్న మైనా భిన్నంగానే గోచరిస్తూంది. లోకంలో (ప్రతిబింబం బింబా 
న్ననుసరించి వుంటుంది. ఇం దట్టుగాదు. బింబం లేకపోయినా విశ్వాత్మక 
(ప్రతిబింబం స్వత స్సిద్దంగా వుంటుంది. కాబట్టే ద్వైతభావం కల్పితం. అద్వైతభావం 
వాస్తవికం. ఈ(|ప్రతిబింబసిద్దాంతం ఆభాసవాద మని గూడ అనబడింది. 


ఈవిశ్వ మంతా శక్తిస్సురణం. అసత్యం కాదు. ఈ ప్రత్యభిజ్ఞా దర్శనా 
న్ననుసరించి 36 తత్త్వా లున్నాయి. అవి 1. శివుడు, 2. శక్తి, 3. సదాశివుడు, 
4. ఈశ్వరుడు, 5. శుద్దవిద్య, 6. మాయ, 7, కల, 8. విద్య, 9. రాగం, 10.కాలం, 
11. నియతి, 12. పురుషుడు, 13. (ప్రకృతి, 14. బుద్ది, 15. అహంకారం, 
16. మనస్సు, 17.(శ్రోత్రం(చెవి) 18.త్వక్‌(చర్మం) 19. చక్తుస్సు (కన్ను) 
20. జిహ్వ (నాలుక) 21. ఘ్రాణం (ముక్కు) 22. వాక్‌, 23. పాణి(చెయ్యి) 
24. పాదం, 25. పాయువు, 26. ఉపస్థ, 27. శబ్దం, 28. స్పర్శ, 29. రూపం, 
30. రసం, 31. గంధం, 32. ఆకాశం, 33. వాయువు, 34. అగ్ని, 35. జలం, 
36. భూమి. 


— (ర) 


(శ్రీ/శివార్బనమ్‌ 


ఈతత్తాలను 1. శివతత్త్వం, 2. విద్యాతత్త్యం, 3. ఆత్మతత్త్ష్యం అని మూడు 
విధాలుగా భాగింపవచ్చును. అందు శివతత్తం రెండువిధాలు. విద్యాతత్త్యం 
మూడువిధాలు. ఆత్మతత్త్వ్వం ముఫ్ఫై ఒక్క విధాలు. పరమశివునకు సృష్టి చేయాలనే 
సంకల్పం కలుగూనే శివరూపము శక్తిరూపము కల్లాయి. శివుడు |ప్రకాశరూపుడు. 
శక్తి విమర్శ స్వభావం గలది. కృత్రిమంగా గాని అహం స్ఫూర్తియే విమర్శము. 
ఆస్సురణను చైతన్యం, సారం, హృదయం, స్పంద, అని గూడా అంటారు. 


1. శివుడు :- పరమశివుడే శివుడు. ఇతడు మహా (ప్రకాశ స్వరూపుడు. ఇచ్చా, 

\ 
జ్ఞాన, క్రియాత్మక పూర్ణానంద స్వభావరూపుడు. ఈశివతత్తం అన్నిమతాలకు 
అతీతం. సకలతత్వాలలో గల సృష్టి సంహారాలను నూర్జు వేలకొలది ఈ శివతత్వం 


సహిసుంది. 
అవి 


2. శక్తి :- పరమశివుని మొదటి స్పందనం శక్తి. ఇది ఇచ్చాశక్తి. మనం అద్దంలో 
చూచినపుడే మన ముఖాన్ని గుర్తిస్తాము. అట్లే శివుడు తనశక్తిలో (ప్రతిబింబించి 
తన (ప్రకాశమయస్వరూపాన్ని గుర్తిస్తాడు. శివశక్తిరూపాలు వేరువేరుగా వుండవు. 
పరమేశ్వరునికి తనస్వాతం త్ర్యంవలన విశ్వాకారంగా ఉల్లసిల్లాలని కోర్కె- ఇచ్చ 
గలుగ గా పరానందచమత్కారం ఉద్రేకిస్తుంది. వుద్రేకంలో కలిగే అహం అను 
పరామర్శయే శక్తితత్త్వం. 


తి. సదాశివుడు :- శివశక్తుల అంతర్వికాసమే సదాశివుడు. సదాశివదశలో 
కొంత చలనాత్మక స్ఫురణ కలుగుతుంది. జగత్తు అవ్యక్తంగా భాసిస్తుంది. సద్రూపంలో 
అంకురంగా వున్న ఈవిశ్వాన్ని సదాశివుడు స్వాత్మభావంతో ఆచ్చాదిస్తాడు. 
పరమేశ్వరుడు శుద్రచిన్మాత్ర నాధారంగా అహ మంశమందు ఇద మంశాన్ని ప్రకాశితం 
జేస్తాడు. ఆయవస్తలో విశ్వం ఇంకా భావరాశివిషయవుగుటచే అస్ఫుటంగా 
వుంటుంది. అంచేత సదాశివతత్త్వం ఇచ్చా(ప్రధానం. 

క. ఈశ్వరుడు:- సదాశివునిబాహ్యరూపమే ఈశ్వరుడు. అంకురించిన 
జగత్తును ఈశ్వరతత్త్వం అహంతాధర్మంతో ఆవరించివుంటుంది. స్పుటమైన 
ఇదమంశములో - విశ్వాంశంలో అహమంశం చేరినది కాగా జ్ఞానశక్తి ప్రధానమైన 
ఈశ్వరతత్వం సముల్దాసాన్ని పొందుతుంది. 


— (ర 


(శ్రీ/శివార్చనమ్‌ 


5. శుద్ధవిద్య :- శుద్రవిద్యనే సద్విద్య అని కూడ అంటారు. ఈదశలో 
శివుడు జగ త్తంతా తనవైభవ మని తలుస్తాడు. అహంత ఇదంతల ఐక్యవిజ్ఞానమే 
శుద్రవిద్య, స్ఫుట మైన భేదంతో వున్న ఇద మంశస్ఫురణనుందు అహమంశము 
చిన్మాత్రగతంగా సముల్లసింపగా గలుగు అహ మిద మనుపరామర్శయే శుద్దవిద్య. 
ఇది క్రియాశక్తి ప్రధానంగా వుంటుంది. 

6. మాయ :- ఈమౌయ చిన్మయరూపాలను వేరుగా గోచరింపజేసి 
స్వరూపాన్ని తిరోధానం చేసి ఆపీదప వెలువడే తత్ల్వాల కన్నింటికి కారణం అవుతుంది. 
స్వస్వరూపాలయిన పదార్హములందు భేద(ప్రథను కలుగజేసేది. కాబట్టి మాయ 
అయినది. ఇది శివునినిరంకుశ విభవాన్ని జీవు లందరియందు నిత్యం నిరోధిస్తూంది. 
జడాలుగా వున్న తెలుసుకోవలసినవన్నీ శివాతిరిక్తాలు కావు. అవన్నీ స్వాంగకల్పా 
అయినా ఇవి విభిన్నాలు అనే బుద్దియే మాయాతత్త్వం. దీనివలన శివుని నిరర్గళ 
స్వాతంత్ర్యం అడ్డగించబడును. అపుడు సర్వశక్తులు సంకుచితాలు కాగా శివుడు 
పరిమితమూర్తి యై పురుషుడు అనబడుచున్నాడు. శక్తు లుపసంహరింపబడినందున 
స్వాత్మైశ్వర్నాన్ని గూడ గుర్తించలేదు. చిత్రవిచిత్రజన్మలను పొందుతాడు. ఈ 
మాయవలన శివుడు స్వప్రకాశములో గూడ సమర్దుడుగా వుండలేడు. ఈ మాయచే 
శివు డిట్లే అగుచున్నాడు. అయినను శక్తి పాతతారతమ్యమున 'తన ఐశ్వర్యాన్ని 
గుర్తిస్తాడు. విశ్వాన్ని తన అంగాల నుండి కల్పించినదానిగా గుర్తిస్తాడు. అప్పుడు మరల 
శివభావాన్ని పొందుతాడు. 


కల, విద్య, రాగ కాల- నియతి సంజ్ఞలు గల అయిదు తత్వాలకు కంచుకం 
అని పేరు. పరమేశ్వరునకు అనంతశక్తు లుంటాయి. ఆశక్తులన్ని సంకోచం పొంది 
కలాది తత్త్వపంచకంగా పుడ్తున్నాయి. సంకోచం పాందినపరమేశ్వరశక్తులు. 
1. సర్వకర్తతా శక్తి, 2.సర్వజ్ఞతా శక్తి, 3. నిత్యపరిపూర్ణతృప్తి, 4. నిత్యతాశక్తి, 5. 
స్వాతంత్ర్య శక్తి, అని అయిదువిధాలుగా వున్నాయి. ఈ అయిదు మరల శుద్ద శక్తి, 
అశుద్దశక్తి అని రెండువిధాలు. అవి పరమేశ్వర విషయంగా నున్నప్పుడు శుద్దశక్తు 
లని సంసారవిషయంగా నున్నప్పుడు అశుద్దశక్తులని అనబడతాయి. 


(శ్రీ/శివార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


7. కల :-కలనామ కించిత్కర్హుత్వ కారణం అన్నట్లు పరమేశ్వరునిశక్తి 
నిరుద్దమై అతని సర్వకర్తతాశక్తి సంకుచితమై కించిత్కర్హత్వంతో నున్నందున 
కలాతత్త్వరూపాన్ని. పొందుతుంది. ఈకలాతత్త్వంలో జీవుడు కించిత్కార్యాన్నే 
చేస్తాడు. 


8. విద్య :- విద్యా కించిద్‌జ్ఞతాహేతుః . అన్నట్టు శివుని సర్వజ్ఞశక్తి 
సంకోచాన్ని పాంది విద్య లయి కొన్నిటిని తెలుసుకుంటుంది. ఎదుట వున్న వానిని 
గుర్తిస్తుంది. దూరంగా వున్న దానిని గుర్తించలేదు. 


9. రాగము :- రాగో ౬ భిష్వంగకారణం. పరమశివుని సత్యపరిపూర్ణతృప్తి 
పరమిత మైన రాగతత్త్వ మైంది. ఇది జీవునికి భోగములందు అభిరుచిని సంపాదించి 
రంజింపచేస్తుంది. 

10. కాలము :- చిన్మయశివునిశక్తి సంకుచిత మై కాలతత్త్వ మైంది. ఇది 
క్షణం, దినం, మాసం మొద లైనవిశేషాలతో వ్యవహరింపబడుతుంది. దానిచే 
జీవుడు భూతభవిష్యద్వర్తమాన (క్రియా(క్రమంతో కూడుకొని జననమరణాలను 
పొందుతూ కాలాధీను డవుతున్నాడు. 


11. నియతి :- సంకుచిత స్వాతంత్ర్యమే నియతితత్వం. శివునిస్వతం త్రశ్త్తి 
సంకోచాన్ని పొంది అవశు డైనజీవుని కృత్యాకృత్యాలలో నియతంగా నియమిస్తూ 
నియతితత్త్వ మైనది. నా కిదే కర్తవ్యం కాదు అను నియంత్రణరూప వ్యవస్టే నియతి. 

ఈ కలాదికంచుకంచే కప్పబడినజీవుడు శక్తిదారి ద్రాన్ని అనుభవిస్తాడు. 

12. పురుషుడు :- మాయాజ్తిచే స్వరూపం కప్పబడూ పరమశివుడే పురుషు 


డనబడుతున్నాడు. ఇతడు మాయామోహితు డై కర్మలు తనకు బంధకా లని 


(నష 


భావిస్తూ సంసారి అవుతున్నాడు. 


దత దద తతత 


(శ్రీ/శివార్చనమ్‌ శైవసిద్దాంతము- శైవాగమాలు 


13. (పకృతి :- మహత్తు మొదలు పృథివి పర్యంతం గల తత్త్వా లన్నిటికి 
ఈ ప్రకృతే మూలకారణము. సత్త్వరజస్తమోగుణాల సామ్యావస్ట ప్రకృతి. ఇచ్చా 
జ్ఞానక్రియా శక్తులు మూడూ ప్రకృతిలో సామ్యావప్టలో వుంటాయి. 

అనంతర తత్త లగు బుద్ద్యహంకారవునస్సులు, జ్ఞానేంద్రియ 
కర్మేంద్రియాలు, శబ్దస్పర్శాది పంచతన్మాత్రలు, పృథివ్యాది పంచభూతాలు ఈ 
(ప్రకృతినుండే వెలువడ్డాయి. త్రికవాదంలోని 36 తత్త్వాల సంగ్రహపరిచయం 
ఇంతవరకు చెప్పాము. 


ఈ |(ప్రత్యభిజ్ఞాదర్శనంలో కేవలజ్ఞానం గాని, కేవలభక్తి గాని ముఖ్యం గాదు. 
జ్ఞానం భక్తి దీనిలో సామంజస్యాన్ని పాందియున్నాయి. ఈదర్శన ప్రకారం మోక్ష 
మనేది ఆవరణభంగంవలన కలిగే జ్ఞాన భక్తి వికాసమే. దీనినే చిదానందలాభం 
అంటారు. తెలిసినవస్తువునే తెలిసికోవడం (ప్రత్యభిజ్ఞ, ప్రతిభాసమున్ముఖమైన 
జ్ఞానానికి ప్రత్యభిజ్ఞ అనిపేరు. కాబట్టే ఈసం(ప్రదాయానికి (ప్రత్యభిజ్ఞా సంప్రదాయం 
అని పేరు. 

ఈకాశ్మీరశైవతత్తంలో సాధకుడు అణవోపాయం, శాకోపాయుం, 
శాంభవోపాయా లనే మూ డుపాయాల ననుసరించి ఆత్మవైతన్యస్ఫురణాన్ని 
పొందుతున్నా గురూపదేశం చేతనే నేనే శివుడు అని గుర్తించగలడు. ఇదే (ప్రత్యభిజ్ఞ. 
ఇదే శివతత్వలాభం. ఇదే మోక్షం. 


ఈచరాచర విశ్వ మంతా శక్తిరూపంలో హృదయబీజంలో వుంది. ఇట్టి 
హృదయబీజాన్ని ఈపరా భట్టారికారూపాన్ని స్వసమావేళంలో గుర్తించువాడు 
పరమార్దదీక్షితుడు. అతడు లౌకికునివలె వున్నా జీవన్ముక్తుడే. దేహం పోయినపుడు 
పరమశివభట్టారకుడే అవుతాడు. 


ఎతరీబం 


(శ్రీ/శివార్బనమ్‌ శివశరణాగతి 


రీవళరణాగతి 


ఓంకార స్వరూపు డైనపరమశివుడు శరీర మంత భస్మము ధరించిన స్వామి. 
నుదుట కస్తూరీతిలకము దిద్దిన స్వామి. మొలమోద పులిచర్మము ధరించినస్వామి. 
భుజములందు జింకచర్మము దాల్చినస్వామి. పాలసము[ద్రమువంటి దేహచ్చాయ 
గలస్వామి. మెడలో రుద్రాక్షలు ధరించినస్వామి. నాలుగు హస్తములందును 
రు(దాక్షవరాలలు కంకణవుులుగ ధరించిన స్వామి. విషసర్పవఎలను 
సర్వాభరణములుగా బూనినస్వామి. చెవులకు మణికుండలములు ధరించినస్వామి. 
జటాజూటమున గంగను వహించినస్వామి. ఫాలభాగ మందు చిచ్చుకన్ను కలిగినస్వామి. 
మోమున చిజునగవు గలస్వామి. నాలుగుచేతులందును త్రిశూలము, శంఖము, 
డమరుకము, అభయము[ద్ర ధరించినస్వామి. పాదములందు అందెలు, గజ్జెలు 
ధరించినస్వామి. నందీశ్వరుని వాహనముగా చేసికొన్నస్వామి. పార్వతీదేవికి ప్రియు 
డైనస్వామి. తన్మయత్వముతో తాండవము చేయుస్వామి. గరళమును (మ్రింగి 
కంఠమున నిలిపి లోకములను గాపాడినస్వామి. అందువల్లనే గరళకంఠు డన్నపేరు 
పొందినస్వామి. మృత్యువువాత పడినమార్కండేయుని రక్షించినస్వామి. వానిని 
చిరంజీవిగా చేసి భక్తునిగా జేసికొన్నస్వామి. అట్టిపరవుశివు డైనగురుమూ ర్తి 
పాదపద్మముల నాశ్రయించి దయకు పాత్రుడ నైతిని. నాలో నున్న క్లేశములను 
తొలగించి నన్ను కృతార్చుని చేసి మోక్షసామ్రాజ్య మొసంగు మని దోసి లొగ్గి మొక్కి 
వేడుచుంటిని. ఉత్తమనరజన్మ వచ్చుట దుర్లభము. ఎన్నో జన్మల పుణ్య విశేషమున 
వచ్చినది గాన సంసారసాగరమున మునిగి కొట్టుకొని పోకుండ ఆశంకరభగవానుని 
పాదపద్మములు గొలిచి ఎందటో మహాత్ములు ఆయనయం దైక్య మైనారు. 
సర్వజనులు మోత్షసామ్రాజ్య మోయు మని ఆయనకు (మొక్కవలెను. అప్పుడే 
ఆపరమౌత్మకు దయ గలిగి కైవల్యము నొసంగును. భగవత్స్వరూపమునుగూర్చి 
మానవుడు తరించుటనుగూర్చి చెప్పిన మహావాక్యములు - 


ఇట్టు 
కోటీశ్వరస్వామి భక్తుడు 
కోటయ్య 
— ED) 


(శ్రీశివార్చనమ్‌ (శీ) పంచాకరీ.. 


శ్రీపంచాకరీ - పంచదశాక్షరీ మహామంత్ర వివరణమ్‌ 


శ్రీ శివాయగురవే నమః :- 


విద్యాసుళశుతి రుత్కృష్టా రుదైకాదశినీ (శుతా 
త(త్ర పంచాకరీమం[తః శివ ఇత్యక్షరద్వయమ్‌. 
విద్యలలో (శ్రుతి (వేదము) గొప్పది. ఆశ్రుతియందు నమకము గొప్పది. 
అందును నమ సోమాయ చ అను అనువాకమును, అందు - నమ శ్ళంకరాయ చ 
మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయ చ అనునదియు నందులోను నమ 
శివాయ యను పంచాక్షరీ మంత్రమును అందులో గూడ శివ అను అక్షరద్వయము 
(శేష్టములు. 
ఇందు పంచాక్షరీ మంత్ర ముపదిష్టము. 
అహం పంచాక్షర సాక్షాత్‌ త్వం హి పంచదశాకరీ 
అని శివుడు పార్వతితో ననిన వాక్యమువలన తాను (శివుడు) (ప్రత్యక్షముగా 
పంచాక్షర స్వరూప మనియు, పార్వతి సంకేత రూపము. అనగా వేదమందు దేవీ 
మం(త్రము సాక్షాత్తుగా చెప్పబడక సంకేతాక్షరములతో చెప్పబడెనని నుడివెను. 
కామో యోనిః కమలా వజపాణిః గుహాహసౌ మాతరిశ్వా(భమిం[దః 
పునర్గుహా సకలా మాయయా చ పురూ చ్యేషా విశ్వమా తాదివిద్యా. 


కామః = కకారః క(1) 
యోనిః = ఏకారః ఏ (2) 
కమలా = ఈకారః ఈ(3) 
వజపాణిః =. ఇం(ద్రః ల (4) 
గుహా = భువనేశ్వరీబీజం = హ్రీం(5) 
హసౌ = హకార సకారౌ = హ.స (6,7) 
మాతరిశ్వా = వాయుబీజం = క(8) 
అ(భ్రం = ఆకాశబీజం = హ(9) 
ఇం(ద్రః = లకారః ల (10) 
పునర్‌ గుహా = 'హ్రీంకారః హ్రీం (11) 
సకలాః = సకార, కకార, లకారః, స,క,ల(12,13,14) 
మాయయా యుక్తా = హ్రీం కారేణ యుక్తా హ్రీం (15) 


(శ్రీ/శివార్బనమ్‌ శ్ర పంచాక్షరీ... 


ఏషా పంచాక్షరీ విద్యా, పురూచీ = ప్రాచీనా 
విశ్వమాతా = జగజ్జనయి(త్రీ, ఆదివిద్యా = వేదే ఇపి పురాతనత్వేన కథనాత్‌. 
వేదముకంటెను చాల ప్రాచీనమైనది కనుక పంచదశిఆదివిద్య. కనుక వేదములో 
చెప్పిన శివపంచాక్షరి కంటెను వేదములో చెప్పబడకున్నను ప్రాచీనమైన దనుటచే 
పంచదశి ఆదివిద్య అనబడును. 
కివోపాసనం శక్త్యుపా సనం వినా న ఫలదమ్‌- 
స్కాందమున పార్వతితో శివుని వాక్యము - 
త్వా మాగితా మహాభాగే ప్రాప్పువం త్యచిరేణ మామ్‌ 
కేవలం త్వా మనాదృత్య మాం భజం wen 
న యాంతి శివసాయుజ్యం ss 
అనగా పార్వతిని పూజించినవారు శీఘ్రముగా శివుని పొందెదరు. పార్వతిని 
వదలి కేవలము శివునే సేవించువారు ఎంతకాలమునకును శివుని పొందలేరు. 
ఏక ఏవ జగత్స్వామో దేవః పరశివ స్వయమ్‌ 
నిర్గుణో నిష్కలో నిత్యః శుదో  బుద్దో మహేళ్ళరః. 
తస్య శక్తి రియం సాక్షాత్‌ శక్తి శృీ శాంభవీ స్మృతా 
(తిపురా నామ విజ్ఞేయా త దభిన్నా జగన్మయా ! 
సైవ (తిజగతాం మాతా దేవదేవీ మహేశ్వరీ - 
దేవదీవీ మహాశక్తి రియం సర్వార్థసాధికా ! 
లలితా శ్రీమహాదేవీ మహా తిపురసుందరీ 
పితామహ మహేశాద్యాః అస్యాః పుత్రా వరాననే ! 
అస్యా ఉపాసకా యే తు త ఏవ భువి దుర్హభాః 
శివశక్తిస్వరూ సేయం మహా త్రిపురసుందరీ. 
య తాస్తి భోగో న హి తత్ర మోక యాస్తే మోజో న హి తత్ర భోగ, 
గివాపదాంభోజయుగార్చకానాం భోగ శ్చ మోక శ్చ కరస్థ ఏవ. మటియు 
తికలాఢ్యాం, (తిహృల్లేఖాం ద్విహంసస్వరభూషితామ్‌ 
యో జప త్యంబ, తే విద్యాం సో ౬కరః పరమః స్వరాట్‌. 


(శ్రీశివార్భనమ్‌ (శ్రీ/.వంవాతరీ... 


హంసమంత్రార్థ విచారః- 

హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి 

తన్నో హంసః (ప్రచోదయాత్‌. 

హంసః -(ఉచ్చాస నిశ్వాస రూపం) 
సో 2_హం - (నిశ్వాసఉచ్చాస రూపం) 

హంసః అనునది ఉచ్చ్వాస నిశ్వాస రూపముగాను 
స్తో౭=హం అనునది నిశ్వాసోచ్చాస రూపముగాను యథాశక్తి జపము చేయవలెను. 
జపకాలమున అజపాఖ్య మహాయంత్రమును భావించపలెను. 

బిందౌ ప్రణవ మాలిఖ్య= బిందువునందు ఓమ్‌ అని భావించి 

హంస స్పో ౬హం అని బిందువునకు - ఒక ప్రక్క హంసః, 

రెండవ(ప్రక్క - సోళ్లిహం అని భావించవలెను. 
అచ్చట త్రికోణమును భావించి కోణ త్రయము, వ్యాహృతిత్రయము( అనగా 
ఐం- ట్రీం- (క్రీం) (వ్రాసినట్టు భావించి 

బహిః పద్మం సమాలిఖ్య వసుసంఖ్యాదళై ర్వృతం:= త్రికోణమునకు వెలుపల 

అష్టదళపద్మమును భావించి, దళములందు హంసగాయత్రిని 

మూడు మూడు అక్షరములు ఊహింపవలెను. 


అజపాఖ్యం మహాయం(త్రం సాక్షా న్మోకైక సాధనమ్‌. 
ఈ అజపాయంత్రము కేవలం మోక్షసాధనము. 
స్వముఖే భావయే న్నిత్యం జపకాలే త్వనన్యధీః. 
దీనిని జపకాలమున తనముఖమున ఏకాగ్రతతో భావించవలెను. 
అజపాం జపతో నిత్యం పునర్జన్మ న విద్యతే. 
ఈ అజపాజపమును నిత్యము జపించువారికి పునర్ణన్మ యుండదు. దీనినే 
మహాన్యాసమున హంసగాయశత్రనుష్టానము చేయునపుడు 


గమాగమస్థం గగనాదిళూన్యం చిద్రూపదీపం తిమిరాపహారమ్‌ 
పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపమ్‌. 
అనగా ఉచ్చ్వాసనిశ్వాసములందున్నది, ఆకాశమువలెమిక్కి లి శూన్యమైనది, 


(శీ/శివార్చనమ్‌ (శీ/ పంచాక్షరీ.. 


జ్ఞానరూపమైన దీపాకారముగానున్నది, చీకటిని (అజ్ఞానమును) పోగొట్టునది, 

సమస్తజనుల అభ్యంతరవర్తి, పరమాత్మరూపమైన ఆ హంసకు నమస్కరింతును. 

మణీయు - దేహో దేవాలయః (పోక్లో జీవో దేవ సనాతనః 
త్యజే'దజ్ఞాననిర్మాల్యం సో ౬హంభావేన పూజయేత్‌, 


దేహమే దేవాలయము. జీవుడే సనాతను డైన దేవుడు. అజ్ఞాన మను 
నిర్మాల్యమును వదిలి, సో ఇహమ్‌ అను భావముతో పూజింపవలెను. హంసః 
అనగా పరమశివు డని నిరూపితము. 

ఆత్మాన మస్కి సోమాఖ్యం, పక్షయుగ్మం శివాత్మకమ్‌, 

సకారేణ బహి ర్యాంతం, విశంతం చ హకారతః. 
హంస సో 2౬హ మితి ధ్యాత్వా సో ౬హంవ్యంజనహీనతః 
హృది సంహృత్య చాత్మానం (బహ్మరూపం విచింతయేత్‌. 

అనగా అహమ్‌ సోమరూపమైన తనఆత్మను శివాత్మక మైన హంసః సోహమ్‌ 
అను రెండు పక్షములుగా భావించవలెను. సకారముచే నిశ్వాసమును, హకారముచే 
ఉచ్చ్వాసమును చేయుచు హంస స్ఫో౭_హమ్‌ అని ధ్యానించవలెను. 

సోతి హం అనునపుడు నిశ్వాసోచ్చాసముల నాచరించుచు సో ౭౬హం అను 


దానిలో హల్టులైన సకార- హకారములను వదలిన ఓమ్‌ అని అందురు. 
అందు- అ అనగా - బ్రహ్మ, ఉ అనగా - విష్ణువు, మ్‌ అనగా - శివుడు 

ఇచ్చట చివర మ్‌ అనగా నాద ముచ్చరించవలెను. ఘంటానాదమున 
క్రమముగా నాదము లయ మగుట మన మెణుంగుదుము. అట్టి నాదరూపిణియే 
మహాశక్తి. కనుకనే నాదరూపిణో అని ఆపరాశక్తిని వర్ణింతుము. కాన ఓమ్‌- అనగా 


(త్రిమూర్తులే కాక పరాశక్తిని గూడ ధ్యానించి నట్లగును. నాదాత్ముడు పరమశివుడు. 
హంసః అనగా ఆత్మ మంత్రము. సో ఇహం అనగా పరమాత్మ మంత్రము. 
మ మార్ధవ్యంజితం త్యక్త్వా యత్‌ త్యక్తుం నైవ శక్యతే 
త మాత్మానం సమాలక్య పరం (శ్రేయ స్పమాప్ప్నుహి. 
ఇతి గురూపదేశం. 
గురు.శ్రీ, వాక్యమ్‌ ( భావనోపనిషత్‌ -) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ పంచాక్షరీ.. 


శ) గురుః పరమకారణభూతాశక్తిః. 
తేన నవ రం(ధరూపో దేహః, నవచక్రరూపం (శ్రీ చక్రం. 
మమ అనగా 60డక్షరములు, బంధము. 
న మమ అను మూడక్షరములు, మోక్షము. 
మమ అనగా నాది, నమమ అనగా నాది కాదు. 

(శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అశ్వమేథపర్వమున ధర్మరాజుతో 
(మమ) రెండక్షరములు - మృత్యువు 
(న మమ) మూడక్షరములు - బ్రహ్మము అని తెల్పెను. 

(పదోషే న హరిం హ్యేత్‌ రాఘవం నృహరిం వినా - 
'ప్రదోషసమయమున (శ్రీరాముని, నృసింహుని విడిచి ఏ విస్థ్వాలయములందును 
(శ్రీహరిని చూడగూడదు. 

అతః (ప్రదోష శివ ఏవ పూజ్యః తతో ౬ధ నాన్యే హరి పద్మజాద్యాః 

అందువలన (ప్రదోషసమయమున శివునే పూజించవలెను. కాని హగి, బ్రహ్మ 
మున్నగువారలను పూజింపరాదు. 

తస్మి న్మహేశే విధి నేజ్యమానే సర్వే (పసీదంతి కులాధినాథాః 

మహేశ్వరుడు (ప్రదోషమున యథావిధిగా పూజింపబడినచో అందరు దేవత 
లనుగ్రహించుదురు- వ్యాసుడిట్టు చెప్పుచున్నాడు. 

సత్యం (బవీమి, పరలోకహితం (బవీమి 

సారం (బవీ, మ్యుపనిషత్‌ హృదయం (బవీమి, 

సంసార ముల్చణసము[ద మవాప్తజంతోః 

పౌరో ౬య మోళ్ళరపదాంబురుహస్య సేవా. 1 

అనగా పరలోకహిత మగుసత్యవుును, సారమును, ఉపనిష[త్రతి 

పాద్యమానమైన (ప్రధానవిషయమును చెప్పుచున్నాను. భయంకర మైనసంసార 
సముద్రమున బడినవానికి పరమేశ్వరునిపాదపద్మసేవయే తారకము. 

యో వై (ప్రదోషసమయే పరమేశ్వరస్య 

కుర్వం త్యనన్య మతయో ౬౦(ఘిసరోజపూజామ్‌ 

తేషాం (ప్రవృద్ధధనధాన్యకళ(తపు (త్ర 

సౌభాగ్యసంపదధిక శ్చ ఇ హైవ లోకే- శి 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ పంచాక్షరీ... 


ఎవరు (ప్రదోషసమయమున పరమేశ్వరుని పాదపద్మసేవ చేయుదురో వారికి 
ఇహలోకమున ధన ధాన్య కళత్ర పుత్ర సౌభాగ్య సంపద లధిక మగును. 

కైలాసైలశిఖరే (తిజగజ్ఞనితీం 

గౌరీం నివేళ్ళ కనకాంచితరత్నపీలే 

నృత్తం విధాతు మభివాంఛతి శూలపాణా 

దేవాః (ప్రదోషసమయే హరపార్వసంస్థాః త్రి 

కైలాసశిఖరవుందు రత్నవుంయ మైన బంగారుపీఠవుందు గౌరిని 
కూర్చుండబెట్టి మహేశ్వరుడు నాట్య మారంభింప నున్న ఆ(ప్రదోష సమయమున 
శివుని పార్వమందు విష్ట్వాదిదేవతలందరు ఉండి సేవించుచుండిరి. అచ్చట వాగ్దేవి 
యగుసరస్వతి వీణను వాయించుచు, దేవేంద్రుడు వేణువును పలికించుచు, బ్రహ్మ 
తాళమును వేయుచు, లక్ష్మీదేవి గానము చేయుచు నుండిరి. విష్ణువు మృదంగమును 
వాంయంచుచుండును. మిగిలిన దేవతలందటు నిటు నటు కూర్చుండి 
సేవించుచుండిరి. కావున ప్రదోషసమయమునందు విష్ట్వాదిదేవత లందణు నచ్చోటనే 
యుండి శివసోవయందు మునిగి యుందురు. 

గంధర్వయకపతగోరగ సిద్ధ సాధ్య 

విద్యాధరామరవరాప్పరాంగనా శ్చ 

యే ౬న్యే (తిలోకనిలయా స్సహ భూతవర్ణిః. 

ప్రాప్తే ప్రదోషసమయే హరపార్శ్వసంస్థాః 4 

యక్షులు, నాగులు, సిద్దులు, విద్యాధ రులు, అప్పురసలు, మిగిలిన 
వుల్భాకవలులవారును భూతసవభాహములతో ప్రదోషసవుయువుందు 
శివపార్భ్యమునందుండి సేవించుచుందురు. 


అతః (ప్రదోష శివ ఏవ పూజ్యః, తతో ౬ధ నాన్యే హరిపద్మజాద్యాః, 
తస్మిన్‌ మహేశే విధి నేజ్యమానే సర్వే (ప్రసీదంతి కులాధినాథాః త్‌ 
యో దేవ స్సర్వదేవేషు మహాదేవ ఇతి స్మృతః 

పూజ్యతీ స హి సర్వాత్మా శివో ౭_స్మాధి రుమాపతిః , 


-: ఓం తత్‌ సత్‌ :- 


— (ర ప 


శ్పీశివార్చనమ్‌ వమృత్యుంజయమంత్రాః 


_ 


అపమృత్యు నివారక 
ఏకవింశతి 
మృత్యుంజయమంత్రాః 
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్హ్తనమ్‌ 
ఉర్వారుక మివ బంధనా న్మృత్యో ర్ముక్షీయ మా £_(అ) మృతాత్‌. 
అపమృత్యు మపక్షుధమ్‌ అపేత శృపథం జహి, 
అధా నో అగ్న ఆవహ, రాయ స్పోషగ్‌ం సహస్రిణమ్‌. 


అపైతు మృత్యు రమృతం న ఆగన్‌, వైవస్వతో నో అభయం కృణోతు 
పర్థం వనస్పతే రి వాభిన శృీయతాగ్‌ం రయి స్స చ తాం న శళ్ళచీపతిః. 


పరం మృత్యో అనుపరేహి పంథాం య స్తే స్వ ఇతరో దేవ యానాత్‌ 
చక్షుష్మతే శృణ్వతే బ్రవీమి మా నః |ప్రజాగ్‌ం రీరిషన్‌ మోత వీ న్‌. 


వాతం ప్రాణం మన సాన్వారభామహే ప్రజాపతిం యో భువనస్య గోపాః 
సనో మృత్యో స్త్రాయతాం పా త్వగ్‌ంహసో జ్యో గ్రీవా జరా మశీమహి. 
అముత్ర భూయా దథ య ద్య మస్య బృహస్పతే అభిశస్తే రముంచః, 
(ప్రత్యౌహ తా మశ్వినా మృత్యు మస్మా ద్దేవానా మన్నే భిషజా శవీభిః. 


హరిగ్‌ం హరంత మనుయంతి దేవా విశ్వ స్యేశానం వృషభం మతీనాం, 
(బహ్మస్వరూప మను మేద మాగా దయనం మావివధీ ర్విక్రమస్వ. 


లైళ్ళ రగ్ని మింధాన ఉభౌ లోకౌ సనేమహం ఉభయో 
ర్లోకయోర్‌ బు ద్వ్వాతిమృత్యుం తరా మ్యహమ్‌. 


మా ఛిదో, మృత్యో మా వధీ, ర్మా మే బలం విశ్ళహో మా (ప్రమోషీః, 
(ప్రజాం మా మే రీరిస,*౫యు రుగ్ర నృచక్షసం త్వా హవిషా విధేమ. 


(శ్రీ/శివార్చనమ్‌ మృత్యుంజయమం త్రాః 


10. 


11. 


12. 


13. 


2. 


మానో మహాంత, ముత మా నో అర్భకం, 
మా న ఉతంత, ముత మా న ఉక్షితమ్‌, 
మానో వధీః పితరం, మోత మాతరం, 
పియా మాన స్తనువో రుద్ర రీరిషః. 


మాన స్తోకే, తనయే, మా న ఆయుషి 
మానో గోషు, మానో అశ్వేషు రీరిషః 
వీరాన్మానో రుద్ర భామితో వధీర్‌ 
హవిష్మంతో నమసా విధేమ తే. 


(ప్రజాపతే న త్వ దేతా న్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ 
య త్కామా స్తే జహుమ స్త న్నోఅస్తు వయగ్గ్‌ స్యామ పతయో రయీణామ్‌. 


యత ఇంద్ర భయామహే తతో నో అభయం కృథి, 
మఘవ నృగ్ది తవ త న్న ఊతయే విద్విషో విమృథో జహి. 


స్వస్తిదా విశస్పతి ర్వృ(త్రహా విమృధో వశీ వృషేంద్రః 
పుర ఏతున స్స్వస్తిదా అభయంకరః. 


యే తే సహ(స్ర మయుతం పాశా మృత్యో మర్తాయ హంతవే 
తాన్‌ యజ్ఞస్య మాయయా సర్వా నవయజామహే. 


మృత్యవే స్వాహా, మృత్యవే స్వాహా. 


సద్య శ్చకమానాయ ప్రవే పానాయ మృత్యవే |ప్రాస్మా 

ఆశా అశృణ్వన్‌ కామేన నాజనయ న్చునః కామేన మే కామ ఆగాత్‌ ! 
హృదయా దృదయం మృత్యోః 

యదమో శామతః ప్రియం త దైతూప మా మభా. 


18. 


20. 


21; 


(శ్రీ/శివార్చనమ్‌ మృత్యుంజయమం(త్రాః 


అప వా ఏతస్మా (్రీరాష్ట్రం క్రామతి యో ఇ_శ్వమేధేన యజతే 

ఊర్జ్వా మేనా ముచ్చ్రయతా ది త్యాహ, 

శ్రీ ర్వై రాష్ట్ర మశ్వమేధః ! (శ్రియ మే వాస్మై రాష్ట్ర మూర్త్వ మువృయతి ! 
వేణుభారం గిరా వి వేత్యాః. 

రాష్ట్రం వై భారః, రాష్ట్ర మే వాస్మా ఉద్యచ్చత్తి, 

అ ధాస్యా మధ్య మేథతా మి త్యాహ 

(శ్రీ క్రై రాష్ట్రస్య మధ్యమ్‌, (శ్రియ,మే వావరుంధే. 


సర్వేషు వా ఏషు లోకేషు మృత్యవో న్వాయత్తాః 
తేభ్యో య దాహుతీ రజహుయాత్‌ ! లోకే లోక ఏనమ్‌ ! 
మృత్యు ర్విందేత్‌ మృత్యవే స్వాహా. మృత్యవే స్వా, హే త్యజత్‌. 
క్షీ రేణ జహోతి ! లోకా ల్లోకా దేవ మృత్యు మవయజతే ! 
నైన న్గోకే లోకే మృత్యు ర్విందతి ! 
య దముష్మై స్వా హాముష్మై స్వా హేతి, 
జుహ్వ త్సంత్యక్షీత. బహుం మృత్యు మమిత్రం కుర్వీత, 
మృత్యవే స్వా, హే త్యేకస్మా వే వైకాన్‌ జహుయాత్‌ ! 
ఏకో వా అముష్మి న్గోకే మృత్యుః. 
అశనయా మృత్యు రేవ ! 


ప్రాణానాం గ్రంథి రసి రుద్రో మా విశాంతకః, తే నాన్నే నాప్యాయస్వ ! 
నమో రుద్రాయ విష్ణవే, మృత్యు ర్మే పాహి. 
ఇతి శమ్‌ 


త్తు నల 


అష్టమూర్తి ఉపనిషదష్టకమ్‌ 
1. కాలాగ్నిరుద్రోపనిషత్‌ (భస్మవధి) 
ఓం-సహ నా వవతు- సహ నౌ భునక్తు- సహవీర్యం కరవావహై- 
తేజస్వి నా వధీత మస్తు - మా విద్విషావహా ॥ 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
(బ్రహ్మజ్ఞానోపాయతయా యద్విభూతిః |ప్రకీర్తితమ్‌, 
త మహం కాలాగ్నిరుద్రం, భజతాం స్వాత్మదం, భజే !! 
ఓం _అధథ-కాలాగ్నిరు[ద్రోపనిషద స్సంవర్తకో ౬(అ)గ్ని రృషిః, 
అనుష్టుప్‌ ఛందః, (శ్రీ) కాలాగ్ని రుద్రో దేవతా, 
(శ్రీ కాలాగ్ని రుద్రప్రీత్యర్ణే భస్మ త్రిపుండ ధారణే వినియోగః. 1 
ఓం. అథ-కాలాగ్నిరుద్రం భగవంతం సనత్కుమారః ప(ప్రచ్చ, 
అధీహి భగవన్‌, త్రిపుండ్రవిధిం సతత్త్వం. 
కిం ద్రవ్యం? కియత్‌ స్టానం ? కతి ప్రమాణం ? కా రేఖాః ? 
కే మం(త్రాః ? కా శక్తిః? కిం దైవతం? కః కర్తా? కిం ఫల? మితి చ. 2 
తగ్‌ం హోవాచ, భగవాన్‌ కాలాగ్నిరుద్రః, 
య [ద్రవ్యం త దాగ్నేయం భస్మ, 
సద్యోజాతాది పంచబ్రహ్మ మంటతైః పరిగృహ్య, 
అగ్ని రితి భస్మ, వాయురితి భస్మ, వ్యో మేతి భస్మ, 
జల మితి భస్మ, స్టల మితి భస్మ, ఇ త్యనే నాభిమంత్ర్య, 
మా న స్తోక ఇతి సముద్దుత్య, 
మా నో మహాంత మితి జలేన సంస్పజ్య, 
త్రియాయుష మితి - శిరో లలాట వక్షః స్కంధేషు 
(త్రియాయుషై , (స్త్యంబకై, స్ర్రశ్తోభి, 
స్పిర్యక్‌ తిస్రో రేఖాః ప్రకుర్వీత, 


(శ్రీశివార్చనమ్‌ కాలాగ్నిరుద్రోపనిషత్‌ 


(వ్రత మేత చ్చాంభవం, సర్వేషు వేదేషు వేదవాదిభి రుక్తం భవతి. 
తస్మా త్తత్‌ సమాచరే న్ముముక్షు ర్న పునర్భవాయ. 3 


అథ సనత్కుమారః పప్రచ్చ, 
(ప్రమాణ మస్య త్రిపుండ్రధారణస్య - త్రిధా రేఖా భవం, 
త్యాలలాటా దాచక్తుషో రామూర్ష్నో భువో ర్మధ్యత శృ. 
యాస్య ప్రథమా రేఖా - సా గ్లార్లపత్య, శ్చాకారో, రజో, భూ ర్లోక, 
ఆత్మా , (క్రియాశక్తిః, బుగ్‌ వేదః, 
(ప్రాత స్పవనం, మహేశ్వరో దేవ తేతి. 


యాస్య ద్వితీయా రేఖా - సా దక్షిణాగ్ని, రుకార, స్పృత్వ, మంతరిక్ష 
మంతరా, త్మేచ్చాశక్తిః, యజుర్‌ వేదో, 
మాధ్యం దినగ్‌ం సవనగ్‌ం, సదాశివో దేవ తేతి, 
యాస్య తృతీయారేఖా - సా ౬(ఆ)హవనీయో, మకార,స్తమో,ద్యౌ ర్లోకః, 
పరమాత్మా , జ్ఞానశక్తి, స్పామ వేద, 
స్పృతీయ సవనం, మహాదేవో దేవ తేతి, 4 


ఏవం (త్రిపుండ విధిం భస్మనా కరోతి 


యో విద్వాన్‌, బ్రహ్మచారీ, గృహీ, వాన(ప్రస్థో; యతి ర్వా 
స మహాపాత కోపపాతకేభ్యః పూతో భవతి. 
స సర్వేషుతీర్దేషు స్నాతో భవతి. 
స సర్వాన్‌ వేదా నధీతో భవతి. 
సర్వాన్‌ దేవాన్‌ జ్ఞాతోభవతి, 
సతతం సకలరు[ద్రమంత్రజాపీ భవతి. 
స సకలభోగాన్‌ భుంక్తే. 
దేహం త్యక్త్వా శివసాయుజ్య మేతి. 
న స పునరావర్తతే, న స పునరావర్తత 
ఇ త్యాహ - భగవాన్‌ కాలాగ్ని రుద్రః, 
య స్వేత ద్వాధీతే సో ౬ప్యేవ మేవ భవ తీ త్యోగ్‌ం సత్య మి త్యుపనిషత్‌. 5 


a 


PS 


(శ్రీ/శివార్భనమ్‌ రుద్రాక్షజాబాలోపనిషత్‌ 


శి. రుదాకజూబాలోపనిషత్‌ (రురాకవిధి) 


ఓం ఆప్యాయంతు మ మాంగాని, 
వాక్‌ ప్రాణ శృకు శ్యో(త మథో బల మిందియాణి చ సర్వాణి, 
సర్వం (బహ్మాపనిషదం, 
మాహం (బ్రహ్మ నిరాకుర్యాం, మా మా (బహ్మ నిరాకరోత్‌, 
అనిరాకరణ మ స్త్వ్వనిరాకరణం మే ౬_(అ)స్తు, 
తదాత్మని నిరతీ 


ఉపనిషత్సు ధర్మా స్తే మయి సంతు. తీ మయి సంతు. 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
రుద్రాక్షోపనిషద్వేద్యం మహారుద్రత యోజ్ఞలమ్‌ 
ప్రతియోగి వినిర్ముక్త శివమాత్రపదం భజేత్‌ !! 
ఓమ్‌ అథ హైనం కాలాగ్ని రుద్రం భుసుండః ప ప్రచ్చ. 
కథం రుద్రా జోత్సత్తి ? స్తద్దారణా త్కిం ఫల ? మితి. 
తం హోవాచ, భగవాన్‌ కాలాగ్నిరుద్రః. 
(త్రిపురవధార్ధ మహం నిమీలితాక్షో ౬( అ) భవం 
స్తేభ్యో జలబిందవో భూమౌ పతితా, స్తేరుద్రాక్షా జాతా స్పర్వానుగ్రహార్దాయ. 
తేషాం నామోచ్చారణమాత్రేణ దశగో ప్రదానఫలం. 
దర్శన స్పర్శనాభ్యాం ద్విగుణఫల, మత ఊర్ష్యం వక్తుం నశక్నోమి, 
త (తైతే శ్ఞోకా భవంతి. 
కస్మిగ్‌ం స్టితం తు కిన్నామ కథం వా ధార్యతే నరైః, 
కతి భేదముఖా న్యత్ర కై ర్మం(తై ర్రార్యతే కథమ్‌. (1) 
దివ్యవర్షసహ(్రాణి చక్షు రున్మీలితం మయా, 
భూమా వక్షిపుటాభ్యాం తు పతితా జలబిందవః. 2 


త త్రాశ్రుబిందవో జాతా మహా రుద్రాక్షవృక్షకాః, 
స్థావరత్వ మనుప్రాప్య భక్తాను గ్రహకారణాత్‌. 3 


(శ్రీ/శివార్చనమ్‌ రుద్రాక్షజాబాలోపనిషత్‌ 


భక్తానాం ధారణాత్‌ పాపం దివా రాత్రికృతగ్‌ం హరేత్‌, 
లక్షం తు దర్శనాత్‌ పుణ్యం, కోటి స్తత్‌ స్పర్శనాద్‌ భవేత్‌. 
తస్య కోటిశతం పుణ్యం లభతే ధారణా న్నరః, 
లక్షకోటి సహస్రాణి లక్షకోటి శతాని చ. 
తజ్జపా ల్లభ్యతే పుణ్యం నరో రుద్రాక్షధారణాత్‌, 
ధా(త్రీఫలప్రమాణం య ద్రేష్ణ మేత దుదాహృతమ్‌. 
బదరీఫలమా(త్రం తు మధ్యమం ్రోచ్యతే బుధైః, 
అధమం చణమాకత్రం స్యాత్‌, ప్రక్రి యైషా మ యోచ్యతే. 
బ్రాహ్మణాః, క్షత్రియా, వైశ్యా, శ్ళూద్రా, శ్చేతి శివాజ్ఞయా, 
వృక్షా జాతాః పృథివ్యాం తు తజ్ఞాతీయా శృుభాకకాః. 
శ్వేతా స్తు బ్రాహ్మణా జేయాః, క్షత్రియా రక్తవ్యర్ణకాః, 
పీతా వైశ్యా స్తు జ్లేయాః, కృష్ణా ళ్ళూద్రా ఉదాహృతాః. 
బ్రాహ్మణో బిభృయాత్‌ శ్వేతాన్‌, రక్తాన్‌ రాజా తు ధారయేత్‌, 
పీతాన్‌ వైశ్య స్తు బిభ్బయాత్‌, కృష్ణాం చ్చూద్ర స్తు ధారయేత్‌. 
సమాః, స్నిగ్దై, దృఢాః స్టూలాః, కంటకై స్పంయుతా, శుభాః, 
క్రిమిదష్టం, ఛిన్నభిన్నం, కంటకై శన మేవచ 
వ్రణయుక్త, మయుక్తం చ షడ్‌ రుద్రాక్షాణి వర్హయేత్‌. 
స్వయ మేవ కృతద్వారం రుద్రాక్షం స్యా ది హోత్తమమ్‌, 
య త్తు పారుషయత్నేన కృతం త న్మధ్యమం భవేత్‌. 
సమాన్‌, స్పిగ్దైన్‌, దృఢాన్‌, స్టూలాన్‌, తౌమసూత్రేణ ధారయేత్‌, 
సర్వగాత్రేణ సౌమ్యేన సామాన్యాని విచక్షణః. 
నికషే హేమరేఖాభా యస్య రేఖా ప్రదృశ్యతే, 
త దక్ష ముత్తమం విద్యాత్‌, తద్దార్యం శివపూజకైః. 
శిఖాయా మేకరుద్రాక్షం, (త్రిశతం శిరసా వహేత్‌, 
షట్‌ త్రింశతం గళే దధ్యాత్‌, బాహో ష్టోడశ షోడశ. 


(శ్రీ/శివార్చనమ్‌ రుద్రాక్షజాబాలోపనిషత్‌ 


మణిబంధే ద్వాద శైవ, స్కంధే పంచశతం వహేత్‌, 

అష్టోత్తరశతై ర్మాలా ముపవీతం |ప్రకల్పయేత్‌. 
ద్విసరం త్రిసరం వాసి సరాణాం పంచకం తథా, 
సరాణాం సప్తకం వాపి, బిభ్బయాత్‌ కంఠదేశతః. 


మకుటే కుండలే చైవ కర్ణికాహారకే ౬పి వా, 
కేయూరకటకే సూత్రం కుక్షిబంధే విశేషతః. 


సుస్తే పీతే సదా కాలం రుద్రాక్షం ధారయే న్నరః, 

(త్రిశతం త్వధమం పంచశతం మధ్యమ ముచ్యతే 

సహస్ర ముత్తమం ప్రోక్త, మేవంభేదేన ధారయేత్‌. 
శిర సీశానమంత్రేణ, కంఠే తత్పురుషేణ తు, 
అఘోరేణ గళే ధార్యం, తే నైవ హృదయే పిచ. 
అఘోర బీజమం(త్రేణ కర్ణయోర్జ్హారయేత్‌ సుధీః. 


పంచాశదక్షగ్రథితాన్‌ వ్యోమవ్యా ప్యపి చోదరే, 
పంచబ్రహ్మభి రర శృ (త్రిమాలా పంచ సప్త చ 
(గథిత్వా మూలమంత్రేణ సర్వా ణ్యత్షాణి ధారయేత్‌. 


అథ హైనం భగవంతం కాలాగ్నిరుద్రం భుసుండః ప(ప్రచ్చ. 


రుద్రాక్షాణాం భేదేన య దక్షం యత్‌ స్వరూపం య తృల మితి. 


తత్‌ స్వరూపం, ముఖయుక్త , మనిష్టనిరసనం, 
కామాభీష్టఫలం, బూ హీతి. 
స హోవాచ-త తైతే శోకా భవంతి. 
ఏకవక్రం తు రుద్రాక్షం పరతత్వస్వరూపకమ్‌, 
తద్దారణాత్‌ పరే తత్తే లీయతే విజితేంద్రియః. 
ద్వివక్రం తు మునిశ్రేష్ణ , చార్దనారీశ్వరాత్మకమ్‌, 
ధారణా దర్దనారీశః ప్రీయతే తస్య నిత్యశః. 


20 


21 


—————————— క్ర వా 


(క్పీంవార్చనమ్‌ రుద్రాక్షజాబాలోపనిషత్‌ 


'త్రిముఖం చైవ రుద్రాక్ష మగ్నిత్రయస్వరూపకమ్‌, 
తద్దారణా చ్చ హుతభుక్‌ తస్య తుష్యతి నిత్యదా. 


చతుర్ముఖం తు రుద్రాక్షం చతుర్వక్రస్వరూపకమ్‌ 
తద్దారణా చృ్చతుర్వక్రః ప్రీయతే తస్య నిత్యదా. 


పంచవక్రం తురుద్రాక్షం పంచబ్రహ్మస్వరూపకమ్‌, 


పంచవక్రః స్వయం బ్రహ్మ పుంహత్యాం చ వ్యపోహతి. 


షడ్వక్ర మపి రుద్రాక్షం కార్తికేయాధిదైవతమ్‌, 

తద్దారణా న్మహా శ్రీ) స్యా న్మహదారోగ్య ముత్తమమ్‌. 
మతివిజ్ఞానసంపత్తిశుద్రయే ధారయేత్‌ సుధీః, 
వినాయకాధిదైవం చ (ప్రనదంతి మనీషిణః. 

సప్తవక్రం తు రుద్రాక్షం సప్త్రమాత్రాధిదైవతం 

తద్దారణా న్మహా( శ్రీ) స్పా న్మహదారోగ్య ముత్తమమ్‌. 
మహతీ జ్ఞానసంపత్తి శుచి రారణత స్సదా, 
అష్టవ(క్రం తు రుద్రాక్ష మష్టమాత్రాధిదైవతమ్‌. 

వస్వష్టక ప్రియం చైవ గంగా ప్రీతికరం తథా, 

తద్దారణా దిమే ప్రీతా భవేయు స్సత్యవాదినః. 
నవవకక్రం తు రుద్రాక్షం నవశక్త్యధిదైవతం 
తస్య ధారణమాత్రేణ ప్రీయంతే నవశక్తయః. 


దశవ(క్రం తు రుద్రాక్షం యమదైవత్య మీరితమ్‌ 

దర్శనా చ్చాంతిజనకం పాపానాం నాత్ర సంశయః. 
ఏకాదశముఖం త్వక్షం రు దైకాదశదైవకమ్‌, 
తదిదం దైవతం ప్రాహు స్సదా సౌభాగ్యవర్రనమ్‌. 

రుద్రాక్షం ద్వాదశముఖం మహావిష్ణుస్వరూపకమ్‌, 

ద్వాదశాదిత్య రూపం చ బిభ రేవ హి తత్సరః. 


10 


మ 2 0 యా 


(శ్రీశివార్చనమ్‌ రు 'ద్రాక్షజాబాలోపనిషత్‌ 


త్రయోదశముఖం చాక్షం కామదం సిద్రిదం శుభమ్‌, 
తస్య ధారణమాత్రేణ కామదేవః (ప్రసీదతి. 15 


చతుర్షశముఖం చాక్షం రుద్రనేత్రసముదృవమ్‌ 
సర్వవ్యాధిహరం చైవ సర్వదా ఆరోగ్య మాప్పుయాత్‌. 16 

మద్యం, మాంసం చ, లశునం, పలాండుం, శిగ్రు మేవచ, 

శ్రేష్మాతకం విడ్వరాహ మభక్ష్యం వర్హయే న్నరః. 17 
గ్రహణే విషువే చైవ మయనే సంక్రమే ౬_పి చ, 
దర్శేషు పూర్ణమాసే చ పూర్ణషు దివసేషు చ, 
రుద్రాక్షధారణాత్‌ సద్య స్ఫర్వపాపైః ప్రముచ్యతే. 18 

రుద్రాక్షమూలం తద్‌ బ్రహ్మ , తన్నాళం విష్ణు రేవ చ. 

తన్ముఖం రుద్ర ఇ త్యాహు స్త ద్బిందు స్సర్వదేవతాః. ఇతి. 19 
అథ కాలాగ్నిరుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్చ. 

అధీహి, భగవన్‌ రుద్రాక్షధారణవిధిమ్‌. 
తస్మిన్‌ సమయే- నిదాఘ, జడభరత, దత్తాత్రేయ, కాత్యాయన, భరద్వాజ, 
కపిల, వసిష్ట , పిప్పలాదయ శృ, కాలాగ్నిరుద్రం పరిసమే త్యూచుః, 
అథ కాలాగ్నిరుద్రః కి మరం భవతా మాగమన మితి హోవాచ. 
రుద్రాక్షధారణవిధిం వై సర్వే శోతు మిచ్చామహ ఇతి. 
అథ కాలాగ్ని రుద్రః ప్రోవాచ. 

రుద్రస్య నయనా దుత్పన్నా రుద్రాక్షా ఇతి లోకే ఖ్యాయంతే. 
అథ సదాశివ స్పంహారకాలే సంహారం కృత్వా సంహారాక్షం ముకుళీకరోతి 
తన్నయనా జ్ఞాతా రుద్రాక్షా ఇతి హోవాచ. 

తస్మాద్‌ రుద్రాక్షత్వ మితి కాలాగ్నిరుద్రః (ప్రోవాచ. 
తద్రుద్రాక్షే వాగ్విషయే కృతే దశగో ప్రదానేన యతృల మవాప్నోతి, 
తత్చల మళ్ళు తే స ఏష భస్మజ్యోతిరుద్రాక్ష ఇతి. 


(శ్రీ/శివార్చనమ్‌ రుద్రాక్షజాబాలోపనిషత్‌ 


తద్రుద్రాక్షం కరేణ స్పృష్ట్వా ధారణసూత్రేణ ద్వి సహస్ర గోప్రదానఫలం భఎతి. 
తద్రుద్రాక్షే కర్ణయో ర్రార్యమాణో ఏకాదశసహగస్ర గోప్రదాన ఫలం భవతి. 
ఏకాదశరుద్రత్వం చ. 
త ద్రుద్రాక్షే శిరసి ధార్యమాణే కోటిగోప్రదానఫలం భవతి. 
ఏతేషాం స్టానానాం కర్ణయోః ఫలం వక్తుం నశక్యమితి హోవాచ. 


య ఇమాం రుద్రాక్షజాబా లోపనిషదం నిత్య మధీతే 
బాలో వా, యువావా, వేద- స మహాన్‌ భవతి. 
స గురు స్ఫర్వేషాం మంత్రాణా ముపదేష్టా భవతి. 

ఏతై రేవ హోమం కుర్యా, దేత్తె రే వార్చనం తథా. 
రక్షోఘ్నం, మృత్యుతారకం, గురుణా లబ్దం, 
కంఠే, బాహౌ, శిఖాయాం వా, బధ్నీత. 


సప్తద్వీపవతీ భూమి ర్పక్షిణార్టం నావకల్పతే. 
త[చ్చద్దయా యాం కాంచిత్‌ గాం దద్యాత్‌, సా దక్షిణా భవతి. 
య ఇమా ముపనిషదం బ్రాహ్మణ 
సాయ మధీయానో దివసకృతం పాపం నాశయతి. 
" "మధ్యాహ్నే ౬( అ) ధీయాన ష్షడ్డన్మకృతం పాపం నాశయతి, 
సాయం ప్రాతః ప్రయుంజానో ౬(అ)నేక జన్మకృతం పాపం నాశయతి. 
షట్సహ(స్ర లక్ష గాయత్రీ జపఫల మవాప్నోతి. 
(బహ్మహత్యా, సురాపాన, స్వర్ణస్తేయ, గురుదొరగమన, 
తత్సంయోగపాతకేభ్యః పూతో భవతి. 
సర్వతీర్థఫల మళ్ళుతే. 
పతిత సంభాషణాత్‌ పూతో భవతి. 
పంక్తి శతసహ(స్రపావనో భవతి. 
శివసాయుజ్య మవాప్నోతి. 
న చ పునరావర్తతే, న చ పునరావర్తత. ఇ త్యోగ్‌ం సత్య మి త్యుపనిషత్‌. 


(శ్రీశివార్చనమ్‌ దక్షిణామూర్తుపనిషత్‌ 


క దకిణామూర్వ్యుపనిషత్‌ 


ఓం-సహ నా వవతు- సహ నౌ భునక్తు-సహవీర్యం కరవావహై- 
తేజస్వి నా వధీత మస్తు - మా విద్విషావహై ॥ 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 


యన్మానవ్యాఖ్యయా మౌనిపటలం క్షణమా(త్రతః 
మహామౌనపదం యాతి స హీ మే పరమా గతిః !! 


ఓం (బ్రహ్మావర్తే మహాభాండీరవటమూలే 
మహాసత్రాయ సమేతా మహర్షయ శాన కాదయ స్తే హ 
సమిత్సాణయ స్తత్త్వబిజ్ఞాసవో' 
మార్కండేయం చిరంజీవిన ముపసమేత్య ప(ప్రచ్చుః. 

కేన త్వం చిరం జీవసి? కేన వానంద మనుభవ సీతి. 

పరమరహస్య శివతత్వజ్ఞానే నేతి స హోవాచ. 
1. కిం తత్‌ పరమరహస్యశివతత్త్వజ్ఞానం? 2. కో దేవః? 
3.తత్ర కో జపః? 4. కే మంత్రాః ? 5.కాముద్రా ?6.కా నిష్టా? 
7. కిం తద్‌ జ్ఞానసాధనం?8. కః పరికరః? 9. కో బలిః ? 
10.కః కాలః ? 11.కిం స్థాన మితి. 


స హోవాచ, 1. యేన దక్షిణాముఖ ళ్ళివో_పరోక్షీకృతో భవతి, 
తత్సరమరహస్యశివతత్వ జ్ఞానమ్‌. 
2.య స్సర్వోపరమే కాలే సర్వా నాత్మ న్యుపసంహృత్య 
స్వాత్మానందే సుఖే మోదతే (ప్రకాశతే వా స దేవః. 
3,4. అ తైతే మంత్రరహస్యశ్ఞోకా భవంతి, 
మేధాదక్షిణామూర్తిమంత్రస్య - (బ్రహ్మా బుషిః, గాయత్రీ ఛందః, 
దేవతా దక్షిణాస్యో, మంత్రే ణాంగన్యాసః. 


————————————————————— (Tn 


(శీశివార్చనమ్‌ దక్షిణామూర్వుపనిషత్‌ 


ఓ మాదౌ, నమ ఉచ్చార్య, తతో భగవతే పదమ్‌, 
దక్షి ణేతి పదం పశ్చాత్‌, మూర్తయే పద ముద్రరేత్‌, 
అస్మచ్చబ్దం చతుర్ద్యంతం, మేధాం, |ప్రజ్ఞాపదం వదేత్‌, 
సముచ్చార్య తతో వాయుబీజం, ఛం చ తతః పఠేత్‌. 
వహ్నిజాయాం తత స్వేష చతుర్వింశాక్షరో మనుః. ] 


ధ్యానమ్‌ ః స్పటికరజతవర్హం, మౌక్తికీ మక్షమాలా, 
మమృతకలశవిద్యాం, జ్ఞానముద్రాం కరాగ్రే ! 
దధత మురగకక్షం, చంద్రచూడం, త్రిణేత్రం, 
విధృతవివిధభూషం, దక్షిణామూర్తి మీడే. 
మంత్రేణ న్యాసః, 
ఆదౌ వేదాది ముచ్చార్య, స్వరాద్యం సవిసర్గకమ్‌, 
పరిచ్చార్లం తత ఉద్దృత్య, అంతరం సవిసర్గకమ్‌, 
అంతే సముద్ర్దరే త్తారం, మను రేష నవాక్షరః !!. 2 


ధ్యానం : ముద్రాం భద్రార్ధధాత్రీం సపరశుహరిణం బాహుభి రాహు మేకం 
జాన్వాసక్తం దధానో భుజగవరసమాబద్రకక్ష్యో వటాధః ! 
ఆసీన శ్చంద్రఖండప్రతిఘటితజటః క్షీర గౌర (స్త్రిణేత్రో 
దద్యా దాద్యై శ్ళుకాద్యై ర్మునిభి రభివృతో భావశుద్దిం భవో నః. 
మంత్రేణ న్యాసః, బ్రహ్మబుషిన్యాసః. 
తారం బ్టూం నమ ఉచ్చార్య, మాయాం వాగ్గవ మేవచ, 
దక్షిణాపద ముచ్చార్య తత స్యా న్మూర్తయే పదమ్‌, 
జ్ఞానం దేహి తతః పశ్చాత్‌ వహ్ని జాయాం తతో వదేత్‌, 
మను రష్ట్రాదశార్గోల.యం సర్వమంత్రేషు గోపితః !!. 3 
ధ్యానమ్‌ ః భస్మవ్యా పాండురాంగ  శృశిశకలధరో జ్ఞానము ద్రాక్షమాలా, 
వీణాపుస్తై ర్విరాజత్కరకమలధరో, యోగపట్టాభిరామః, 
వాఖ్యాపీరే నిషణ్లో , మునివర నికరై సేవ్య మానః (ప్రసన్న, 
స్పవ్యాళః, కృత్తివాసా, సతత మవతు నో దక్షిణామూర్తి రీశః 11. 


(శ్రీ/శివార్బనమ్‌ దక్షిణామూర్వుపనిషత్‌ 


మంత్రేణ న్యాసః, (బ్రహ్మా బుషిః న్యాసః. 
తారం, మాయాం, రమాబీజం, పదం సాంబశివాయ చ, 
తుభ్యం, చానలజాయాం చ, మను ర్ట్వాదశవర్దకః. 4 


ధ్యానం : వీణాం కరైః పుస్తక మక్ష మాలాం, 
బిభ్రాణ మభ్రాభ గళం వరాఢ్యమ్‌! 
ఫణీంద్రకక్షం మునిభి శ్ళుకాద్యై , 
స్సేవ్యం వటాధః కృతనీడ మీడే ! 


విష్ణూ బుషిః, అనుష్టుప్‌ ఛందః, దేవతా దక్షిణాస్యః. మంత్రే 'ణాంగన్యాసః. 
తారం నమో భగవతే తుభ్యం వటపదం తతః, 
మూలేతి పద ముచ్చార్య వాసినే పద ముద్రరేత్‌, 
వాగీశాయపదం, పశ్చాత్స్‌్‌ మహాజ్ఞానపదం, తతః 
దాయినే, పద ముచ్చార్య, మాయినే, నమ, ఉద్దరేత్‌, 
ఆనుష్టుభోమం[త్రరాజ స్సర్వమంత్రో త్తమోత్తమః !!. 5 
ధ్యానమ్‌ ః ముద్రా, పుస్తక, వహ్ని,నాగ , విలసద్భాహుం |ప్రసన్నాననం, 
ముక్తాహారవిభూషణం, శశికళాభాస్వత్కిరీచోజ్జ్వలమ్‌, 
అజ్ఞానాపహ, మాది, మాదిమగిరా మర్హం, భవానీపతిం, 
న్యగ్రోధాంతనివాసినం, సురగురుం, ధ్యాయే దభీస్టాప్తయే. 


5. మౌనముద్రా, 6. సో ౬(అ)హ మితి యావ దాఫ్టితి స్పా నిష్టా భవతి, 
7. త దభేదేన మన్వామేడనం జ్ఞానసాధనం, 8. చిత్తే తదేక తానతా పరికరః. 
9. అంగచేష్టార్భణం బలిః, 10. (తీణి ధామాని కాలః, 
11. ద్వాదశాంతపదం స్టాన మితి. 
తే హ పునః (శ్రద్దధానా స్తం ప్రత్యూచుః. 
కథం వాస్యోదయః ? కిం స్వరూపమ్‌ ? కోవాస్యోపాసకః ? ఇతి. 
సహోవాచ: 
వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే, 
(ప్రబోధపూర్ణ పాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్‌. 


i 


(శ్రీశివార్బనమ్‌ రుద్రహృదయోపనిషత్‌ 


మోహాంధకారే నిస్సారే ఉదేతి స్వయ మేవ హి, 
వైరాగ్య మరణిం కృత్వా జ్ఞానం కృ త్వోత్తరారణిమ్‌. 


గాఢతామి(స్రసంశాంతం గూఢ మర్హం నివేదయేత్‌, 
మోహభానుజసంక్రాంతం వివేకాఖ్యం మృకండుజమ్‌, 


తత్వావిచారపాశేన బద్దంద్రైతభయాతురం, 
ఉబజ్జీవయ న్నిజానందే స్వస్వరూపేణ సంస్రితః. 
శేముషీ! దక్షిణా (ప్రోక్తా సా య. స్యాభీక్షణో ముఖం, 
దక్షిణాభిముఖః (ప్రోక్తః శివో ౬(అ)సా బ్రహ్మవాదిభిః 
సర్గాదికాలే భగవాన్‌ విరించి రుపా స్యైనం సర్గసామర్ధ్య మాప్య, 
తం తోష చిత్తే వాంఛితార్జాం శ్చ లజ్జా ధన్య స్పో ౬(అ) స్యోపాసకో భవతిధాతా. 
య ఇమాం పరమరహస్య శివతత్త్వవిద్యా మధీతే, 
స సర్వపాపేభ్యో ముకో భవతి, 
య ఏవం వేద, స కైవల్య మనుభవతి. ఇ త్యుపనిషత్‌. 
4. రుదహృదయోపనిషత్‌ 
ఓం- సహ నా వవతు- సహ నౌ భునక్తు- సహవీర్యం కరవావహై- 
తేజస్వీ నా వధీత మస్తు - మా విద్విషావహా ॥ 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
యద్‌ (బహ్మరు(ద్రహృదయమపహావిద్యా (ప్రకాశితమ్‌ ! 
తద్‌ (బహ్మసూ త్రావస్థానపదవీ మధునా భజే !! 
ఓం హృదయం కుండలీ భస్మరు(ద్రాక్షగణదర్శనమ్‌, 
తారసారం మహావాక్యం పంచ[బ్రహ్మాగ్ని హోత్రకమ్‌. 1 
ప్రణమ్య శిరసా పాదౌ శుకోవ్యాస మువాచ హ, 
కో దేవ స్సర్వవేదేషు, కస్మిన్‌ దేవా శృ సర్వశః 2 


(శ్రీ/శివార్చనమ్‌ రుద్రహృదయోపనిషత్‌ 


కస్య శుశూషణా న్ని త్యం ప్రీతా దేవా భవంతి మే, 
తస్య తద్వచనగ్‌ం శ్రుత్వా ప్రత్యువాచ పితా శుకమ్‌. 3 
సర్వదేవాత్మకో రుద్ర, స్సర్వే దేవా శ్శివాత్మకాః, 
రుద్రస్య దక్షిణే పార్మ్వే రవిః, బ్రహ్మా , త్రయో ౬(అ)గ్నయ.ః. 4 
వామపార్మ్వే ఉమాదేవీ, విష్ణు, సోమో ౬(అ)పి తే త్రయః, 
యా ఉమా సా స్వయం విష్ణు, ర్యో విష్ణు స్ప హి చం[ద్రమా. 5 
యే నమస్యంతి గోవిందం, తే నమస్యంతి శంకరమ్‌, 
యే 2.(అ)ర్భయంతి హరిం భక్త్యా ,తే ౬(అ)ర్చయంతి వృషధ్వజమ్‌. 6 
యే ద్విషంతి విరూపాక్షం, త్తే ద్విషంతి జనార్దనమ్‌, 
యే రుద్రం నాభిజానంతి, తే నజానంతి కేశవమ్‌. 7 
రుద్రాత్‌ ప్రవర్తతే బీజం, బీజయోని ర్హనార్దనః, 
యో రుద్ర స్ప స్వయం (బ్రహ్మా, యో బ్రహ్మా స హుతాశనః. 8 
(బహ్మవిష్ణమయో రుద్ర, అగ్నీషోమాత్మకం జగత్‌, 
పుంలింగగ్‌ం సర్వ మీశానం, (స్త్రీలింగం భగవ త్యుమా. 9 
ఉమారుద్రాత్మికా స్సర్వాః ప్రజాః స్థావర జంగమాః, 
వ్యక్తగ్‌ం సర్వ ముమారూప మవ్యక్తం తు మహేశ్వరః. 10 
ఉమాశంకరయో ర్యోగ స్స యోగో విష్ణు రుచ్యతే, 
య స్తుతస్మై నమస్కారం కుర్యాద్‌ భక్తి సమన్వితః. 11 
ఆత్మానం పరమాత్మాన మంతరాత్మాన మేవ చ, 
జ్ఞాత్వా త్రివిధ మాత్మానం పరమాత్మాన మా(శ్రయేత్‌. 12 
అంతరాత్మా భివేద్‌ (బ్రహ్మా, పరమాత్మా మహేశ్వరః, 
సర్వేషా మేవ భూతానాం విష్ణు రాత్మా సనాతనః. 13 
అస్య (తైలోక్యవృక్షస్య భూమౌ విటపశాఖినః, 
అగ్రం మధ్యం తథా మూలం విష్ణుబ్రహ్మమహేళ్వరాః. 14 


(శ్రీశివార్చనమ్‌ రుద్రహృదయోపనిషత్‌ 


కార్యం విష్ణుః, (క్రియా బ్రహ్మా, కారణం తు మహేశ్వరః, 
'ప్రయోజనార్టం రుద్రేణ మూర్తి రేకా త్రిథా స్ర్రీతా. 15 
ధర్మో రుద్రో, జగద్‌ విష్ణు, స్పర్వజ్ఞానం పితామహః, 
(శ్రీరుద్ర రుద్ర రు ద్రేతి య స్తం బూయాద్‌ విచక్షణః. 
కీర్తనాత్‌ సర్వదేవస్య సర్వపాపైః ప్రముచ్యతే 16 
రుద్రో నర, ఉమా నారీ, తస్మై తస్యై నమో నమః, 
రు(దో బ్రహ్మా, ఉమా వాణీ, తస్మై తస్యై నమో నమః. 17 
రుద్రో విష్ణు, రుమా లక్ష్మీ, తస్మై తస్యై నమో నమః, 
రుద్ర స్ఫూర్య, ఉమా ఛాయా, తసి తస్యై నమో నమః. 18 
రుద్ర సోమ, ఉమా తారా,తస్మై తస్యై నమో నమః 
రుద్రో దివా, ఉమా రాత్రి, స్తస్మై తసై నమోనమః. 19 
రుద్రో యజ్ఞ, ఉమా వేది, స్తస్మై తస్యై నమో నమః, 
రుద్రో వహ్ని, రుమా స్వాహా, తస్మై తస్యై నమో నమః. 20 
రుద్రో వేద, ఉమా శాస్త్రం, తస్మై తస్యై నమో నమః, 
రుద్రో వృక్ష ,ఉమావళ్లీ, తస్మై తస్యై నమో నమః 21 
రుద్రో గంధ, ఉమా పుష్పం, తస్మై తస్యై నమో నమః, 
రుద్రో ౬(అ)ర్హ ,అక్షర స్పోమా, తస్మై తస్యై నమో నమః. 
రుద్రో లింగ, ముమా పీఠం, తస్మై తస్యై నమో నమః. 22 
సర్వదేవాత్మకగ్‌ం రుద్రం నమస్కుర్యాత్‌ పృథక్‌ పృథక్‌ 
ఏభి ర్మంత్రపదై రేవ నమస్యా మీశ పార్వతి. 23 
యత్ర.తత్ర భవేత్‌ సార మిమం మంత్ర ముదీరయేత్‌, 
(బ్రహ్మహా జలమధ్యే తు సర్వపాపైః (ప్రముచ్యతే. 24 
సర్వాధిష్టాన మద్వంద్వం పరబ్రహ్మ సనాతనమ్‌, 
సచ్చిదానందరూపం త దవాజ్మానస గోచరమ్‌. 25 
తస్మిన్‌ సుసంవిదితే సర్వం విజ్ఞాతగ్‌ం స్యా దిదగ్‌ం శుక, 
తదాత్మకత్వాత్‌ సర్వస్య తస్మా ద్భిన్నం న హి క్వచిత్‌. 26 


(శ్రీ/శివార్భనమ్‌ రుద్రహృదయోపనిషత్‌ 


ద్వే విద్యే వేదితవ్యే, పరా చెవాపరా చ తే, 
త త్రాపరా తు వి ద్యైషా బుగ్వేదో యజు రేవ చ. 
సామవేద స్త థాథర్వవేద ళ్ళిక్షా మునీశ్వర , 
కల్ఫో వ్యాకరణం చైవ నిరుక్తం ఛంద ఏవ చ. 
జ్యోతిషం చ త థానాత్మవిషయా అపి బుద్దయః, 
అ థైషా పరమా విద్యా; య యాత్మా పరమాక్షరబు. 
య త్త దదేశ్య మగ్రాహ్య మగో[త్రగం రూపవర్షితమ్‌, 
అచక్షుః శ్రోత్ర మత్యర్థం త దపాణిపదం తథా. 
నిత్యం విభుగ్‌ం సర్వగతగ్‌ం సుసూక్ష్మం చ త దవ్యయమ్‌, 
తద్భూతయోనిం పశ్యంతి ధీరా ఆత్మాన మాత్మని. 
య స్సర్వజ్ఞ, స్పర్వవిద్యో యస్య జ్ఞానమయం తపః, 
తస్మా దత్ర సరూపేణ జాయతే జగదావళిః. 
సత్యవ ద్భాతి త త్సర్వగ్‌ం రజ్జుసర్పవ దాస్టితమ్‌, 
తే తదక్షరగ్‌ం సత్యం త ద్విజ్ఞాయ విముచ్యతే. 
జ్ఞానా దేవ హి సగ్‌ంసారవినాశో, నైవ కర్మణా, 
(శోత్రియం (బ్రహ్మనిష్టగ్‌ం స్వగురుం గచ్చేద్‌ యథావిధి. 
గురు స్తస్మై పరాంవిద్యాం దద్యాద్‌ (బ్రహ్మాత్మబో ధి నీమ్‌. 
గుహాయాం నిహితగ్‌ం సాక్షా దక్షరం వేద చే న్నరః, 
ఛి త్వా( అ) విద్యామహా గ్రందిగ్‌ం శివం గచ్చే' తృనాతనమ్‌. 
త దేత దమృతగ్‌ం సత్యం త ద్వోద్రవ్యం ముముక్తుభిః, 
ధను స్తారగ్‌ం, శరో హ్యాత్మా, బ్రహ్మ తల్లక్య ముచ్యతే. 
అ(ప్రమత్తేన వేద్దవ్యగ్‌ం శరవ త్తన్మయో భవేత్‌, 
లక్ష్యగ్‌ం సర్వగతం చైవ శర స్సర్వగతో ముఖః. 
వేద్దా సర్వగత శ్రైవ శివలక్ష్యం న సగ్‌ంశయః. 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 


ననన (CD) 


(శ్రీ/శివార్భనమ్‌ రుద్రహృదయోపనిషత్‌ 


న తత్ర చంద్రార్భ్శవపుః ప్రకాశతే, న వాంతి వాతా, స్పకలా దేవతా శృ. 


స ఏష దేవః కృతభావభూతః స్వయం విశుద్దో విరజః (ప్రకాశతే. 
ద్వౌ సుపర్గా శరీరే 2స్మిన్‌ జీవేశాఖ్యా సహ స్థితౌ, 
తయో ర్టీవః ఫలం భుంక్తే కర్మణో, న మహేశ్వరః. 

కేవలగ్‌ం సాక్షిరూపేణ వినా భోగం మహేశ్వరః, 

(ప్రకాశతే స్వయంభేదః, కల్పితో మాయయా తయోః. 
ఘటాకాశ మరఠాకాశౌ య థాకాశ (ప్రభేదతః, 
కల్పితౌ పరమౌ, జీవశివరూపేణ కల్పితౌ. 

తత్త్వత శృ శివ స్పాక్షా చ్చి, బ్లీవ శృ స్పత స్సదా, 

చి చ్చిదాకారతో భిన్నా, న భిన్నా చిత్త్వహానితః. 
చితి శ్చే న్న చిదాకారా భిద్యతే జడరూపతః, 
భిద్యతే చే జ్ఞడో భేద శ్చి దేకా సర్వదా ఖలు. 

తర్మ్కత శృ ప్రమాణ శృ చిదేకత్వ వ్యవస్రితేః, 

చిదేకత్వపరి జ్ఞానే న శోచతి, న ముహ్యతి. 
అద్వైతం పరమానందగ్‌ం శివం యాతి తు కేవలమ్‌, 
అధిష్టానగ్‌ం సమస్తస్య జగత స్సృత్యచి ద్రనమ్‌. 

అహ ను స్మీతి నిశ్చిత్య వీతశోకో భవే న్మునిః, 

స్వశరీరే స్వయంజ్యోతిః, స్వరూప గ్‌ం సర్వసాక్షిణమ్‌. 
శీణదోషాః ప్రణశ్యంతి, నేతరే మాయయా వృతాః, 
ఏవగ్‌ం రూపపరిజ్ఞానం య స్యాస్తి పరయోగినః. 

కుత్రచి ద్గమనం నాస్తి తస్య సంపూర్ణరూపిణః, 

ఆకాశ మేకగ్‌ం సంపూర్ణం కుత్రచి న్నైవ గచ్చతి. 
తద్వత్‌ స్వాత్మపరిజ్ఞానీ కుత్రచి న్నైవ గచ్చతి, 
యో హ వై త త్సరమం(బ్రహ్మ, యో వేద వై మునిః, 

(బ హ్మైవ భవతి. స్వస్ట స్పచ్చిదానందమాత్రకః. ఇ త్యుపనిషత్‌ 


38 


39 


40 


41 


42 


43. 


44 


45 


46 


47 


48 


(శ్రీ/శివార్చనమ్‌ పంచ బ్రహ్మోపనిషత్‌ 


5. పంచ(బహ్మోపనిషత్‌ 
ఓం-సహ నా వవతు- సహ నౌ భునక్తు- సహవీర్యం కరవావహా- 
తేజస్వి నా వధీత మస్తు - మా విద్విషావహ్ఞై i 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
(బహ్మాదిపంచ[బ్రహ్మాణో యత్ర విశ్రాంతి మాప్పుయుః 
తదఖండసుఖాకారం రామచంద్రపదం భవే. 


ఓమ్‌ అథ పైప్పలాదో- భగవాన్‌, కి మాదౌ కిం జాత మితి. 


సద్యోజాత మితి 
కిం భవ ఇతి అఘోర ఇతి 
కిం భగవ ఇతి వామదేవ ఇతి 


కింవా పున రిమే భగవ ఇతి తత్పురుష ఇతి 
కింవా పున రిమే భగవ ఇతి సర్వేషాం విద్యానాం (పేరయితా ఈశాన ఇతి. 
ఈశానో భూతభవ్యస్య సర్వేషాం దేవయోనినామ్‌. 


కతి వర్ణాః, కతి భేదాః కతి శక్తయో 
య త్సర్వం తద్గుహ్యం తస్మై నమో మహాదేవాయ మహా రుద్రాయ. 
(ప్రోవాచ తస్మై భగవా న్మహేశ. 
గోప్యా దోప్యతరం లోకే య ద్య స్తి శృణు శాకల, 
సద్యోజాతం- మహీ, పూషా, రమా, బ్రహ్మా, త్రివృత్‌ స్వరః, 1 
బుగ్వేదో, గ్వర్లపత్యం చ, మంత్రా స్ఫప్తస్వరా స్తథా, 
వర్గం పీతం, క్రియా శక్తి స్పర్వాభీష్టఫల ప్రదమ్‌. 2 
అఘోరగ్‌ం - సలిలం, చంద్ర, గౌరీ, వేద ద్వితీయకమ్‌, 
నీరదాభగ్‌ం స్వరగ్‌ం సాంద్రం దక్షిణాగ్ని రుదాహృతమ్‌. 3 
పంచాశద్వర్గసంయుక్తగ్‌ం ఫ్రితి రిచ్చాక్రియాన్వితమ్‌, 
శక్తి రక్షణసంయుక్తగ్‌ం సర్వాఘౌఘవినాశనమ్‌. 
సర్వదుష్ష్రప్రశమనగ్‌ం సర్వైశ్వర్యఫల ప్రదమ్‌. 4 


(శ్రీశివార్చనమ్‌ పంచ(బహ్మోపనిషత్‌ 


వామదేవం - మహాబోధదాయకం, పావకాత్మకమ్‌, 
విద్యాలోకసమాయుక్తం, భానుకోటిసమ(ప్రదమ్‌. 


on 


(ప్రసన్నగ్‌ం, సామవేదాఖ్యం, గానాష్ట్రకసమన్వితమ్‌, 
ధీరస్వర, మధీనం, చాహవనీయ మనుత్తమమ్‌ 6 


జ్ఞానసగ్‌ంహారసంయుక్తగ్‌ం, శక్తిద్వయసమన్వితమ్‌, 
వర్షగ్‌ం శుకం, తమోమి[శ్రం, పూర్ణబోధకరగింస్వయవమ్‌. 7 
ధామత్రయనియంతారం, ధామత్రయసమన్వితమ్‌, 
సర్వ సౌభాగ్యదం నృణాం సర్వకర్మఫల ప్రదమ్‌. 8 
అస్థాక్షర సమాయుక్త మష్ట ప[త్రాంతరస్టితమ్‌, 

యత్ర్తత్తత్సురుషం - ప్రోక్తం వాయుమండలసంవృతమ్‌. 9 
పంచాగ్నినా సమాయుక్తంమం త్రశక్తి నియామకమ్‌, 
పంచాశత్‌స్వరవర్ణాఖ్య మధర్వేదస్వరూపకమ్‌. 10 


కోటికోటి గణాధ్యక్షం, (బహ్మాండాఖండవి గ్రహమ్‌, 
వర్షగ్‌ం రక్తం, కామరూపం సర్వాధివ్యాధిభేషజమ్‌. 11 


సృష్టిస్టితిలయా దీనాం కారణగ్‌ం, సర్వశక్తి ధృక్‌, 
అవస్థా(త్రితయాతీతం తురీయం సత్యచిత్సుఖమ్‌. 12 


(బహ్మవిష్టాదిభి స్సేవ్యగ్‌ం, సర్వేషాం జనకం పరమ్‌, 
ఈశానం -. పరమం విద్యాత్‌, (పీరకం బుద్దిసాక్షిణమ్‌. 13 


ఆకాశాత్మక, మవ్యక్త, మోంకారస్వరభూషితమ్‌, 
సర్వదేవమయగ్‌ం, శాంతగ్‌ం, శాంత్యతీతగ్‌ం, స్వరా దృహిః. 14 


అకారాదిస్వరాధ్యక్ష , మాకాశమయవి గ్రహమ్‌, 
పంచకృత్యనియంతారం, పంచ బ్రహ్మాత్మకంబృహత్‌. 15 
పంచబ్రహ్మోపసగ్‌ంహారం కృత్వా, స్వాత్మని సగ్‌ంస్టితః 
స్వమాయావైభవా స్సర్వాన్‌ సగ్‌ంహృత్య స్వాత్మని స్టితః. 16 


(శ్రీ/శివార్చనమ్‌ పంచబ్రహ్మోపనిషత్‌ 


పంచ(బ్రహ్మాత్మ కాతీతో భాసతే స్వస్వతేజసా, 
ఆదావంతేచ మధ్యే చ భాసతే నాన్యహేతునా. 17 
మాయయా మోహిత శృ్శంభో ర్మహాదేవం జగద్గురుమ్‌, 
న జానంతి సురా స్సర్వే సర్వకారణకారణమ్‌. 18 
నే సందృశే తిష్టతి రూపమస్య పరాత్పరం పురుషం విశ్వధామ. 
యేన (ప్రకాశతే విశ్వం య (తైవ (ప్రవిలీయతే. 19 
త (ద్రృహ్మ. పరమగ్‌ం శాంతం, త ద్ర హ్మాస్మి పరంపదమ్‌. 
పంచ(బ్రహ్మపరం విద్యా తృద్యోజాతాదిపూర్వకమ్‌. 20 
దృశ్యతే శ్రూయతే య చ్చ పంచబ్రహ్మాత్మకగ్‌ం స్వయమ్‌, 
పంచధా వర్తమానం తం బ్రహ్మకార్య మితిస్టృతమ్‌. 
(బ్రహ్మకార్య మితి శ్రుత్వా ఈశానం (ప్రతిపద్యతే. 21 
పంచబ్రహ్మాత్మగ్‌ం సర్వగ్‌ం స్వాత్మని (ప్రవిలాప్య చ, 
సో £హ మ స్మీతి జానీయా ద్విద్వాన్‌ బ్రహ్మామృతో భవేత్‌. 22 
ఇ త్యేత బ్రహ్మ జానీయా ద్య స్స ముకో నసంశయః, 
పంచాక్షరమయగ్‌ం శంభుం పరం బ్రహ్మస్వరూపిణమ్‌. 23 
నకారాది యకారాంతాం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్‌, 
సర్వం పంచాత్మకం విద్యాత్‌, పంచబ్రహ్మాత్మతత్త్వతః. 24 
పంచబ్రహ్మాత్మికాం విద్యాం యో ధీతే భక్తిభావితః 
స పంచాత్మకతా మేత్య భాసతే .పంచధా స్వయమ్‌: 25 
ఏవ ముక్తా మహాదేవో గాలవస్య మహాత్మనః, 
కృపాం చకార త (తైవ స్వాంతర్ది మగమత్‌ స్వయమ్‌. 26 
యస్య (శ్రవణ మాత్రేణ శ్రుత మేవ శ్రుతం భవేత్‌, 
అమతం చ మతం, జ్ఞాత మవిజ్ఞాతం చ, శాకల. 27 
ఏకే నైవ,తు పిండేన మృత్తికాయా శృ గౌతమ, 
విజ్ఞాతం మృణ్మయగ్‌ం సర్వం మృదభిన్నగ్‌ం హి కార్యకమ్‌. 28 


(శ్రి? వార్భనమ్‌ శరభోపనిషత్‌ 


ఏకేన లోహమణేనా సర్వం లోహమయం యథా, 
విజ్ఞాతగ్‌ం స్యా ద ధైకేన నఖానాం కృంతనేన చ. 29 


సర్వం కార్హాయసం జ్ఞాతం తదభిన్నగ్‌ం స్వభావతః. 
కారణాభిన్నరూపేణ కార్యం కారణ మేవ హి. 30 


తద్రూపేణ సదా సత్యం, భేదే నోక్తి ర్భషా ఖలు, 
త చ్చ కారణ మేకం హి, న భిన్నం నోభయాత్మకమ్‌. 31 


భేద స్పర్వత్ర మి ధ్రైవ ధర్మాదే రనిరూపణాత్‌, 
అత శృ కారణం నిత్య మేక మే వాద్వయం ఖలు. 32 


అత్ర కారణ మద్వైతగ్‌ం శుద్దవైతన్య మేవ హి, 
అస్మిన్‌ బ్రహ్మపురే వేశ్య దహరం య దిదం మునే. 33 


పుండరీకం తు తన్మధ్యే ఆకాశో దహరో ఎ2.స్తీ తత్‌, 
స శివ స్పచ్చిదానంద స్పో ౬న్వేష్టవ్యో ముముక్తుభిః. 34 


ఓం- 


అయగ్‌ం హృది స్టిత స్పాక్షీ సర్వేషా మవిశేషతః 


తే నాయగ్‌ం హృదయం ప్రోక్త శ్ళివ స్పంసారమోచక - ఇ త్యుపనిషత్‌ 


6. శరభోపనిషక్‌ 


భద్రం కర్ణీభిః శుణుయామ దేవాః, భద్రం పశ్యే మాకభి ర్యజతాః, 

స్థిరై రంగై స్తుష్టువాగ్‌ంస స్తనూభిః, _ వ్యశేమ దేవహితం యదాయుః 

స్వస్తి న ఇంటో వృద్ధశవాః స్వస్తి నః పూషా విళశ్వువేదాః, 

స్వస్తి న స్తార్‌క్యో అరిష్టనేమి, స్వస్తి నో బృహస్పతి రదాతు. 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 


అథ హైనం పైప్పులాదో బ్రహ్మాణ మువాచ. 
భో, భగవన్‌, (బ్రహ్మవిష్ణురు[ద్రాణాం మధ్యే 
కో వాధికతరో ధ్యేయః స్యా త్త త్వ మేవ నో (బూ హీతి. 


(శ్రీ/శివార్చనమ్‌ శరభోపనిషత్‌ 


తస్మై స హోవాచ, పితామహ శ్చీ, 
హే, పైప్పలాద, శృణు వాక్య మేతత్‌, 
బహూని పుణ్యాని కృతాని యేన, 
తేనైవ లభ్యః పరమేశ్వరో ఇసౌ 
య స్యాంగజో ౬హం హరి రింద్రముఖ్యాః, 


మోహా న్న జానంతి సురేంద్రముఖ్యాః 
ప్రభుం వరేణ్యం పితరం మహేశం 
యో (బ్రహ్మాణం విదధాతి తస్మై 
వేదాం శ్చ సర్వాన్‌ ప్రహిణోతి చాగ్రమ్‌. 
తం వై (ప్రభుం పితరం దేవతానాం 
మ మాపి విషో ర్రనకం దేవ మీడ్యమ్‌ 
యో ౬.౦తకాలే సర్వలోకాన్‌ సంజహార, 
స ఏక శ్రేష్ట శృ సర్వశాస్తా స్ప ఏవ. 
యో ఘోరం వేష మాస్తాయ శరభాఖ్యం మహేశ్వరః, 
నృసింహం లోకహంతారం సంజఘాన మహాబలః, 
హరిగ్‌ం హరం తం పాదాభ్యా మనుయాంతి సురేశ్వరాః. 
మావధీః పురుషం విష్ణుం విక్రమస్వ మహానిశి. 
కృపయా భవా న్విష్టుం విదదార నఖైః ఖరైః, 
చర్మాంబరో మహావీరో వీరభద్రో బభూవ హ, 
స ఏకో రుద్రో ధ్యేయ స్సర్వేషాం సర్వసిద్రయే, 
యో బ్రహ్మణః పంచమవక్ర హంతా, 
తస్మై రుద్రాయ నమో అస్తు. 
యో ౬పి స్ఫులింేన లలాటజేన సర్వం జగ దృస్మసా ద్వై కరోతి, 
పున శృ సృష్ట్వా పున ర స్యరక్ష దేవగ్‌ం స్వతంత్రం ప్రకటీకరోతి, 
తస్క్మైరుద్రాయ నమో అస్సు 


నా 


(శ్రీశివార్చ్భనమ్‌ శరభోపనిషత్‌ 


యో వామపాదేన జఘాన కాలం ఘోరం పపా వథ హాలాహలం తమ్‌ 
తస్మై రుద్రాయ నమో అస్తు. 
యో వామపాదార్చితవిష్టునేత్ర స్తస్మై దదౌ చక్ర మతీవ హృష్టః 
తస్మై రుద్రాయ నమో అస్తు. 
యో దక్షయజ్ఞ సురసంఘాన్‌ విజిత్య విష్ణుం బబంధోరుపాశేన వీరః, 
తస్మై రుద్రాయ నమో అస్తు. 
యో లీల యైవ త్రిపురం దదాహ, కామం కాలం సోమసూర్యాగ్నినేత్రః, 
సర్వే దేవాః పశుతా మవాపుః, స్వయం తస్మా త్పశుపతి రృభూవ, 
తస్మై రుద్రాయ నమో అస్తు. 
యో మత్స్య కూర్మాది వరాహ సింహా న్విష్టుం క్రమంతం వామన మాదివిష్లుమ్‌, 
వివిక్షబం పీడ్యమానం జఘాన భస్మీచకార మన్మథం యమం చ, 
తస్మై రుద్రాయ నమో అస్తు, 
ఏవం ప్రకారేణ బహుధా |ప్రతుష్ట్వా, 
క్షమాపయామాసు ర్నీలకంఠం మహేశ్వరమ్‌ 
తాపత్రయ సముద్భూత జన్మ మృత్యు జరాదిభిః, 
నానావిధాని దుఃఖాని జహార పరమేశ్వరః. 
ఏవం మంటతైః ప్రార్టమాన ఆత్మా వై సర్వదేహినామ్‌, 
శంకరో భగవా నాద్యో రరక్ష సకలాః ప్రజాః. 
యత్పాదాంభోరుహ ద్వంద్వం మృగ్యతే విష్ణు సాధునా, 
స్తుత్వా స్తుత్యం మహేశాన మవాజ్మానస గోచరం. 
భక్త్యా నమ్రతనోః విష్ణోః ప్రసాదమకరో ద్విభుః, 
యతో వాచో నివర్తంతే అప్రాష్య మనసా సహ. 
ఆనందం (బ్రహ్మణో విద్వా న్న బిభేతి కదాచన, 
అణోరణీయా, న్మహతో మహీయా, 
నాత్మస్య జంతో ర్నిహితో గుహాయామ్‌. 


1శీ/శివార్చనమ్‌ శరభోపనిషత్‌ 


త మకక్రతుం పశ్యతి, వీతశోకో ధాతుః ప్రసాదా న్మహిమాన మీశమ్‌, 
వసిష్ట వైయాసకి వాసుదేవ విరించి ముఖ్యైః హృది భావ్యమానః 
సనత్సుజాతాదిసనాతనాద్యై రీడ్యో మహేశో భగవా నాదిదేవః. 
సత్యో, నిత్య, సర్వసాక్షీ,మహేశో, నిత్యానందో, నిర్వికల్పో, నిరాఖ్యః, 
అచింత్యశక్తి, రృగవా, న్గిరీశః, స్వావిద్యయా కల్పితమానభూమిః. 
అతిమోహకరీ మాయా మమ విమ్లో శృ సువ్రత, 
తస్య పాదాంబుజధ్యానా ద్దుస్తరా సుతరా భవేత్‌. 
విష్ణుర్విశ్వజగద్యోనిః స్వాంశభూత్తె స్స్వకై స్సహ, 
మమాంశసంభవో భూత్వా పాలయ త్యభఖిలం జగత్‌. 
వినాశం కాలతో యాతి తతో 2.న్య తృకలంమృషా, 
ఓం తస్మై మహాగ్రాసాయ మహాదేవాయ శూలినే, 
మహేశ్వరాయ మృడాయ తస్మై రుద్రాయ నమో అస్తు. 
ఏకో విష్ణు ర్మృహద్భూతం పృథగ్ఫూతా న్యనేకశః 
త్రీన్‌ లోకాన్‌ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభు గవ్యయః. 
చతుర్భి శ్చ చతుర్చిశ్చద్వాభ్యాం పంచభి రేవ చ, 
హూయతే చ పున ర్వ్వాభ్యాం స మే విష్ణుః ప్రసీదతు. 
(బహ్మార్భణం, (బ్రహ్మ హవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్‌, 
(బ్రహ్మైవ తేన గంతవ్యం (బ్రహ్మకర్మ సమాధినా. 
శరా జీవా స్తదం గేషు భాతి నిత్యం హరి స్ప్వయమ్‌, 
బ్రహ్మైవ శరభ స్పాక్షా న్మోక్షదో ఒయం మహామునే. 
మాయావశా దేవ దేవా మోహితా మమతాదిభిః, 


తస్య మాహాత్యలేశాంశ మపి వక్తుం న శక్యతే. 


శీశివార్చనమ్‌ శరభోపనిషత్‌ 


పరా త్సరతరం (బ్రహ్మ, త త్పరా త్పరతో హరిః. 
త త్పరా త్సరతో ౬ధీశ స్తస్మా త్తుల్యో ౬ధికో న హి. 
ఏక ఏవ శివో నిత్య, స్తతో ఇన్య తృకలం మృషా, 
తస్మా త్సర్వా న్పరిత్యజ్య, ధ్యేయా న్విష్ట్వాదికాన్‌ సురాన్‌. 
శివ ఏన సదా ధ్యేయ స్సర్వసంసార మోచకః, 
తస్మై మహాగ్రాసాయ మహేశ్వరాయ నమః. 
'పైప్పలాదమహాశా(స్త్రం న దేయం యస్య కస్యచిత్‌, 
- నాస్తికాయ, కృతఘ్నాయ, దుర్వృత్తాయ, దురాత్మనే, 
దాంభికాయ, నృశంసాయ, శఠా, యానృతభాషిణే. 
సువృత్తాయ, సుభిక్తాయ, సువ్రతాయ, సుశీలినే, 
గురుభక్తాయ, దాంతాయ, శాంతాయ, బుజుచేతసే, 
శివభక్తాయ, దాతవ్యం బ్రహ్మకర్మోక్త ధీమతే. 
స్వభక్తా యైవ దాతవ్య, మకృతఘ్నాయ సువ్రత, 
న దాతవ్యం, సదా గోప్యం యతో నైవ ద్విజోత్తమ. 
పైప్పలాదం మహాశా(స్త్రర యో ౭_ధీతే శ్రావయేత్‌ ద్విజః, 
స జన్మమరణేభ్యో ముకో భవతి యో జానీతే 
సో ౬మృతత్వంచ గచ్చతి, గర్భవాసా ద్విముక్షో భవతి. 


సురాపానాత్‌ పూతో భవతి, స్వర్గస్తేయాత్‌ పూతో భవతి, 
(బహ్మహత్యాత్‌ పూతో భవతి, గురుతల్పగమనాత్‌ పూతో భవతి, 
స సర్వా న్వేదా నధీతో భవతి, స సర్వాన్‌ దేవాన్‌ ధ్యాతో భవతి, 


స సమస్తమహాపాతకాత్‌ పూతో భవతి, తస్మా దవిముక్తమా(శ్రితో భవతి 
సతతం శివప్రియో భవతి, స శివ సాయుజ్య మేతి. 


న స ఫునరావర్తతే, బ్ర హ్మైవ భన తీ త్యాహ, భగవాన్‌ (బ్రహ్మా. ఇ త్యుపనిషత్‌. 


(శ్రీశివార్చనమ్‌ స్కందోపనిషత్‌ 


7. స్కందోపనిషత్‌ 
ఓం-సహ నా వవతు- సహ నౌ భునక్తు- సహవీర్యం కరవావహై- 
తేజస్వి నా వధీత మస్తు - మా విద్విషావహై ॥ 


ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
ఓం అచ్యుతో ఇ_స్మీ మహాదేవ, తవ కారుణ్యలేశతః, 
విజ్ఞాన ఘన ఏ వాస్మి, శివో ౬స్మి, కి మతః పరమ్‌? 1 


న నిజం నిజవ ద్భాతి, అంతఃకరణ జృంభణాత్‌ 
అన్తఃకరణ నాశేన, సంవిన్మా(త్రస్టితో హరిః. 
సంవిన్మాత్రస్టిత శ్చాహ మజో 2_స్మి కీమతః పరమ్‌. 2 


వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవ చ్చ వినశ్యతి 
చిజ్జడానాం తు యో[ద్రష్టా, సో 2.(అ)చ్యుతో జ్ఞానవిగ్రహః. 3 


స ఏవ హి మహాదేవ, స్స ఏవ హి మహాహరిః 
స ఏవ జ్యోతిషాం జ్యోతి, స్స ఏవ పరమేశ్వరః. 4 


సృఏవహి పరం (బ్రహ్మ, తద్‌ బ్రహ్మాహం న సంశయః 
జీవ శ్ళివ, ళ్ళివో జీవ, స్స జీవః కేవల శ్ళివబ 5 


తుషేణ బద్ధో ్రీహిః స్యాత్‌, తు షాభావే తు తండులః 
ఏవం బద్ద స్తథా జీవః, కర్మనాశే సదాశివః. 6 


పాశబద్ద స్సదా బీవః, పాశముక్త స్సదా శివః, 
శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే. 7 


(శ్రీ/శివార్చనమ్‌ స్కందోపనిషత్‌ 


నాకాక 


శివస్య హృదయం విష్ణుః, విష్ణో శృ హృదయం శివః, 
యథా శిమమయోవిష్టు, రేవం విష్ణుమయ శివః. 8 


య థాంతరం న పశ్యామి, తథా మే స్వస్తిరాయుషి , 
య థాంతరం న భేదా స్సు, శృివకేశవయో స్తథా. 9 


దేహో దేవాలయః ప్రోక్షో, జీవో దేవ స్పదాశివః , 
త్యజే దజ్ఞాన నిర్మాల్యం, సో ౬హంభావేన పూజయేత్‌ . 10 


అభేదదర్శనం జ్ఞానం, ధ్యానం నిర్విషయం మనః, 
స్నానం మనోమలత్యాగః, శౌచ మిం(ద్రియనిగ్రహః. 11 


(బహ్మామృతం పిబేద్‌ భైక్ష మాచరే ద్రేహరక్షణే 
వసే దేకాంతికో భూత్వా, చైకాంతే ద్రైతవరితే. 12 


ఇ త్యేవ మాచరే ద్దీమాన్‌, స ఏవం ముక్తి మాప్నుయాౌత్‌. 
(శ్రీ మత్సరమధామ్నే స్వస్తి రాయుషో న్నమ ఇతి. 13 


విరించి నారాయణ శంకరాత్మకం నృసింహదేవేశ తవ (ప్రసాదతః, 
అచింత్య, : మవ్యక్త, మనంత, మవ్యయం, దేవాత్మకం బ్రహ్మ నిజం విజానతే. 


త ద్విష్టోః పరమం పదగ్‌ం, సదా పశ్యంతి సూరయః 

ది వీవ చక్షు రాతతమ్‌,' 

త ద్విప్రాసో విపన్యవో, జాగృవాంస స్స మింధతే, 

విష్ణో ర్య తృరమం పదమ్‌. 15 
ఇ త్యేవం నిర్మాణానుశాసనమ్‌, వేదానుశాసన మి త్యుపనిషత్‌ . 


safes 


(శ్రీ/శివార్చనమ్‌ కైవల్యోపనిషత్‌ 


8. కెవలో ేపనిషత్‌ 
జు 
ఓం-సహ నా వవతు- సహ నౌ భునక్తు- సహవీర్యం కరవావహై- 
తేజస్వి నా వధీత మస్తు - మా విద్విషావహా ॥ 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 


(కైవల్యోపనిషద్వేద్యం, కైవల్యానందతుందిలమ్‌ 
క్రైవల్యగిరిజారామం, స్వమా(త్రం కలయే 2_న్వహమ్‌) 


అ ధాశ్వలాయనో భగవంతం, పరమేష్టినం పరిసమే త్యోవాచ ॥ 1 
అధీహి, భగవన్‌, బ్రహ్మవిద్యాం వరిష్టాం సదా సద్భి స్ఫేవ్యమానాం నిగూఢామ్‌ 
య యాచిరాత్‌ సర్వపాపం వ్యపోహ్య, పరాత్పరం పురుష ముపైతి విద్వాన్‌. 2 
తస్మై స హోవాచ, పితామహ శృ, శ్రద్దా, భక్తీ, యోగా, దవైహి । 3 
న కర్మణా, న ప్రజయా, ధనేన, త్యాగే నైకే అమృతత్వ మానశుః. 
పరేణ నాకం నిహితం గుహాయాం, విభ్రాజ దేతద్‌ యతయో విశంతి | 4 
వేదాంతవిజ్ఞానసునిశ్చితార్జాః, సన్యాసయోగాద్‌ యతయ శ్ళుద్ర్దసత్త్వాః. 
తే బ్రహ్మలోకేతు పరాంతకాలే, పరామృతాత్‌ పరిముచ్యంతి సర్వే । 5 
వివిక్తదేశే చ సుభాసనస్టః, శు చి, స్పృమ(గ్రీవశిర, శృరీరః. 
అత్యా(శ్రమస్ట స్పకలేంద్రియాణి నిరుధ్య, భక్త్యా స్వగురుం (ప్రణమ్య | 6 
హృత్సుండరీకం విరజం విశుద్దం విచింత్య, మధ్యే విశదం విశోకమ్‌, 
అచింత్య మవ్యక్త మనంతరూపం శివం ప్రశాంత మమృతం బ్రహ్మయోనిమ్‌ । 7 
తదాదిమధ్యాంతవిహీన మేకం విభుం చిదానంద మరూప మద్భుతమ్‌, 
ఉమాసహాయం, పరమేశ్వరం, (ప్రభుం, త్రిలోచనం, నీలకంఠం, ప్రశాంతమ్‌। 
ధ్యాత్వా ముని ర్ల్షచ్చతి భూతయోనిమ్‌, సమస్తసాక్షిం తమసః పరస్తాత్‌. 8 
స బ్రహ్మ, స శివ, స్సేంద్ర, స్పో ౬క్షరః పరమస్వరాట్‌ !, 
స ఏవ విష్ణు, స్స ప్రాణ, స్స కాలో ౬గ్ని, స్ప చంద్రమాః. 9 


(శ్రీ/శివార్చనమ్‌ కైవల్యోపనిషత్‌ 


స ఏవ సర్వం, యద్‌ భూతం, య చ్చ భవ్యగ్‌ం, సనాతనమ్‌, 
జ్ఞాత్వా తం మృత్యు మ త్యేతి, నాన్యః పంథా విముక్తయే. 10 
సర్వభూతస్ట మాత్మానం, సర్వభూతాని చాత్మని, 
సంపశ్యన్‌ బ్రహ్మ పరమం, యాతి నాన్యేన హేతునా. 11 
ఆత్మాన మరణిం కృత్వా, ప్రణవం చోత్తరారణిమ్‌, 
జ్ఞాననిర్మథనాభ్యాసాత్‌, పాశం దహతి పండితః. 12 
న ఏవ మాయాపరమోహితాత్మా, శరీర మాస్టాయ కరోతి సర్వమ్‌ 
(స్త్యున్నపానాదివిచిత్రభోగైః స ఏవ జాగ్రత్‌ పరితృప్తి మేతి. 13 
స్వప్నే తు జీవ స్సుఖదుఃఖభోక్తా, స్వమాయయా కల్పితవిశ్వలోకే 
సుషుప్తికాలే సకలే విలీన, తమో ౬భిభూత స్ఫుఖరూప మేతి. 14 
పున శ్చ జన్మాంతరకర్మయోగాత్‌, స ఏవ జీవః స్వపితి ప్రబుద్దః 
పురత్రయే (క్రీడత్రి య శృ జీవః, తత స్తు జాతగ్‌ం సకలం విచిత్రమ్‌. 15 
ఆధార మానంద మఖండబోధం యస్మిన్‌ లయం యాతి పురత్రయం ఎ 
ఏతస్మా జ్ఞాయతే ప్రాణో, మన స్సర్వేంద్రియాణి చ 
ఖం, వాయు, ర్ట్యోతి, రాప శ్చ, పృథ్వీ, విశ్వస్య ధారిణీ. 16 
యత్‌ పరం బ్రహ్మ, సర్వాత్మా, విశ్వ స్యాయతనం మహత్‌, 
సూక్ష్మాత్‌ సూక్ష్మతరం నిత్యం, త త్త మేవ, త్వ మేవ తత్‌. 17 
జాగ్రత్‌ స్వప్న సుషుప్తాది, ప్రపంచం యత్‌ ప్రకాశతే 
తద్‌ బ్ర హ్మా హ మితి జ్ఞాత్వా, సర్వబంధైః (ప్రముచ్యతే. 18 
(త్రిషు ధామసు యద్‌ భోజ్యం, భోక్తా భోగ శ్చ యద్‌ భవేత్‌, 
తేభ్యో విలక్షణ సాక్షీ చిన్మాత్రో ౭_హం సదాశివః. 19 
మ య్యేవ సకలం జాతం, మయి సర్వం |ప్రతిష్టితమ్‌, 
మయి సర్వం లయం యాతి, తద్‌ బ్ర హ్మాద్వయ మ స్మృహమ్‌. 20. 


(శ్రీశివార్చనమ్‌ కైవల్యోపనిషత్‌ 


అణో.రణీయా నహ మేవ, తద్వ న్మహా నహం, విశ్వ మిదం విచిత్రమ్‌, 
పురాతనో ౬_హం, పురుషో ౭_హ, మోాశో, హిరణ్మయో ౭_హం, శివరూప మస్మి. 


అపాణిపాదో ఇహ, మచింత్య శక్తిః, పశ్యా మ్యచక్షష_స్ర శృణో మ్యకర్ణః, 


అహం విజానామి వివిక్తరూపో, న చాస్తి వేత్తా మమ చిత్‌ సదాహమ్‌. 22 
వేదై రనేకై రహ మేవ వేద్యో, వేదాంతకృద్‌, వేదవి, దేవ చాహమ్‌, 
న పుణ్యపాపేమమ నాస్తి నాశో, న జన్మ దేహేంద్రియబుద్ది రస్తి. 23 


న భూమి, రాపో, మమ, వహ్ని, రస్తి, న చానిలో మే ఇస్తి న చాంబరం చ 
ఏవం విదిత్వా పరమాత్మరూపమ్‌, గుహాశయం నిష్కళ మద్వితీయమ్‌, 
సమస్తసాత్తీగ్‌ం సదసద్విహీనమ్‌, (ప్రయాతి శుద్దం పరమాత్మరూపమ్‌. 
య శ్ళతరుద్రీయ మధీతే 
సో ఇ౬గ్నిపూతో భవతి, 
స వాయు పూతోభవతి, 
స స్వర్ణ స్తేయాత్‌ పూతో భవతి, 
స సురాపానాత్‌ పూతో భవతి, 
స బ్రహ్మహత్యాయాః పూతో భవతి, 
స కృత్వా ౬కృత్వాత్‌పూతో భవతి. 
తస్మాద్‌ విముక్త మా(శితో భవతి, 
అత్యాశ్రమో సర్వదా సకృ ద్వా జపేత్‌ 25 
అనేన జ్ఞాన మాప్నోతి, సంసార్శార్షవనాశనమ్‌, 
తస్మా దేవం విది త్రైనం, 


కైవల్యం పద మళ్నుతే, కైవల్యం పద మశ్నుత ఇతి ఉపనిషత్‌. 


=e ట్రై == 


(శ్రీ/శివార్చనమ్‌ నారాయణోపనిషత్‌ 


శ్రీశివపంచాయతన దేవతోపనిష 
పంచాయతన దేవతార్చనంలో అభిషేక సందర్భంగా ఈ (క్రింది ఉపనిషత్తులు 
యధావకాశంగా ఉపయోగించుకోవచ్చు. 
1. రుదోపనిషత్‌ 
నమక (రుద్రాధ్యాయ)మే రుద్రోపనిషత్‌ అని కూడ చెప్పబడుతుంది. 
శి. నారాయణోపనిషత్‌ 
( కృష్ణయజుర్వేదాంతర్గతము) 
మాయా తత్కార్య మఖిలం, యద్చోధాద్‌ యా త్యపహ్నవమ్‌ | 
'త్రిపా న్నారాయణాఖ్యం తత్‌ కలయే స్వాత్మమా[త్రతః ॥ 
ఓం అథ పురుషో హ వై నారాయణో ఇకామయత. ప్రజాః సృజే యేతి, 
నారాయణాత్‌ ప్రాణో జాయతే మన స్సర్వేంద్రియాణి చ, 
ఖం, వాయు, ర్ట్వోతి, రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, 
నారాయణాద్‌ బ్రహ్మా జాయతే, నారాయణాద్‌ రుద్రో జాయతే, 
నారాయణా దింద్రో జాయతే, నారాయణాత్‌ (ప్రజాపతిః, ప్రజాయతేః 
నారాయణా ద్ద్వాదశాదిత్యా, రుద్రా, వసవ, సర్వాణి ఛందాంసి, 
నారాయణా దేవ సముత్పద్యంతే, 
నారాయణాత్‌ (ప్రవర్తంతే, 
నారాయణో ప్రలీయంతే, 
ఏతద్‌ బుగ్వేదశిరో ౬ధీతే. (1) 
అథ నిత్యో నారాయణః, (బ్రహ్మా నారాయణః, శివ శ్చ నారాయణః, 
శక్ర శ్ర నారాయణః, ద్వావాప్పధివ్యా చ నారాయణః, కాల శ్చ నారాయణః, 
దిశ శ్చ నారాయణః, ఊర్ష్యం చ నారాయణః, అధ శృ నారాయణః,. 
అంత. రృహి శృ నారాయణః. 
నారాయణ ఏ వేదగ్‌ం సర్వం, యద్భూతం య చ్చ భవ్యం. 


(శ్రీ/శివార్చనమ్‌ నారాయణోపనిషత్‌ 


- నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శ్ళుద్ద దేవ ఏకో నారాయణః, 
న ద్వితీయో ౬స్తి కశ్చిత్‌, య ఏవం వేద, 
స విష్ణు రేవ భవతి, స విష్ణు రేవ భవతి. 
ఏతద్‌ యజార్వేదశిరో ఇధీతే. (2) 


ఓ మి త్యగ్రే వ్యాహరేత్‌, న మితి పశ్చాత్‌ నారాయణా యే త్యుపరిష్టాత్‌, 
ఓ మి త్యేకాక్షరమ్‌, నమ ఇతి ద్వే అక్షరే, నారాయణా యేతి పంచాక్షరాణి, 
ఏతద్‌ వై నారాయణ స్యాష్టాక్షరం పదమ్‌, 
యో హ వై నారాయణ స్యాష్టాక్షరం పదమ ధ్యేతి, 
అనప(బ్రువన్‌ సర్వ మాయు రేతి, 
విందతే |ప్రాజాపత్యమ్‌, రాయస్పోషం గౌపత్యమ్‌, 
తతో 2_మృతత్వ మళ్ళుతే, తతో 2_మృతత్వ మశ్నుత ఇతి. 
ఏతత్‌ సామవేదశిరో ఇ_ధీతే. (3) 
ప్రత్యగానందం (బ్రహ్మ పురుషం (ప్రణవస్వరూపమ్‌, 
అకార ఉకారో మకార ఇతి, తా నేకధా సమభవ త్త దేత దో మితి 
య ముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబంధనాత్‌, 
ఓం నమో నారాయణా యేతి మంత్రోపాసకః వైకుంఠభవనం గమిష్యతి, 
త దిదం పరం పుండరీకం విజ్ఞానఘనం, తస్మా త్తటిదాభమా[త్రమ్‌, 
బ్రహ్మణ్యో దేవకీపుత్రో, బ్రహ్మణ్యో మధుసూదన ఇతి, 
సర్వభూతస్త మేకం వై నారాయణం కారణపురుష మకారణం పరం బ్రహ్మోమ్‌, 
ఏత దథర్వశిరో ౬ధీతే (4) 


ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి, 

సాయ మధీయానో దివసకృతం పాపం నాశయతి, 

త త్సాయం ప్రాతరధీయానః అపాపో భవతి, 

మాధ్యందిన మాదిత్యాభిముఖో ౬ధీయానః 
పంచమహాపాతకోపపాతకాత్‌ (ప్రముచ్యతే, 

సర్వవేద పారాయణ పుణ్యం లభతే, 

నారాయణ సాయుజ్య మవాప్నోతి, (శ్రీమన్నారాయణ సాయుజ్య మవాప్నోతి, 

య ఏవం వేద, ఇ త్యుపనిషత్‌ 


(శ్రీ/శివార్చనమ్‌ సూర్యోపనిషత్‌ 


తి. సూర్యోపనిషత్‌ 
సూరితః స్వాతిరిక్తారిసూరినందాత్మ భావితమ్‌ ! 
సూర్యనారాయణాకార ౦ నౌమి చిత్ఫూర్యవైభవమ్‌ ॥ 
ఓం అథ సూర్యాథర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః బుషిః 
గాయత్రీ ఛందః, అదిత్యో దేవతా, 
హగ్‌ంస స్ఫో ఇహ మగ్నినారాయణయుక్తం బీజం, 
హృల్లేఖా శక్తిః, వియదాదిసర్గసంయుక్తం కీలకమ్‌, 
చతుర్విధపురుషాద్ద సిద్ద్యర్దే వినియోగః. 
షట్‌ స్వరారూఢేన బీజేన షడంగమ్‌. 
రక్తాంబుజసంస్రితం, సప్తాశ్వరథినం, హిరణ్యవ్యర్ణం, చతుర్భుజం, 
పద్మద్వయాభయవరదహస్తం, కాలచక్ర ప్రణేతారం 
శ్రీ సూర్యనారాయణం - య ఏవం వేద స వై బ్రాహ్మణః. 
ఓం భూర్భువ స్సువః, త తృవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి 
ధియో యో నః ప్రవోదయాత్‌, 
సూర్య ఆత్మా జగత స్తస్టుష శ్చ, 
సూర్యాద్‌ వై ఖ ల్విమాని భూతాని జాయంతే, 
సూర్యాద్‌ యజ్ఞః పర్హన్యో ౬(అ)న్న మాత్మా, 
నమ స్తే ఆదిత్య , త్వ మేవ (ప్రత్యక్షం కర్మక ర్తాసి, త్వ మేవ ప్రత్యక్షం (బ్ర హ్మాసి, 
త్వ మేవ (ప్రత్యక్షం విష్ణు రసి, త్వ మేవ ప్రత్యక్షం రుద్రో ౬సి, 
త్వ మేవ (ప్రత్యక్షమ్‌ బు గసి, త్వ మేవ ప్రత్యక్షం యజు రసి, 
త్వ మేవ ప్రత్యక్షం సా మాసి, త్వ మేవ (ప్రత్యక్ష మథ ర్వాసి, 
త్వ మేవ సర్వం ఛందో ౬_సి, 
ఆదిత్యాద్‌ వాయు ర్దాయతే, ఆదిత్యాద్‌ భూమి ర్హాయతే, 
ఆదిత్యా దాపో జాయంతే, ఆదిత్యా జ్జ్యోతి ర్హాయతే, 
ఆదిత్యాద్‌ వ్యోమ జాయతే, ఆదిత్యాద్‌ దేవా జాయంతే, 
ఆదిత్యాద్‌ వేదా జాయంతే. 


(శ్రీ/శివార్బనమ్‌ సూర్యోపనిషత్ర్‌ 


ఆదిత్యో వా ఏష ఏత న్మండలం తపతి, అసా వాదిత్యో బ్రహ్మ 
ఆదిత్యో 2_౦తఃకరణ మనో బుద్ది చి త్తాహంకారాః, 
ఆదిత్యో వై వ్యాన స్స్పమానో &_(అ)పానః ప్రాణః, 
ఆదిత్యో వై (శ్రోత్ర త్వక్‌ చకూ రసన (ఘాణాః, 
ఆదిత్యో వై వాక్‌ పాణి పాద పా యూపస్థ్రాః, 
ఆదిత్యో వై స్పర్శ శబ్ద రూప రస గంధాః, 
ఆదిత్యో వై వచ నాదా నాగమన విస ర్లానందాః, 
ఆనందమయో, విజ్ఞానమయో, విజ్ఞానఘన ఆదిత్యః, 
నమో మిత్రాయ భానవే మృత్యో ర్మా పాహి, 
(భ్రాజిష్లవే విశ్వ హేతవే నమః, 
సూర్యాద్‌ భవంతి భూతాని, సూర్యేణ పాలితాని తు. 
సూర్యే లయం ప్రాప్నువంతి 
య స్ఫూర్య స్పో ఒహ మేవ చ, చక్తు ర్నో దేవ స్సవితా, చక్షు ర్న ఉత పర్వతః 
చక్షు ర్రాతా దధాతు నః ఆదిత్యాయ ద్వీర మాయుః. 


ఓ మి త్యేకాక్షరం బ్రహ్మ, ఘృణి రితి ద్వే అక్షరే, 
సూర్య ఇ త్యక్షరద్వయం, ఆదిత్య ఇతి త్రీ జ్యక్షరాణి, 
ఏక స్రైవ సూర్య స్యాష్టాక్షరో మనుః. 
య స్స దాహరహ ర్హపతి, స వై (బ్రాహ్మణో భవతి, 
సూర్యోభిముఖో జప్త్వా మహావ్యాధిభయాత్‌ (ప్రముచ్యతే, అలక్ష్మీ ర్నశ్యతి, 
అభక్యభక్షణాత్‌ పూతో భవతి, అగమ్యగమనాత్‌ పూతోభవతి, 
పతితసంభాషణాత్‌ పూతో భవతి, అసత్సంభాషణాత్‌ పూతో భవతి, 
మధ్యాహ్నే సూర్యాభిముఖః పఠేత్‌, సద్యోత్సన్న పంచమహాపాతకాత్‌ (ప్రముచ్యతే, 
సైషా సావిత్రీ విద్యా, న కించి దపి న కస్మైచిత్‌ ప్రశ్‌ంసయేత్‌, 
య ఏతాం మహాభాగః ప్రాతః పఠతి, స భాగ్యవాన్‌ జాయతే, 
పశూన్‌ విందతి, వేదార్దం లభతే. 
(త్రికాల మేత జ్ఞప్తా (క్రతుశతఫల మవాప్నోతి, 
అస్తాదిత్యే జపతి స మహామృత్యుం తరతి, స మహామృత్యుం తరతి. 
య ఏవం వే దే త్యుపనిషత్‌. ( శ్రీసూర్యమం[త్రము :- ఘృణిస్సూర్య ఆదిత్యోమ్‌. ) 
(99) 


(శ్రీ/శివార్చనమ్‌ గణపత్యుపనిషత్‌ 


4. గణపత్యుపనిషత్‌ 
య న్నత్వా మునయ స్సర్వే నిర్విఘ్నం యాంతి తత్సదమ్‌ ! 
గణేశోపనిషద్వేద్యం త ద్ర హ్మై వాస్మి సర్వగమ్‌ ॥ 
ఓమ్‌ లం నమ స్తే గణపతయే, 


త్వ మేవ (ప్రత్యక్షం తత్త్వ మసి, త్వ మేవ కేవలం క రాసి, 
త్వ మేవ కేవలం ధ ర్తాసి, త్వ మేవ కేవలం హ ర్రాసి, 
త్వ మేవ ఖ ల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షా దా త్మాసి నిత్యం, 
బుతం వచ్చి, సత్యం వచ్చి. 
అవ త్వం మామ్‌, అవ వక్తారమ్‌, అవ (శ్రోతారమ్‌, అవ దాతారమ్‌, 
అవ ధాతారమ్‌, అ వానూచాన, మవ శిష్యమ్‌, 
అవ పురస్తాత్‌, అవ దక్షిణాత్తాత్‌, అవ పశ్చాత్తాత్‌, అ వోత్తరాత్తాత్‌, 
అవిచోర్జ్వాత్తాత్‌, అ వాధరాత్తాత్‌, సర్వతో మాం పాహి, పాహి సమంతాత్‌, 
త్వం వాజ్మయః, త్వం చిన్మయః, త్వ మానందమయః, త్వం (బహ్మమయః, 
త్వం సచ్చిదానందాద్వితీయో ౬సి, త్వం (ప్రత్యక్షం టబ హ్మాసి, 
త్వం జ్ఞానమయో, విజ్ఞానమయో ౬సి, 
సర్వం జగ దిదం త్వత్తో జాయతే, సర్వం జగ దిదం త్వత్త స్తిష్టతి, 
సర్వం జగ దిదం త్వయి లయ మేష్యతి. సర్వం జగ దిదం త్వయి ప్రత్యేతి. 
త్వం భూమి రాపో ఇనలో ఇనిలో నభః, త్వం చత్వారి వాక్సరిమితా పదాని, 
త్వం గుణత్రయాతీతః, త్వం దేహ త్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, 
త్వం మూలాధారే స్టితో ఇసి నిత్యమ్‌, త్వం శక్తిత్రయాత్మకః, 
త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్‌, 
త్వం బ్రహ్మా, త్వం విష్ణుః, త్వం రుద్రః త్వ మిం[ద్రః, 
త్వ మగ్నిః, త్వం వాయుః, త్వం సూర్యః, త్వం చంద్రమాః, 
త్వం బ్రహ్మ, భూ ర్భువ స్సువ రోమ్‌, 


—— (0D) 


(శ్రీశివార్చనమ్‌ గణపత్యుపనిషత్‌ 
గణాదీన్‌ పూర్వ ముచ్చార్య, వర్ణాదీన్‌ తదనంతరమ్‌, 
అనుస్వారః పరతరః, అద్దేందులసితం తథా, తారేణ యుక్త, 
మేత దేవ తవ మనుస్వరూపమ్‌, 
గకారః పూర్వరూపమ్‌, అకారో మధ్యమరూపమ్‌, అనుస్వార శ్చాంత్య రూపమ్‌, 
బిందు రుత్తరరూపమ్‌, నాద స్పన్దానమ్‌, సంహితా సంధిః, సైషా గాణేశీ విద్యా, 
గణక బుషిః, నిచ్చద్దాయత్రీ ఛందః, (శ్రీమహాగణపతి ర్రేవతా, 
ఓం గం గణపతయే నమః, 
ఏకదంతాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, త న్నో దంతిః, ప్రచోదయాత్‌. 


ఏకదంతం, చత్తుక్షస్తం, బిభ్రాణం పాశ మంకుశమ్‌, 
అభయం, వరదం హస్త వ్రధానం, మూషకధ్వజమ్‌, 
రక్తం, లంబోదరం, శూర్చసుకర్ణం, రక్తవాససమ్‌, 
రక్తగంధానులిప్తాంగం, రక్తపుప్పై స్సుపూజితమ్‌. 
భక్తానుకంపినం, దేవం, జగత్కారణ మచ్యుతమ్‌, 
ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ, ప్రకృతేః పురుషా త్పరమ్‌. 
ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. 
నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః |ప్రమథపతయే, 
నమ స్తే అస్తు లంబోదరా, యైకదంతాయ, విఘ్నవినాశినే, శివసుతాయ, 
వరదమూర్తయే, నమో నమః. 
ఏత దధర్వశిరో యో ౬ధీతే, 
స బ్రహ్మభూయాయ కల్పతే, 
స సర్వత స్సుఖ మేధతే, స సర్వవిస్నై ర్న బాధ్యతే, 
స పంచమహాపాతకోపపాతకాత్‌ (ప్రముచ్యతే. 
సాయ మధీయానో దివసకృతం పాపం నాశయతి, 
(ప్రాత రధీయానో రాత్రికృతం పాపం నాశయతి, 
సాయం ప్రాతః ప్రయుంజానో ౬(అ)పాపో భవతి, 
ధర్మారకామమోక్షం చ విందతి, 


శ్రీ*ఎ రృనమ్‌ (శ్రీదేవ్యుపనిషత్‌ 


ఇద మధర్వశీర్ష మశిష్యాయ న దేయమ్‌, 
యూ యది మోహా ద్దాస్యతి స పాపీయాన్‌ భవతి, 
సహగస్రావర్తనాద్‌ యం యం కామ మధీతే తం త మనేన సాధయేత్‌. 
అనేన గణపతి మభిషించతి, స వాగ్మీ భవతి, 
చతుర్దా మనళ్నన్‌ జపతి, స విద్యావాన్‌ భవతి. ఇ త్యధర్వణవాక్యమ్‌. 
(బహ్మాద్యాచరణం విద్యా న్న బిభేతి కదాచ నేతి, 
యో దూర్వాంకురై ర్యజతి, స వై శ్రవణోపమో భవతి, 
యో లాజై ర్యజతి, స యశోవాన్‌ భవతి, స మేధావాన్‌ భవతి, 
యో మోదకసహ(స్రేణ యజతి, స వాంఛితఫల మవాప్నోతి, 
య స్పాజ్యసమిద్భి ర్యజతే, స సర్వం లభతే. స సర్వం లభతే. 
అష్టా బ్రాహ్మణాన్‌ సమ్యగ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి, 
సూర్యగ్రహణో మహానద్యాం (ప్రతిమా సన్నిధౌ వా జప్ప్వా, స సిద్దమంత్రో భవతి, 
మహావిఘ్నాత్‌ (ప్రముచ్యతే, మహాదోషాత్‌ ప్రముచ్యతే 
స సర్వవిద్‌ భవతి, స సర్వవి దృవతి య ఏవం వేద. ఇ త్యుపనిషత్‌. 
ర్‌. శ్రీ దేవ్యుపనిషత్‌ 

శ్రీ, దేవ్యుపనిషద్విద్యా వేద్యాపారసుఖాకృతీ । 

(తెపదం బ్రహ్మచైతన్యరామచం ద్రపదం ఖబే ॥ 
హరిః ఓమ్‌. సర్వే వై దేవా దేవీ ముపతస్థుః, కాసి త్వం మహాదేవీ, 

సా (బ్రవీ దహం బ్రహ్మస్వరూపిణీ, మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్‌, 

శూన్యం చాశూన్యం చ, అహ మానందానానందా, 

అహం విజ్ఞానావిజ్ఞానే, అహం (బ్రహ్మా బ్రహ్మణీ వేదితవ్యే. 

(ఇ త్యా హాధర్వ (శ్రుతిః) (1) 
అహం పంచభూతా న్యపంచభూతాని, అహ మఖిలం జగత్‌, 
వేదో ౬హ మవేదో &_హమ్‌, వి ద్యాహ మవి ద్యాహమ్‌, 
అ జాహ మన జాహమ్‌, అధ శోర్స్వం చ తిర్యక్‌ చాహమ్‌. 


నా 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీదేవ్యుపనిషత్‌ 


అహగ్‌ం రుద్రేభి ర్వసుభి శ్చరా మ్యహ మాదిత్యై రుత విశ్వదేవైః 
అహం మిత్రావరుణా వుభౌ బిభ ర్యహ మింద్రాన్నీ అహ మశ్వినా వుభౌ. 
అహగ్‌ం సోమం త్వష్టారం పూషణం భగం దధా 
మ్యహమ్‌ విష్ణు మురుక్రమం (బ్రహ్మాణ ముత |(ప్రజాపతిం దధామి. 
అహం దధామి ద్రవిణగ్‌ం హవిష్మతే సుప్రావ్యే యే యజమానాయ సున్వతే, 
అహగ్‌ం రాష్ట్రీ సంగమనీ వసూనాం చికితుషీ ప్రథమా యజ్ఞయానామ్‌ 
అహగ్‌ం సువే పితర మస్య మూర్తన్‌, మమ యోని ర ప్ప్వ న్తస్సముద్రే. 
య ఏవం వేద, స దేవీ పద మాప్పోతి, 
తే దేవా అ (బ్రువన్‌, నమో దేవ్యై, మహాదేవ్యై, శివాయై, సతతం నమః, 
నమః ప్రకృత్యై, భద్రాయై, నియతాః (ప్రణతాః స్మ తామ్‌ (2) 
తా మగ్నివర్గాం, తపసా జ్వలంతీం, వైరోచనీం, కర్మఫలేషు జుష్టామ్‌, 
దుర్గాం, దేవీగ్‌ం, శరణ మహం ప్రపద్యే అసురాన్‌ నాశయిత్యై తే నమః. 
దేవీం వాచ మజనయంత దేవా, స్తాం విశ్వరూపాః పశవో వదంతి 
సానో మంద్రేష మూర్తం దుహానా ధేను ర్వా గస్మా నుపసుష్టు తైతు. 
కాళరాత్రీం, ([బహ్మస్తుతాం, వైష్ణవీగ్‌ం, స్కందమాతరమ్‌, 
సరస్వతీ, మదితిం, దక్షదుహితరం నమామః పావనాగ్‌ం శివామ్‌. 
మహాలక్ష్మీం చ విద్మ హే సర్వసిద్ద్యై చ ధీమహి, త న్నో దేవీ ప్రచోదయాత్‌. 
అదితి రిహ జనిష్ట దక్షయా దుహితా తవ, 
తాం దేవా అన్వజాయంత భద్రా అమృతబంధనః, 
కామో, యోనిః, కామకలా, వజ్రపాణి, ర్లహా హసా మాతరిశ్వాభ్ర మింద్రః 
పునర్లుహా సకలామాయయాచ పునః కోశా విశ్వమా తాదివి ద్యోమ్‌.- 
ఏ షాత్మశ్తి, రేషా విశ్వ మోహినీ, పాశాంకుశధనుర్భాణధరా, 
ఏషా (శ్రీ మహావిద్యా, య ఏవం వేద, స శోకం తంతి. (3) 
నమ స్తే అస్తు భవతి భగవతీ మాత రస్మాన్‌ పాతు సర్వతః, 
సై షాష్టై వసవ, స్పై షై కాదశరు[ద్రా, స్పైషా ద్వాదశాదిత్యా, 
'స్పైషా విశ్వేదేవా, స్పోమపా, అసోమపా ళ్ళ, 
సైషా యాతుధానా, అసురా, రక్షాగ్‌ంసి, పిశాచా, యక్షా, స్సిద్దా 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రుదేవ్యుపనిషత్‌ 


స్రైషా సత్వ రజ స్తమాగ్‌ంసి, సైషా ప్రజాప తీంద్ర మనవ, 
'సైషా గ్రహ నక్షత్ర జ్యోతీగ్‌ంషి కలా కాష్టాది కాలరూపిణీ. 
తా మహం ప్రణౌమి నిత్యమ్‌, తాపహరిణీం దేవీం భుక్తిముక్తి ప్రదాయినీమ్‌ 
అనంతాం విజయాగ్‌ం శుద్దాగ్‌ం శరణ్యాగ్‌ం శివదాగ్‌ం శివామ్‌. 
వియదీకారసంయుక్త వీతిహో త్రసమన్వితమ్‌ 
అర్దేందులసితం దేవ్యా బీజగ్‌ం సర్వార్హసాధకమ్‌. 
ఏవ మేకాక్షరం మంత్రం యతయ శ్ళుద్దచేతసః. 
ధ్యాయంతి పరమానందమయజ్ఞానాంబురాశయః . 
వాజ్మయీ (బ్రహ్మభూ స్తస్మాత్‌ షష్టం వక్రసమన్వితమ్‌. 
సూర్యో వామః శ్రోత్రబిందు స్సంయ త్యష్ట తృతీయకమ్‌, 
నారాయణేన సంయుకో వాయు శ్చాధర సంయుతః, 
విచ్చే నవార్ణకో ఇర్గ స్స్యా న్మహదానందదాయకః. 
హృత్పుండరీకమధ్యస్టాం, (ప్రాతస్ఫూర్యసమప్రభామ్‌, 
పాశాంకుశధరాగ్‌ం, సౌమ్యాం, వరదాభయహస్తకామ్‌, 
త్రిణోత్రాగ్‌ం, రక్తవసనాం, భక్తకామదుఘాం, భజే, 
నమామి త్వా మహం దేవి, మహాభయవినాశినీమ్‌. 
మహాదుర్గ (ప్రశమనీం, మహాకారుణ్య రూపిణీమ్‌. 
యస్యాః స్వరూపం బ్రహ్మాదయో న జానంతి , తస్మా దుచ్య తే౭_(అ)జ్ఞేయా, 
యస్యా అంతో న విద్యతే, తస్మా దుచ్యతే ౬_(అ)నంతా, 
యస్యా గ్రహణం నోపలభ్యతే, తస్మా దుచ్యతే ౬_( అ) లక్షా, 
యస్యా జననం నోపలభ్యతే, తస్మా దుచ్యత అజా, 
ఏ కైవ సర్వత్ర వర్తతే, తస్మా దుచ్యత ఏకా, 
ఏ కైవ విశ్వరూపిణీ, తస్మా దుచ్యత్తే నైకా, 
అత ఏ వోచ్యతే- అజ్ఞేయా, అనంతా, అలక్ష్యా, అజా, ఏకా, అనైకా ఇతి. 
మంత్రాణాం మాతృకాదేవీ, శబ్దానాం జ్ఞానరూపిణే, 
జ్ఞానానాం చిన్మయాతీతా, శూన్యానాగ్‌ం శూన్యసాక్షిణీ . 
యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా |ప్రకీర్తితా. 


దుర్గాత్‌ సంత్రాయతే యస్మా ద్దేవీ దు గ్లేతి కథ్యతే, 
ప్రపద్యే శరణం దేవీం దుం దుర్గే దురితం హర. 


(శ్రీ/శివార్చనమ్‌ శ్పీదేవ్యుపనిషత్‌ 


తాం దుర్గాం, దుర్గమాం, దేవీం, దురాచారవిఘాతినీమ్‌, 
నమామి భవభీతో 2_హగ్‌ం సంసారార్థవతారిణీమ్‌. 
ఇదమధర్వ శీర్షం యో౬ ధీతే 
స పంచాధర్వణశీర్షజపఫల మవాప్నోతి, 
ఇద మధర్వశీర్ష మజ్ఞాత్వా యో ౬ర్భాం స్టాపయతి, 
శతలక్షం (ప్రజ పాపి స్తో ౬_ర్వాసిద్దెం న విందతి. 
శత మషోత్తరం చాస్యాః పురశ్చర్యావిధిః స్మృతః 
దశవారం పఠే ద్య స్తు సద్యః పాపైః (ప్రముచ్యతే. 
"మహాదుర్గాశీ తరతి మహాదేవ్యాః (ప్రసాదతః. 
ప్రాత రధీయానో రాత్రికృతం పాపం నాశయతి, 
సాయ మధీయానో దివసకృతం పాపం నాశయతి, 
త త్సాయం ప్రాతః ప్రయుంజానో అపాపో భవతి. 
నిశీథే తురీయ సంధ్యాయాం జప్పా వాక్సిద్ది రృవతి 
నూతన (ప్రతిమాయాం జప్పా దేవతాసాన్నిధ్యం భవతి, 
ప్రాణ (ప్రతిష్ణాయాం జప్త్వా ప్రాణానాం ప్రతిష్టా భవతి, 
భౌమాశ్విన్యాం మహాదేవీ సన్నిధౌ జప్త్వా మహామృత్యుం 'తరతి. 
య ఏవం వే దే త్యుపనిషత్‌. (మొదట చివర భద్రం కర్ణేభిః అనే శాంతి వచనం) 
-:బుగ్వేదీయ సూర్యసూక్త :- 
ఓం చిత్రం దేవానా ముదగా దనీకం చకు ర్మిత్రస్య వరుణ స్యాగ్నేః 
ఆ(పా ద్యావాష్కథధివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత స్తస్థుష శ్చ. 
సూర్యో దేవీ ముషసం రోచమానాం మర్యో న యోషా మళ్యేతి పశ్చాత్‌! 
యత్రా నరో దేవయంతో యుగాని వితన్వతే ప్రతి భదాయ భద్రమ్‌. 
భదో'అశ్వా హరితః సూర్యస్య చిత్రా యత గ్వా అనుమాద్యాసః 
నమస్యంతో దివ ఆపృష్ట మస్ముః పరి ద్యావాపృథివీ యంతి సద్యః. 
తత్‌ సూర్యస్య దేవత్వం తన్మహిత్వం మధ్యా కరో ర్వితతం సంజభార 
య దేదయుక్త హరితః సథస్మా దాదాత్రీ వాస స్తనుతే సి మస్కై, 
త న్మితస్య వరుణ స్యాథిచకే సూర్యో రూపం కృణుతే ద్యో రుపస్థే 
అనంత మన్యత్‌ రుళదస్య పాజః కృష్నా మన్య ద్ధరితః సంభరంతి. 
అద్యా దేవా ఉదితా సూర్యస్య నిరంహసః పిపృతా నిరవద్యాత్‌ 
తన్నోమి(త్రో వరుణో మా మహంతా మదితిః సింధుః పృథీవీ ఉత ద్యాః. 


(శ్రీ/శివార్చనమ్‌ భాగ్యసూక్తమ్‌ 


భాగ్యసూక్తమ్‌ 
ప్రాత రగ్నిం ప్రాత రివ్రగ్‌ం హవామహే ప్రాత ర్మిత్రావరుణా ప్రాత రళశ్వినా ! 
ప్రాత రృగ్‌ం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాత స్పోమ ముత రుద్రగ్‌ం హువేమ. 
ప్రాత ర్లితం భగ ముగగ్రోం హువేమ వయం పుత్ర మదితే ర్యో విధర్తా ! 
ఆద్ర శ్చిద్యం మన్య మాన స్తు కళ్ళి ద్రాజా చిద్యం భగం భక్షీత్యాహా. 
భగ (ప్రణేతర్భగ సత్యరాధో భే మాం ధియ ముదవ దదన్నః | 
భగ (ప్రణో జనయగోభి రక్రై రృగ (ప్ర నృభి ర్పృవన్త సామ. 
ఉ తేదానీం భగవన్త స్బ్యా మోత |ప్రపిత్వ ఉత మధ్యే అహ్నామ్‌ | 
ఉ తోదితా మఘవన్‌ సూర్యస్య వయం దేవానాగ్‌ం సుమతౌస్యామ. 
భగ ఏవ భగవాగ్‌ం అస్తు దేవా స్తేన వయం భగవన్త సామ | 
తం త్వా భగ సర్వ ఇజ్ఞో హవీమి సనో భగపుర ఏ తా భవేహ. 
స మధ్వరా యోషసో 2న మన్త దధిక్రా వేవ శుచయే పదాయ । 
అర్వాచీనం వసు దిదం భగ న్నో రథ మి వాశ్వా వాజిన ఆవహన్తు. 
అశ్వావతీ ర్లోమతీ ర్న ఉషాసో వీరవతీ స్సద ముచ్చన్తు భద్రాః । 
ఘృతం దుహానా విశ్వతః (ప్రపీనా యూయం పాత స్వస్తిభి స్పదా నః. 
యో మాన్నే భాగినగ్‌ం సన్త మథా భాగం చికీర్‌ష త్యభాగ మో! 
తం కురు మా మన్నో ఖాగినం కురు స్వాహా. 
సక్తు మివ తీత ఉ నా పునంతో యత్ర ధీరా మనసా వాచ మ(క్రత। 
అత్రా సఖా య స్సఖ్యాని జానతే భ దైషాం లక్ష్మీ ర్నిహితాధి వాచి. 
ఇంద్రాణీ మా సునారిఘ సుపత్నీ మహ మ(శ్రవం | 
న హ్యస్యా అపరం చ న జరసా మరతే పతిః. 
వయ స్సుపర్ణా ఉపసేదు రింద్రం ప్రియమేథా బుషయో నాధమానాః | 
అపధ్వాన్త మూర్ణుహి పూల్ణి చక్షు ర్ముము గ్ర్రస్మా న్నిధయే 2_వబద్దాన్‌. 
ఘర్మా సమనా త్రివృతం వ్యాపతు స్తయో ర్ట్రుష్టిం మాతరిశ్వా జగామ । 
దివస్పయో దిధిషాణా అవేషన్‌ విదు దేవాః సహసా మాన మర్కమ్‌. 
తిస్రో దేష్టాయ నిర్‌బుతీ రుపాసతే ద్వీర్షశ్రుతో వి హి జానన్తి వహ్నయః | 
తా సాం నిచిక్యుః కవయో నిదానం పరేషు యా గుూహ్యేషు వ్రతేషు. 
చతుష్కపర్హా యువతి స్సుపేశా ఘృత ప్రతీకా వయునాని వ స్తే । 
తస్యాం సుపర్ణా వృషణా నిషేదతు ర్యత్ర దేవా దధిరే భాగధేయమ్‌ ॥ 


(శ్రీశివార్చనమ్‌ స్వగతం 


శ్రీశివార్చనం - అర్చావైభవం 
స్వగతం :- 


రుద అభిషేకం *- 


“అభిషేక ప్రియ శివః,” శివుడికి అభిషేకం ఇష్టం. అభిషేకం లేదా అభిషేచనం 
అంటే అంతటా బాగా తడవడం. సంతతధారతో తడుస్తూనే వుంటాడు శివుడు. 
గంగాధరుడికి నెత్తిపై గంగధార నిరంతరంగా వుంటుంది. వుండాలి. అందుకే. 
శివార్చనంలో అభిషేకం అత్యంతం (ప్రధానం. అభిషేకం అనేది శివార్చనానికి పర్యాయం 
అన్నంతగా, ఆవాహనం మొదలైన ఇతర ఉపచారాలు లెక్కలోనికి రానంతగా, 
(ప్రధానమైంది. అస లావుపచారాల్లో ఒకటైన స్నానమే(దైవస్నానం) అభిషేకం. ఇది 
స్నానం అనే ఒక ఉపచారం అనే అంశం గూడా మరుగుపడేటంతగా మిగిలిన అన్ని 
ఉపచారాలకంటే ఎక్కువసమయం ద్లీక్ణంగా నడుస్తుంది. 

సర్వశ్రేష్టం వా 
పూజాయా అధికో హూమో, హోమా త్తర్చణ ముత్తమం, 
తర్పణా చ్చ జపం గ్రేషో, హ్యభిషేకః, పరో జపాత్‌. 
మంత్రపూత మైన దీ స్నానం- అభిషేకంలో ప్రముఖ మైనది రుద్రం. 
స్థావరీ జంగమే లింగే సమాహితమన ళ్ళుచిః 
న్యాసధ్యానాదిసహితం పంచమే సూక్తపూర్వకం 
(పజపన్‌ శతరు(ద్రీయ మభఫీషేకం సమాచరేత్‌. 
రుదం: 
రుద్రం, రుద్రప్రశ్నం, రుద్రసూక్తం, రుద్రాధ్యాయం, రుద్రోపనిషత్తు, 
శతరుద్రీయం ఇత్యాదిగా వ్యవహరింపబడుతున్నది నమకం. ఇది యజుర్వేదం 
నాళ్ళివకాండలో ఐదవ (ప్రళ్నం. (చవుకం ఏడవ \(ప్రశ్నం) నవుళ్ళబ్దం తరచుగా 
ఉప్రయోగింపబడడం వల్ల ఏర్పడిన నమకం అనే పేరే వ్యవహారంలో బాగా (ప్రచురం. 
అలోగే “చ,మే” అనే జంట తరుచుగా (ప్రయుక్తమవడంవల్ల “ చమకం.” నమకానికి 
శాంతిపాఠం కావడంవల్ల చమకాన్ని కూడా కలుపుకుని (నమకచమకాలు రెండింటినీ 
కలిపి రుద్రాధ్యాయ మిత్యాదిగా వ్యవహరిస్తున్నట్టుగా చెప్తారు. 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


రుద(పశస్తే : = 
వేదేషు శతరు(ద్రీయం, దేవతాసు మహేశ్వరః, 
శడ్రేషు అవిముక్తం, వై మంత్రీ (షు) పంచాకరో వరః. 
అని శివరహస్యం రుద్రప్రాశస్త్యాన్ని పేర్కొంటున్నది. 
వేద మేకగుణం జప్ప్వా తద హవ విశుద్ధ్యతి, 
రు[దైకాదశినీం. జప్వా తత్‌క్షణా దేవ శుద్ధ్యతి. 
రు(ద్రం వేదాధికం. 
రుద్రులు 11మంది ( ఏకాదశరుద్రులు). రుద్రం విషయంలోనూ ఈ 
ఏకాదశ (11) సంఖ్యకు ప్రాముఖ్యం వుంది. ఒక్కొక్కసారి నమకం పూర్తిగా చెప్పి 
తర్వాత చమకంలోని ఒక్కొక్క అనువాకం చెస్తే 11 సార్టు నమకమూ ఒకసారి 
చమకమూ, పూర్తవుతాయి. దీన్నే రుద్రం, రుదైకాదశిని అంటారు. 
ఈ రుద్రం 11సార్లు చేస్తే (121నమకాలు 11 చమకాలు) లఘురు[ద మనీ, 
లఘురు [ద్రం 11సార్లు (1331 నమకాలు, 121 చమకాలు) చేస్తే మహారుద్ర మనీ, 
మహారుద్రం 11, సార్టు (14,141 నమకాలు, 1331 చమకాలు) చేస్తే అతిరు[ద 
మనీ అంటారు. 
నమకచమకాలతోపాటు పురుషసూక్తం గూడా అభిషేక పారాయణలో 
(ప్రాధాన్యం వహించి వుంది. 
నమకం చమకం చైవ పొరుషం సూక్త మేవ చ 
నిత్యం త్రయం |(ప్రయుంజానో (బ్రహ్మలోకే మహీయసే. 
ఇతరపూజలలో (నమకచమకాలు లేకుండా) పురుషసూక్తం మా (త్రమే 
చెప్పేవిధానంలోనూ పురుషసూక్తానికే ఇంత ప్రాధాన్యం. 
యో జపే త్పురుషసూక్తం (త్రివారం తు దినే దినే, 
పారాయణఫలం తస్య వేదానాం వై సహ(స్త్రశః, 
పురుషసూక్తవిధానంతోటి దేవతార్చనంలో మొదట న్యాసంలో ఒకసారీ, 
స్నానంలో ఒకసారీ, షోడశ ఉపచారాలు చేసేటప్పుడు (ఒక్కొక్క ఉపచారానికి 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


ఒక్కొక్క మంత్రం చొప్పున చెప్పడంవల్ల) ఒకసారీ, పురుషసూక్తం 3 సార్లు చెప్పడం 
జరుగుతుంది. కాబట్టి యీ ప్రకారమైన నిత్య దేవతార్చనంతో ( 3సార్గుగా పురుషసూక్త 
జపంవల్ల) వేయి సార్లు సర్వవేదాలూ పారాయణం చేసినఫలం లభిస్తుంది. 
శివపంచాయతనాన్ని అర్చించేటప్పుడు గూడా ఈవిధంగా 3 పర్యాయాలు 
పురుషసూక్తం చెప్పడం వుంది. అలా కాక (మహాన్యాసం) బ్రహ్మమంత్రవిధానంతో 
ఉపచారాలు జరిపితే స్నానంలో నవుకం చవుకం, పురుషసూక్తం చెప్పడం 
జరుగుతుంది. (కాబట్టి) ఆ మూడింటిపారాయణం వల్లను వేదాధిక ఫలం ముందే 
చెప్పబడింది. 
రుదార్చనం : 
నా రుద్రో రుద్ర మర్చయేత్‌ - రుద్రుణ్ని అర్చించాలంటే ముందుగా 
అర్చకుడు రుద్రుడు గావాలనీ, అంటే రుద్రుడు కానివాడు రుద్రార్బనకు అర్హుడు 
కాడనీ, అందుకోసం తనలో రుద్రత్వాన్ని న్యాసం చేసుకోవాలనీ అనుకుని 
మహాన్యాసం ప్రారంభించడం గమనిస్తాం. 
దైవాంశ స్స తు విష్టేయః, యో భవే ద్విభవాధికః 
నా నృషిః కురుతే కావ్యం, నా రుద్రో రుద మర్చ(తే) తి. 
అని దేవీభాగవతం. విభవాధిక్యం వుంటే, వాడు సహజంగా దైవాంశ కలవాడే. 
కావ్యం |వాశాడంటే బుషే. అలాగే రుద్రుణ్నీ అర్చిస్తున్నాడంటే వాడు రుద్రుడే. 
అలాగే సూక్తిముక్తావళిలో ఆర్యధర్మంగా - 


నాదేవాంళో దదా త్యన్నం, నా రుద్రో రు[దమర్చ(యేత్‌) తి 
నానృషిః కురుతే కావ్యం, నా విష్ణుః పృథివీపతిః, 


రా జయినాడంటే విష్ణువే. వాడియందు విష్ట్రంశ వున్నది. రాజవడం కోసం 
విష్ణుత్వాన్ని తెచ్చిపెట్టుకోవడం లేదు. విష్ణుత్వం ఉన్నవాడే రాజవుతున్నాడు. అలాగే 
కావ్యం రాయడం కోసం బుషిత్వం తెచ్చుకోవడం వంటివి వుండవు. ఆక్రమంలో 
రు[ద్రార్బన చేయడం కోసం రుద్రత్వం తెచ్చిపెట్టుకోవాలా ? రుద్రత్వాన్ని న్యాసం 
చేసుకోవాలా? అని సందేహం. 


డ్రీశివార్చతమ్‌ wea 


రుద్రుణ్ణి అర్చిస్తున్నాడంటే వాడు రుద్రు డైనట్లే లెక్క. రుద్రు=రు ద్రుడైన ; 
నా = నరుడు, రుద్రం అర్బతి. రుద్రుడిని ఆర్బించా లనే సంకల్ఫిరి కలిగిందంటే 
వాడు రుదు డైనట్టే. రుద్రుడు కానివాడికి రు[ద్రార్చనం చేయాలవే కోరికే 
కలగదన్నమాట. అయితే మరి మహాన్యాసమో, మామూలున్యాసమో- ఎందుకు? 


ఇలాగే పురుషసూక్త, (శ్రీసూక్తాదులన్యాసం కూడా వుంది గదా. 


అర్చింపబడే దైవమూ,. అర్చించే వ్యక్తి ఇద్దరూ అభిన్నం అనేభావం. ప్రధానం. 
(అర్చించేవాడు అర్చింపబడేవాడూ అర్బనమూ కూడా ఏకమే.) 


ఆభావాన్ని ఈన్యాసం కల్పించి దృఢపరుస్తుందనవచ్చు. దేవార్చనలో 
ప్రతిమాదులలాగా ఈన్యాసం కూడా తద్భావనకు ఆధారం కల్పించేది మాత్రమే 
అని గుర్తింపవచ్చు. 


సర్వదేవతాపూజల్లోనూ ఈ ఐక్యభావన అవసరమే, కాబట్టి నా |ద్రో రుద్ర 
మర్చయే త్తనేస్మరణం అవసరమా ? 


మహనా-సం : 


రుద్రార్చన విషయంలో బోధాయనోక్తమైన మహన్న్యాసం పంచాంగాలతో 
విస్తృతంగా సార్థకనామంగావుంది. శరీరావయావాల్లో పైనించి క్రిందికి 2 సార్లు, 
(కిందినుంచి పైకి 2 సార్టు హృదయాదిన్యాసం 1, మొత్తం అయిదింటితో పంచాంగం 
అయింది. మహన్స్నాసం. 


1. శిఖాద్య(స్రాంత మేకత్రింశ దంగన్యాసః (ప్రథమః. 
యాతే రుద్రేతి శిఖాయాం... య ఏతావంత శ్చే తి దిగ్బంధః 
ఇ త్యంతం (ప్రథమన్యాసః. 


యా తే రుద్ర అని శిఖమొదలుకొని ప్రముంచ ధన్వన అని అస్త్రం చివరగా 
శరీరంలోని (పై నుంచి (క్రిందికి) 31 అవయవాల్లోను చేసుకునే న్యాసం మొదటిది. 


2. మూర్చాదిపాదాంతం దశాంగన్యాసః ద్వితీయః 
ఓం మూర్తే నమః......యం పాదాభ్యాం నమః.-ఇ త్యంతం ద్వితీయన్యాసః. 
D—— 


(శ్రీ/శివార్చనమ్‌ హ్వగతం 


ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రంలోని పది ఆతరాలనూ మూద్దం 
నుండి పాదాలవరకు శరీరంలో( పైనుండి (క్రిందకు)పది అవయవాల్లో చేసేకునే 
న్యాసం రెండవది. 
3. పాదాది మూర్చాంతం పంచాంగన్యాసః తృతీయః. 
సద్యోజాతం (ప్రపద్యామి....పాదాభ్యాం నమః, ఈశానః.... మూర్తే నమః. 
ఇత్యంతం తృతీయన్యాసః. 
సద్యోజాతం మొదలైన బ్రహ్మమంత్రాలు అయిదింటినీ పాదముల నుంచి 
మూర్దం వరకు శరీరంలో ( క్రింద నుంచి పైకి) అయిదు అవయవాల్లో చేసుకునేన్యాసం 
మూడవది. 
సద్యోజాతం..... అస్య శ్రీ) హంస గాయత్రీ మహామంత్రస్య.... 
హంసో నామ సదాశివః. ఇది తృతీయన్యాసః. 
అని హంసగాయ(త్రీమంత్రంతో శిరస్సును స్పృశిస్తూ, హంసగాయతత్రిని. 
శిరస్సులో న్యాసం చేసుకోవాలనీ, అది కూడా ఈ మూడవన్యాసంలో భాగ మనీ, 
కొంద రంటారు. 
ఇక్కడ దిక్పాలక మంత్రాలతో ఉన్న సంపుటీకరణం న్యాసం కాదు. 
తరవాత చెప్పిన దశాంగ షోడశాంగ రౌ ద్రీకరణాలు మూడవన్యాసంలోనివనీ, 
నాల్లవన్యాసంలోనివనీ, అసలు న్యాసం కావని భిన్నాభిప్రాయాలున్నాయి. 
4. గుహ్యాది మస్తకాంతం పంచాంగన్యాసః చతుర్తః. 
మనోజ్యోతిః అని గుహ్యంతో ప్రారంభించి, జాతవేదాః అని శిరస్సు వరకు 
శరీరంలో ( క్రిందనుంచి పైకి) గుహ్య, నాభి, హృదయ, కంఠ, ముఖ, శిరస్సులనే 
ఆరు అవయవాల్లోనూ చేసుకునే న్యాసం నాల్లవది. 
దశాంగరౌ ద్రీకరణం, షోడశాంగరౌ(ద్రీకరణం ఇతి చతుర్ధన్యాసః. 
ఆత్మరక్షా ! మనోజ్యోతి ర్టుషతాం..య ఏవం వేద. (ఇ త్యంతం నాయం న్యాసః.) 
దశాంగ, షోడశాంగ రౌ(ద్రీకరణాలు చతుర్షన్యాసంగా భావించేవాళ్ళు 
మనోజోతిః అని గుహ్యాదులలో చేసుకునే న్యాసం కూడ న్యాసమే కాదంటారు. 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


ఇక్కడ “ఆత్మరక్ష ” గా ఆత్మ న్నాత్మన్‌ అని మొదలుగా చెప్పబడిన భాగం 
న్యాసం కా దనవచ్చు. 
5. హృదయాది అస్తాంతం పంచాంగన్యాసః పంచమః. 
శివసంకల్ప మారభ్య, త్వ మన్నే త్వ మన్నీ శతరుద్రీయ మి త్యస్రాయ ఫట్‌. 
ఇత్యంతం పంచమన్యాసః. 
శివ సంకల్పాలు మొదలుకొని త్వమగ్నే అని హృదయాది షడంగాలలో 
చేసుకునే న్యాసం అయిదవది చివరిది. 
శివసంకల్ప మారభ్య, త్వ మగ్నే త్వ మో శతరుద్రీయ మి త్యస్రాయ ఫట్‌. 
ఇత్యంతం చతుర్తన్యాసః. 
అని దీనిని చతుర్రన్యాసంగా పేర్కొంటూ కొందరు 
(ప్రజననే బ్రహ్మా తిస్టతు.. సర్వే ప్వంగేషు సర్వా దేవతా యధాస్థానం తిష్టంతు.. 
ఇత్యంతం పంచమన్యాసః. ( (శ్రీ, శివపూజ పుటలు 110,165) 
తనలో దేవ్రతాస్తాపనం చేసుకునే భాగం అయిదవన్యాసంగా చెప్తారు. 
ఈబదేవతాస్తాపనం షోడశాంగరౌద్రీకరణానికి (ప్రత్యామ్నాయం ౪౫ 
కొందరంటారు. ( అభినవశంకర రుద్రభాష్యం.) 
లఘున్యాసం : 
మహన్చ్యాసంలాగానే లఘున్యాసం కూడా (ప్రచారంలో వుంది. లఘున్యాస 
పూర్వక రుద్రాభిషేకం గ్రంథాలు గూడా (ప్రత్యేకంగా వెలువడ్డాయి. అయితే 
మహన్న్యాసం లాగా లఘున్యాసం అనే పేరుతో ఒకటి బుషినిర్దిష్టంగా కనబడదు. 
అసలు లఘున్యాసం అంటే ఏది ? 
రుదన్యాసమా : 
అస్య (శ్రీరుద్రప్రళ్నస్య - అస్య సకలస్య రుద్రాధ్యాయస్య మొదలుగా 
బుుష్యాదినిద్దేశం, అంగన్యాస కరన్యాసాలున్న భాగాన్ని లఘున్యాసం అంటున్నారు. కాని 
యిది రుద్రన్యాసం. రుద్రం అంటే నమకం. నమకం ఉపయోగించే సందర్భంలో 
ఎప్పుడైనా ఈన్యాసం అవసరమే. అందుకే మహన్న్యాసం చేసుకున్న సందర్భంలో కూడా 


(శీ/శివార్చనమ్‌ స్వగతం 


నమకప్రయోగానికి పూర్వంలో ఈ రుద్ర( లఘు) న్యాసం చేయడం జరుగుతున్నది. 
కాబట్టి యీరు(ద్రన్యాసం మహన్సాసానికి బదులుగా దానికి లఘురూపంగా 
చేయబడేది కాదు. అంచేత ఈరు ద్రన్యాసాన్ని లఘున్యాసంగా వ్యవహరించడానికి 
తగిన ప్రమాణం కానరావడం లే దనే తద్‌జ్ఞాల నిర్ణయం యిథార్ధం. 


లఘున్యాసం వురోరకంగా కనబడుతూ వినబడుతూ కూడా వుంది. 
బోధాయనుడు యా తే రుద్ర ఇతి శిఖాయాం ఇత్యాదిగా చెప్పినపంక్తులే లఘున్యాసం. 


(వుహా)న్యాసం ఎలా ఆచరించాలో వుహాన్యాసవిధానాన్ని గురించి 
సూత్రప్రాయంగా చెప్తున్న ఆ మాటలు న్యాసం ఎలా అవుతుందో తెలియకుండా 
వుంది. ఇది న్యాసం చేసుకునే విధానాన్ని నిద్దేశించేదే తప్ప న్యాసం అనడం యుక్తియుక్తం 
కాదు. దీన్ని లఘున్యాసంఅనడంలో జాచిత్యం లేదనే తద్‌జ్ఞాల నిర్భయం సమంజసం. 


రావణోక్తన్యాసఖండం లఘున్యాసం అనగా వినడం జరిగింది. కాని అదీ 
మహాన్యాసంగానే పేర్కొనబడిం దందులో. సంపుటీకరణం లాంటివి కొన్ని మాత్రం 
తగ్గుతాయేమొ కాని రావణోక్తం కూడా దాదాపుగా బోధాయనోక్త మహన్న్యాసమే. 
ఇదీ లఘున్యాసం కాదు. ఇక్కడ మహన్న్యాసం కూడా బోధాయనోక్త విధానమే 
ఆచరణలో వుంది. రావణోక్తం వేరే దైనా ప్రాంతంలో వుందేమొ. 


మరింక లఘున్యాసం ఏది? అని ప్రశ్న. అసలు రుద్రన్యాసం ఒక్కటే. అది 
మహాన్యాసం. దానిని సంగ్రహించి చెప్పేదో, దానికి ప్రత్యామ్నాయం గానో, లఘు 
రూపంగానో లఘున్యాసం అనేది ఒకటి లేనే లేదనే పెద్దల అభిప్రాయం. 


అయితే నా రుద్రో రుద్రమర్చయేత్‌, న్యాసధ్యాన పూర్వకం అన్నారు గదా ! 
అని మహన్నాసం చేసుకోవలసిందే అంటే అది అన్ని వేళలా సాధ్యమా ? అభిలాష 
వున్నా నేటి సాంఘికజీవనంలో అన్నివేళలా ఆచరించడం కష్టం. కాదు అసాధ్యం 
అన్నా తప్పు లేదు. అయితే మరిన్యాసం అసలు పూర్తిగా మానుకోవలసిందేనా ? 


లాభం సంగతి అలా వుంచి, నష్టం లేదు. ఆత్మతృప్తి వుంటుంది. అని 
యీగ్రంథంలో రుద్రన్యాసం విషయంలో ఒక విధమైన లఘు విధానం ఎన్నుకోవడం 
జరిగింది. అది -పుటలో అధస్ఫూచికలో ఇవ్వబడింది. 


nnn py 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


మహన్వ్యాసం పంచాంగన్యాసం. అయిదున్యాసాలూ చేయగలిగితే మహాన్యాసం, 
అంత కుదరకపోతే అందులోని ఒకటో, రెండో యథావకాశంగా చేసుకోవచ్చు గదా. 
(అని) పంచాంగన్యాసంలో ద్వితీయాంగన్యాసం ఓం నమో భగవతే రుద్రాయ అనే 
అక్షరాలతో వలూర్జాది. పాదపర్యంతన్యాసం - పై నుంచి (క్రిందకి ఒకటి, 
తృతీయాంగన్యాసం - సద్యోజాతాది పంచవుంత్రాలతో పాదాదివదూర్ద 
పర్యంతం |క్రిందినుంచిపైకి) హంసమం[త్రంతో శిరోన్యాసమూ అనేది రెండు. ఇలా 
ఒకటి, రెండింటితో న్యాసం లఘువుగా, నిత్యాచరణానికి వీలుగా వుంటుంది. 
(మిగిలిన వాటిని యథావకాశంగా మహన్న్యాసం నుంచి తీసుకోవచ్చును.) బోధా 
యనుడు చెప్పిన క్రమాన్ననుసరించి తర్వాత తనలో దేవతాస్థాపనం ఆత్మైక్యం 
ఇందులో వున్నాయి: వీటిని యథావకాళంగా ఆచరించవచ్చును. ( తనలో 
దేవతాస్థ్రాపనం చేసుకోవడం అనేది మహాన్యాసంల్లోని షోడశాంగరౌద్రీ కరణానికి 
మారుగా కూడా రుద్రభాష్యం పేర్కొన్నది.) మహాన్యాసవిధానంలో ఈ రెండూ 
ఆచరిస్తున్నా, దేవతాస్టాపనం చేసుకుంటే షోడశాంగ రౌ (ద్రీకరణం చేసినట్లే. కాబట్టి 
న్యాసంలో మరోకొంతభాగమూ. కలిసి చేరుతున్నది. నమకం చెప్పబోయే ముందు 
రు[ద్రన్యాసం (అంగన్యాస కరన్యాసాలు) సాధారణంగా చేయవలసిందే. 

మొత్తంమీద రు[ద్రార్బనవిషయంలో న్యాసం ఒక్కటే. అది మహాన్యాసం. 
(ప్రతిదినం అది మొత్తం ఆచరించటం కష్టం గావడంవల్ల యథావకాశంగా 


మహన్చ్యాసంలో లఘువుగా వున్న న్యాసభాగాలు కొన్ని మాత్రం ఆచరించడం 
ఉచితమే ననిపించి అలా చేయడం జరిగింది. 


శివపంచాయతనార్చనం కూడా పురుషసూక్త న్యాసరితో చేసే సం ప్రదాయమూ 
వుంది. సహ(స్రశీర్షా మొదలుకొని యెజ్ఞేనయజ్ఞ మయజంత-వరకుండే 18 
బుక్కులతో ఒక్కొక్క దానితో క్రమంగా 1. ఎడమచేయి, 2.కుడిచేయి, 3. 
ఎడమపాదం, 4.కుడిపాదం, 5. ఎడమ పిక్క, 6. కుడిపిక్క, 7 గుహ్యం, 8. నాభి, 
9. హృదయం, 10. కంఠం, 11. ఎడవుభుజం, 12. కుడిభుజం, 13. 
ముఖం(నోరు), 14. ఎడమచెవి, 15. కుడిచెవి, 16. కుడికన్ను, 17. ఎడమ 
కన్ను, 18. శిరస్సు - అనే స్థానాలను స్పృశిస్తూ ఆయా అవయవాల్లో విరాట్పురుషుణ్లి 


(శ్రీ/శివార్బనమ్‌ . స్వగతం 


న్యాసం చేసుకోవటం. ఇలాగే కొంచెం భేదంతో (శ్రీ, సూక్త, మన్యు సూక్త న్యాసాలూ 
వున్నాయి. 
నమకన్యాసం : 

ఆ(ప్రకారంగా (క్రమంగా నమకంతో రు ద్రుణ్ణిన్యాసం చేసుకునే విధానం కానరాదు. 
మహన్న్యాసంలో నమకంతో న్యాసం వున్నా ఆ విధానం పురుషసూక్త (శ్రీ, సూక్త 
న్యాసాలకు లాగా క్రమంగా జరగదు. 

పురుష (శ్రీ మన్యుసూక్త న్యాసాలనీ, నమకపూజావిధానాన్నీ అనుసరించి. 
నమకం (ప్రథమానువాకంలోని 15 మంత్రాలలో వరుసగా 1. శిరసూ, 2. లలాటం, 
3. కళ్ళు, 4. చెవులు, 5. ముక్కు, 6. నోరు, ?. కంఠం, 8. హృదయం, 
9. బాహువులూ, 10. నాభి, 11. గుహ్యం, 12. తొడలు, 13. మోకాళ్లు, 
14. పిక్కలు, 15. పాదాలు లనే అవయవాల్లో (నమక) న్యాసం చేసుకోవచ్చు. 


నమకన్యాసం : 
1. శిరసి - నమస్తేరుద - ఉతతే నమః. 
2. లలాటే - యాతఇషుః - రుద్ర మృడయ. 
3. నేత్రయోః - యాతేరుద్ర - అభిచాకళీహి. 
4. కర్ణయో : - యామిషుం - పురుషం జగత్‌. 
5. నాసికోయాం - శివేన వచసా - సుమనా అసత్‌. 
6. ముఖే -  అధ్యవోచత్‌ - యాతుధాన్యః. 
7. కంఠే - అసొయస్తామో - “హేడ ఈమహే. 
8. బాహో? = అసౌ యో ౬వసర్పతి- మృడయాతి నః, 
9. హృది - నమో_అస్తు - అకరం నమః. 
10. నాభౌ - (ప్రముంచ ధన్వనః - భగవో వప. 
11. గుహ్యే - అవతత్య - సుమనా భవ. 
12. ఊర్వోః - విజ్యం ధనుః - నిషంగధిః. 
13, జాన్వోః - యాతేహేతిః - పరిబ్బుజ. 
14. జంఘయోః - నమ స్తేఅస్తు - తవ ధన్వనే. 
15. పాదయోః - పరితేధన్వనో - నిధేహి తమ్‌. 


గి లా ప్ర 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


(బహ్మమం(త్రన్యాసం క 
అయితే పురుషసూక్తవిధానంతో ఉపచారాలు (షోడశోపచారపూజ) 
చేస్తున్నట్టుగానే శివుడికి (పురుషసూక్తవిధానంకంటె) సద్యోజాతాది 
పంచ బ్రహ్మవుం(త్ర ఖండాలతో ఉపచారాలు చేయడ౦ ఇంచు విఠచుగా 
బోధాయనుడు చెప్పిన విధంగా ప్రసిద్దంగా ప్రచారంలో వుంది. అందువల్ల అంటే 
(ప్రధానంగా) బ్రహ్మమంత్రాలలో ఉపచారాలు చేస్తూండడాన్ని అనుసరించి యిక్కడ 
న్యాసంగూడా సద్యోజాతాది బ్రహ్మమంత్రాలతో చేయడం అనే క్రమంలో విశేషం 
వుంటుంది. వంహాన్యాసంలో వలాడవన్యాసం అయిదు అవయవాల్లో 
బ్రహ్మమంత్రాలతోనే చేయడం గమనించవచ్చు. (శ్రీ) హనుమన్మహావిద్యా ప్రకాశికలో 
పంచబ్రహ్మమంత్ర న్యాసం కొంచెం భేదంతో విస్తృతంగా కనబడ్తుంది. (బ్రహ్మమంతత్ర 
ఖండాలు పూజావిధానాని కనుగుణంగా 19 ఖండాలు గాబట్టి 19 అవయవాలలో 
న్యాసం. పురుషసూక్తన్యాస(క్రవుం (1-17) తీసుకొని 18వదిగా లలాటం 
(మూడోకన్ను) 19- శిరసులలో ఈన్యాసం. 


-: బహ్మమంత్రన్యాసం 3 
1. వామహస్తే -  సద్యోజాతం ప్రపద్యామి. 
2. దకిణహస్తే - _సద్యోజాతాయ వై నమోనమః. 
తి. వామపాదే - భవీభవీన. 
4. దకిణపాదే - అతిభవే భవస్వ మాం. 
ర్‌. వామజంఘే - భవోదృవాయ నమః. 
6. దషిణజంఘే - వామదేవాయ నమః, 
7. గుహ్యే -  వ్యేష్టాయ నమః. 
8. 'నాభా -. శ్రేష్తాయ నమః. 
9. హృది - రుద్రాయ నమః. 
10. కరీ - కాలాయ నమః. 
11. వామబాహొ _-  కలవికరణాయ నమః. 
12. దకిణబాహొ - బలవికరణాయ నమః. 
13. ముఖే - బలాయ నమః. 
14. వామకర్ణే - బల(పమథనాయ నమః. 
15. దషిణకర్ణీ -  సర్వభూతదమనాయ నమః. 
16. వామనేడ్ర - మనోన్మనాయ నమః. 
17. దక్షిణనే(త్రే - _అఘోారేభ్యో... రుదరూపేభ్య:ః. 
18. ఫాలే-(తృతీయనేత్రీ) - తత్పురుషాయ... (ప్రచోదయాత్‌. 
19. శిరసి - ఈశాన స్సర్వ... సదాశివోమ్‌. 


(శ్రీశివార్బనమ్‌ స్వగతం 


లఘువిధానం : 

అయినా బ్రహ్మమంత్రాలైదింటితో అయిదు అవయవాల్లో న్యాసం చేసుకునే 

(బోధాయనోక్తతృతీయాంగ న్యాస) విధానం లఘువు. నిత్యాచరణసాధ్యమూ కాబట్టి 

ఆ ఒక్కదానితో మాత్రమే న్యాసం చేసుకోవడం తేలిక. అంటే (దేవతాస్థాపనాదులు 
కూడా తగ్గించుకుని అన్నమాట.) 


అంగన్యాస, కరన్యాస, కవచాలు : 

పురుషసూక్త విధానదేవతార్చనంలో కరన్యాసఅంగన్యాసాలు కేళవాది 

నావూలతోనూ, కవచవలూ, తర్వాత పురుషసూక్తన్యాసం, ఆ తర్వాత 

అంగన్యాసమూ అనే క్రమం ఆచారంలో వుంది. ఆ క్రమంలో బ్రహ్మమంత్రాలతో 
(ప్రసిద్దమైన న్యాసం గ్రహించవచ్చు. 


మం(తం కరన్యాసం అంగన్యాసం 
సద్యోజాతం... భవోదృవాయ నమః. అంగుష్టాభ్యాం - హృదయాయ 
వామదేవాయ.. మనోన్మనాయ నమః. తర్జనీభ్యాం -. శిరసే 
అఘోరేభ్యో.. రుద్రరూపేభ్య ః. మధ్యమాభ్యాం - శిఖాయై 
తత్స్పురుషాయ.. (ప్రచోదయాత్‌. అనామికాభ్యాం - కవచాయ 
ఈశాన స్సర్వ.. సదాశివోం. అనామికాభ్యాం - నేత్రత్రయాయ 
త్రియంబకం....మా2_మృతాత్‌.  కరతల- అస్త్రాయ 


(శ్రీ/శివకవచం - గ్రంథాంతంలో ఇవ్వబడింది. 
అయినా నిత్యం ఇవన్నీ ఆచరించడం కష్టసాధ్యం. 


యథావకాశంగా చేసుకోవచ్చు. 


— (1D 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


(శవ) అర్చనం 
షోడశోపచారాలు : 
ఉపచారాలు 16 అని-ఈ పేరే చెప్తున్నది. ఆ 16 ఏమిటి అనే విషయంలో 
మత భేదాలు కన్పిస్తున్నాయి. 
(ప్రథమ విధానం : 
ఆసనం స్వాగతం పాద్య మర్ష మాచమనీయకం 
మధుప ర్కాచమన స్నాన వసనాభరణాని చ 
సుగంధి సుమనో ధూప, దీప నైవేద్య వందనం 
(పయోజయే దర్పాయా ముపచారాం స్తు షోడశ. 
అని తంత్రావర్దవం చెప్తున్నట్టు శబ్దకల్ప(ద్రుమం. ఇది ఉపచారాలు 16 అని 
నిర్ణయించి నిర్దేశిస్తున్నది. 1. ఆసనం, 2. స్వాగతం, 3. పాద్యం, 4. అరం, 
5. ఆచమనం, _6. మధుపర్కం, 7. ఆచమనం, 8.స్నానం, 9. వ్వేస్త్రం, 
10. గంథం, 11. పుష్టం, 12. ధూపం, 13. దీపం, 14. నైవేద్యం, 15. వందనం. 
ధ్యానావాహనాలు : 
పూజ చేసేటప్పుడు అన్ని విధానాళ్లోనూ ధ్యాన ఆవాహనాది షోడశోపచార 
పూజాం- అనడం సామాన్యంగా (ప్రచురం. ధ్యానం ఆవాహనం మొదలైనవి 16 అంటే 
ఏమిటి పై శ్లోకంలో చూసిన 16 ఉపచారాల్లో ధ్యానం ఆవాహనం అనేవి రెండూ లేవు. 
ధ్యాన ఆవాహనాది అంటే - ధ్యానం, ఆవాహనం అనేవి మొదలు - పూర్వంలో 
కలిగిన షోడశోపచారాలు, ధ్యానావాహనాలు కాకుండా 16. ఇవి రెండూ ఉపచారాలకు 
పూర్వం ఆచరింపబడేవే కాని ఉపచారాలు కాను. 
ఈ రెండూ ఉపచారాలే అయితే ధ్యానాది (షోడశ) ఉపచారాలంటే చాలు, 
ఆ వాహనం గూడా చెప్పడం ఎందుకు ? ఈ రెండింటిని (ప్రత్యేకంగా చెప్పడాన్నిబట్టి 
గూడా ఇవి రెండూ ఉపచారాలు కావని గ్రహించవచ్చు. 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


మహారుద్రయాగః అనే(మొ) (గ్రంథంలో ఇలాగే (పుట.27, పురుషసూక్త, 
పుట-49, (శ్రీ సూక్త-పుట-48 విధానాలు ఆసనస్వాగతాదులుగానే వున్నాయి. 
(అయితే అర్ర్యం తర్వాత పాద్యం. ఆభరణం బదులు ఉపవీతం వుండటం విశేషం. ) 

కొంచెం తేడా వున్నా సద్యోజాతాదిమంత్రాలలో రుద్రాభిషేకంలో పూజ 
చేసేటప్పుడు ఆత్వావహంతు- ఇతి ఆవాహనం, త్ర్యంబక మితి స్టాపనం, చేశాక 
సద్యోజాతం |ప్రపద్యా మోత్యాసనం దద్యాత్‌ (పుట.60 చల్లావారి ప్రతి) ఇత్యాదిగా 
చేస్తున్న ఉపచార విధానంలో మొదటి మంత్ర ఖండంతో ఆసనోపచారం జరగడం 
గమనించవచ్చు. కాని తర్వాత తర్వాత దీనితో ఆ వాహనం చేయడం ప్రసిద్ధం. కాని 
స్వాగతం లేదు. 

బోధాయనోక్తన్యాసఖండంలో ఆత్వావహం త్విత్యావాహ్య, త్ర్యంబక మితి 
స్టాపనము ద్రాం దర్శయిత్వా, సద్యోజాత మి త్యావాహనం దదాతి. సద్యోజాతాయ 
వై నమో నమ ఇత్యాసనమ్‌ అని (పుట23) కనిపిస్తుంది. ఆత్వావహంతు అని ఆ 
వాహనం చేశాక స్టాపనం గూడా చేసి వుళ్లీ సద్యోజాత వుని ఆవాహనం 
చేయడమేమిటి? 

ఆత్వావహంతు ఇత్యాదినా (ప్రాణ(ప్రతిష్ణాపనం, త్ర్యంబక మి త్యాసనం, 
సద్యోజాతం |ప్రపద్యా మితి పాద్యం, భవే భవే నే త్వర్యం, మైసూర్‌ ప్రతిపుట 59. 
భవోదృవాయ నమ ఇ త్యాచమనీయం. అని మరోచోట. 

ఆవాహనం అసలు కానరాకపోవడం సద్యోజాతం (ప్రపద్యామి. 
సద్యోజాతాయవై నవెగానవుః అని వెబుత్తంతో పాద్యం ఇవ్వడం విశేషాలు 
((ప్రాణ(ప్రతిష్ణాపనం ఆవాహనం కంటె భిన్నం గదా.) 

ఆసనం దదాతి సద్యోజాత మితి, భవే భవ ఇతి పాద్యం, భవోదృవాయ 
నమ ఇ త్యర్ధ్యం. వామదేవాయ నమ ఇ త్యాచమనీయం అని మరోచోట . ఇలా 
ఆరంభోపచారాలలో భేదాలు పరిశోధించి సమన్వయింపవలసి ఉంది. 

ఆవాహనం మాతం ఉపచారం : 

తర్వాత సహగస్రశీ ర్లే త్యావాహనం ఇత్యాదిగా ఆవాహనం షోడశోపచారాల్లో 
మొదటిదిగా ఏర్పడింది. ధ్యానం మాత్రం ఇప్పటికీ ఉపచారాల్లో చేరలేదు. కాబట్టి 
(ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో షోడశోపచారాలు ఆవాహ'నాదులు. అయినా 
ధ్యానావాహనాది అనే మాట వెనుకటినుంచి వస్తూవుంది. 


(శ/శివార్బనమ్‌ స్వగతం 


షోడశోపచారాలు ఆసనాది అయినపుడు వాటికి పూర్వంలో ధ్యాన. 
ఆవాహనాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆపద్రతిలో అది ధ్యాన, ఆవాహన, 
ఆది - షోడశోపచార పూజ. ఆవాహనాదిగా( అంటే ఆవాహనం ఉపచారాల్లో చేరి) 
షోడశోపచారాలు చేస్తున్నపుడు ఇది ధ్యానాది షోడశోపచారపూజ. 
లేదా పూర్వపద్రతికి భిన్నంగా ఉపచారాలను మా త్రమే నిద్దేశించదలుచుకుంటే 
ఆవాహనాది షోడశోపచారపూజలో! ధ్యానం ఉపచారం కాకపోయినా ఆ వాహనాదులకు 
పూర్వం తప్పకుండా చేయవలసిందేకాబట్టి ధ్యానాది( ధ్యానపూర్వక ధ్యాన 
పురస్కృత) షోడశోపచారా లనడం యుక్తం. 
ఆవాహనం ఉపచారాల్లో చేరిన-యిది షోడశోపచారాల్లో- 
ద్వితీయ విధానం : 
ఇందులో 1. ఆవాహనం, 2. ఆసనం, 3. పాద్యం, 4. అర్థ్యం, 5. ఆచమనం, 
6. మధుపర్కం, 7. స్నానం, 8. వస్త్రం, 9. ఉపవీతం, 10. గంధం, 11. పుష్పం, 
12. ధూపం, 13. దీపం, 14. నైవేద్యం, 15. తాంబూలం, 16.( నీరాజనం, 
మం|త్రపుష్పం) వందనం. 
ఆవాహనం - స్వాగతమా ? 


ఈజఉపచారాలు లౌకికంగా మనయింటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు, 
వాళ్ళకు మనం చేసే (అతిథి) మర్యాదలను అనుసరించి వున్నట్టు కనబడతాయి. 
ఎవరైనా మనవాకిట్లోకి వచ్చినపుడు రండి, రండి అని ఆహ్వానిస్తాం. గుమ్మంలోకి 
వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా పోడు గదా- అని ఊరుకోం. (వచ్చినవాడితో 
మనకుండే సంబంధాన్ని అనుసరించి ఆహ్వానంలో, ఆత్మీయతా ప్రదర్శనలో తేడా 
వుండొచ్చు) అదే స్వాగతం లాంటి దన్నమాట. ఎవరైనా వస్తే రండి కూర్చోండి 
అని :లోపలికి మనవద్దకు రమ్మని ఆహ్వానించడమూ వచ్చాక వారు కూర్చోడానికి 
ఆసనం ఇవ్వడమూ (క్రమం. పై శ్లోకంలో ఆసనం స్వాగతం అన్నపుడు కూర్చోండి 
రండి అన్నట్టుగా వుంది. లౌకికంగా, చూస్తే స్వాగతం ముందు, ఆసనం తర్వాత. 
స్వాగతం వద్దకు రమ్మని పిలవడం- ఆహ్వానం, మొదటిది. ఆవాహనం అంటే ఇదేనని 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


చెప్పవచ్చు. ఆవాహనం అంటే ఆహ్వానమని అర్ధం. (ప్రతిమాదుల్లో దేవతలను సన్నిధి 
చేసుకోవడమూ ఆహ్వానించడమే. కాబట్టే దేవతలు నిత్యం సన్నిహితమై వుండే 
సాలగ్రావాదుల్లో కూడా దేవతార్చనలో ఆవాహనం అనే ఉపచారం జరుగుతున్నదని 
పెద్దలు చెప్తారు. 

పైన శ్టోకంలో చెప్పిన స్వాగతం అనే ఉపచారం ఆవాహనం అనే పేరుతో 
ముందుగా వచ్చింది. అందువల్ల ఈ విధానంలో తర్వాత స్వాగతం లేదు. 


ఆచమనం ఒక్కటే : 


పైశ్ళుకంలో ఆచమనం- అర్ష్యం తర్వాతా, మధుపర్కం తర్వాతా రెండుసార్లు 
వచ్చింది. రెండుసా ర్లెందుకు ? మొత్తం ఉపచారాల్లో చూస్తే ఇంకా స్నానం, వస్త్రం, 
ఉపవీతం,( ధూప) దీపం, నీరాజనం, నైవేద్యం, తాంబూలం అనే మరో ఏడు 
సందర్భాల్లో కూడా తర్వాత ఆచమనం వస్తున్నది. అన్నీ (ప్రత్యేకంగా చెప్పడం లేదు. 
(చెప్తే 8 చెప్పాలి. అందువల్ల మొదటిసారి మాత్రం (సమంకత్రకంగా) ప్రత్యేకంగా 
చెప్తే తర్వాత ఆయాఉపచారాలకు అంగంగా వాటికి తర్వాత, ( ప్రత్యేక మంత్రం 
లేకుండా) చేయడం సక్రమమే నని ప్రత్యేకంగా వున్న ఆచమనం ( అర్ర్యం తర్వాత, 
స్నానాదులకు వలె అర్జ్యానికి అంగం కాని) ఒక్కటే ఈ విధానంలో స్వీకరింపబడింది. 
మధుపర్కం తర్వాత ఆచమనం తాలగింపబడింది. మొత్తంమ్మాద ( సమం త్రకంగా) 
ఆచమనం ప్రత్యేకోపచారంగా ఒక్కటే. 


ఆభరణం - ఉపవీతం : 


(ప్రథమవిధానంలో ఆభరణంగా వున్న (10) ఉపచారం ఇందులో ఉపవీతంలో 
కనబడుతుంది. ఈ విధానంలో ఉపవీతం దగ్గరే ఇతరాభరణాలు కూడా ఇవ్వడం 
జరుగుతుంది. పుష్పంతోపాటు ఇచ్చేపద్దతీ వుంది. మధుపర్కం లేని విధానంలో 
ఉపవీతంతో పాటు గంధం తర్వాత, ఆభరణం ్రత్యేకోపచారంగా వుంది. 


తాంబూలం విశేషం : 


వెుదటీ విధానంలో తాంబూలం (ప్రత్యేకోపచారంగా లేదు. అంటే 
(ప్రతేకవుం(త్రం లేకుండా నాభ్యా ఆసీ దితి నైవేద్యం-తాంబూలం చ, 
(వుహారు(ద్రయాగః) అని నైవేద్యంతోపాటే తాంబూలం. (స్నానాంగంగా 


—_——_ కతలు 


శ్రీశివార్చన స్వగతం 


(ఆచమనంలాగా) ప్రత్యేకమంత్రంతో ఇది తర్వాత (ప్రత్యేకోపచారం అయింది. 
గంధపుష్పధూపదీపనై వేద్య తాంబూలాద్యుపచారాన్‌ అనీ, పంచపూజలో 
సం-తాంబూలాది సర్వోపచారాన్‌ అనీ, మొదలైనవ్యవహారంలో తాంబూలం 
(ప్రత్యేకంగా వుంది. 
నీరాజనం విషయం తర్వాత చూద్దాం. 
మం[(త్రపుష్పం- వందనం : 
ధాతాపురస్తా దితి 'మంత్రపుష్పుం అని మంత్రపుష్పుం అనేది సమంత్రకంగా 
ఇవ్వబడుతుం దీవిధానంలో. మొదటి విధానంలోని వందనం అనే చివరి ఉపచారం 
"ఇక్కడ |(ప్రత్యేకమం(త్రంతో చేయబడడం లేదు. (బ్రహ్మవుంధత్ర విధానంలో 
మం(త్రఖండాలు 19. తత్పురుషాయ అని మంత్రపుష్పం, ఈశానస్సర్వ అని 
ప్రదక్షిణనమస్కారాలు ప్రత్యేకంగా వున్నాయి. ) మంత్రపుష్పుంలోనే చివర ఈశాన 
స్సర్వ - చెప్పి నమస్కారం చేయడం జరుగుతున్నది. మందత్రపుష్పమే పుష్పాంజలి. 
అక్కడే నమస్కారం. అది ప్రదక్షిణపూర్వకం కాబట్టి మం త్రపుష్పుం లేదా పుష్పాంజలి 
అనే యిది (ఆత్మప్రదక్షిణ) నమస్కారం అనే ఉపచారం అవుతున్నది. 
తృతీయవిధానం : 


ఆవాహ నాసనం పాద్య మర మాచమనీయకం 
స్నానం వ(స్తోపవీతం చ గంధ మాల్యాను[క్రమాత్‌ 
ధూపం ధీపం చ నైవేద్యం తాంబూలం చ (ప్రదక్షిణా 
పుష్పాంజలి రితి ప్రోక్తా ఉపచారా స్తు షోడశ, 


పూర్వవిధానంలోని మధుపర్కం అనే ఉపచారం పోయి, (ప్రదక్షిణ మనేది 
చేరింది. ఇందులో మధుపర్కం ఎందుకు తొలగిపోయింది ? 


అసలు మధుపర్కం అంటే ఏమిటి ? 
మధుపర్కం : 
దధిమధుసంస్నష్టం. పెరుగు తేనె కలిసినది మభుపర్కం. షోడశోపచారాల్లోని 
మధుపర్కం - ఆజ్యం దధి మధుమిశ్రం మధుపర్కం విదుః అని పెరుగు, తేనెలతో 
నెయ్యి గూడా కలిసింది మధుపర్కం అని తంత్రసారం (అని శబ్దకల్ప(ద్రుమం) 


(శ్రీ/శివార్చనమ్‌ | స్వగతం 


దధి సర్చి ర్భలం కౌూ(దం సితైతాఖి స్తు పంచఖిః 
(పోచ్యతే మధుపర్క స్తు సర్వదేవౌఘతుష్టయే. 
చక్కెర తక్కువగానూ, పెరుగూ నేయీ సమంగానూ, తేనె అధికంగాను 
అంతటా జలం వుండేటట్టుగానూ కలిసినపదాళ్టం మధుపర్కం అని కాలికాపురాణం 
(సమేమధుసర్పిషీ విషం-తేనె నెయ్యి సమంగా కలిపితే విషం అవుతుంది. ) 


దధిగుడసహితం మధు |ప్రకీర్ణం 
సఘృతసమన్వితధేనుదుగ్గయుక్తం 
శుభకరమధుపర్క మాహర త్వం 
(తినయన ! మృత్యుంజయ] లో కవంద్య ! 
అన్న శ్లోకంలో చక్కెర బెల్ల మైనా నీళ్ళు పోయి, ఆవుపాలు కూడా కలిశాయి. 


మధ్వాజ్యక్షీరమిలితం శర్కరా, దధిసంయుతం 
అర్చయే మధుపర్కం తే స్వీకురు త్వం దయామయ | 
అన్నపుడు చక్కెర అలాగే వుంది. మొత్తంపై పంచామృతాలనబడే పదార్థాలన్నీ 
ఒకచోటికి వచ్చాయి. 
పంచోమృతాలు : 


దుగ్ధం సశర్కరం చైవ ఘృతం దధి తథా మధు 
పంచామృత మిదం (ప్రోక్తం విథియం సర్వకర్మసు. 
అని శబ్దకల్ప(ద్రుముం. (ఆవు) పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, 
(పటికబెల్లం) అనేవి అయిదూ పంచామృతాలు. మధుపర్కం పదార్దాలకూ వీటికీ 
సామ్యం చాల వుంది. ( మధుఫర్కంలో పాలు చక్కెర కలిస్తే పంచామృతమే) దీనివల్లనే 
యివిరెండూ (క్రమంగా అభిన్నాలయి వుధుపర్కం పంచావృుత వుయి అది 
పంచామృతస్నానం అయిందేమో. ఫలరసం పంచావ్భుతాల్లో ఒకటనీ చక్కెర 
ఇందులోది కాదనీ కొందరంటారు. ఆం(ధ్రవాచస్పత్యం ప్రకారం చక్కెర లేదు గానీ 
సలరసం కూడా లేదు. శుద్దోదకం పంచావ్భూతాల్లో చేరింది. ఇపుడు 
పంచామృత(స్నాన)ం అంటె కొబ్బరినీళ్ళు అని వూత్రవే అర్జంగా కూడా 
వ్యవహారంలో కనిపిస్తున్నది. 


— Dm 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


మధుపర్కం స్వరూపవిషయంలో భేదాలున్నా మొత్తమ్మాద ఇది ఆహారంగా 
స్వీకరించే పదార్థం కావడం పద్దతి. 


+ మధుపర్కం' ఎందుకు ? 


మనయింటికి వచ్చిన అతిథికి కాళ్ళూ చేతులూ కడుక్కున తర్వాత కాస్త 
మంచినీళ్ళు (ఆచమనం) ఇచ్చి ఆ తర్వాత స్నానానికి సిద్దం అయ్యేలోపుగా టిఫిన్‌ 
కాఫీ వంటి పదార్ధం ఇవ్వడం లాంటి దీ మధుపర్కోపచారం. స్నానానికి పూర్వమె 
తినడం పద్దతేనా ? ఆ పద్దతిలో మనం గూడా స్నానానికి ముందేదైనా మధురపదార్జాలు 
పుచ్చుకోవచ్చా ? అని సందేహం కలుగుతుంది. ఇదంతా ఎందుకు లెమ్మని మధుపర్క 
ఉపచారం తొలగిపోయిందేమో. 


మధువుతో కలిసిన యీ పదార్థం మందులాంటిదనీ, (శ్రమవల్ల కలిగే నీరసాన్ని 
తొలగించడానికీ, బ్లీర్ణకోశానికి స్వాస్ట్రం పెంపాందించడానికీ ఉపయోగించేదే కాని 
టిఫిన్‌ వ్రైరాలాగా కడుపునింపుకునే పదార్ధం కా దనీ విజ్ఞాలంటున్నారు. ఎండలో 
వచ్చిన అతిథికి మంచినీళ్ళతోపాటు (లేదా బదులుగా) మజ్జిగతేట ఇవ్వడం లాంటి 
దన్నమాట. ఏమైనా మందులాంటిదనో, మర్యాదాదిసూచకమో అయిన ఈ 
ఉపచారం, చేయవలసినదే అని వృద్దులనిశ్చయం. 


మధుపర్కం - పంచామృతస్నానం : 
మధుపర్కోపచారం వద్ద ముందుగా తినడానికి ఇచ్చి తరువాత అక్కడే 
పంచామృతస్నానం చేయించడమూ ఒక్కొక్క చోట సరాసరిగా పంచామృతస్నానం 
చేయించడమూ రెండు పద్దతులు కనబడుతున్నాయి. ముధుపర్కంపదార్లం 
పంచామృతా లయ్యాక అది (క్రమంగా పంచామృతస్నానం అయివుండాలి. 
జలం తు సర్వతః, స్వల్పం సితా, దధిఘృతం సమం, 
సర్వేషా మధికం జొ[ద్రం, మధుపక్కే (ప్రయోజయేత్‌. 


+ కొందరు ముధువర్కంగా వనం ఇవ్వడం గూడా వున్నట్లు తెలుస్తున్నది. 
వివాహా ద్ర క్రియ ననునరించి మెల్లమెల్లగా వూర్నోత్తర నందర్భా లను వదిలి మధువర్కం అనేది 
వనం అనే అర్ధంలో స్టీరవడడమూ, ఆందువ్లు మధువర్కంగా వనం ఇవ్వడం ఆధునికంగా 
జరుగుతుండి వుండొచ్చు) దీనికి ్రమాణం మృగ్యం. 


(శ్రీశివార్చనమ్‌ స్వగతం 


జలం తు సర్వతః-కాబట్టి పంచామృతస్నానాల్లో (ప్రతిసారీ శుద్దోదకస్నానం 
చేయించడం జరుగుతున్న దేమొ. 

కాని మధుపర్కం అంటే ఈఅయిదువస్తువులతో స్నానమే అయితే దానిని 
స్నానాంగంగా నిర్వహించడం న్యాయం. పంచామృతస్నానాన్ని (ఒకమంత్రంతో) 
శుద్దోదకస్నానాన్నీ (మరో మంతంత్రంతో) వేర్వేరు ఉపచారాలుగా విడదీయడం 
ఎందుకు అని మధుపర్కం తొలగిపోయిం దేమొ. రుద్రాభిషేకంలో మధుపర్కం 
లేకుండా పంచామృతస్నానం వుంది. స్నానపూర్వం ప్రత్యేకంగా కాక, (స్నానమంత్రం 
తర్వాత) స్నానసంకల్పంతో తదంగంగా చేయటం తగు ననిపిస్తున్నది. 

దధి మధు ఆజ్య (త్రయ సంయుక్తంగా మధుపర్కంగా, అదీ ఖాద్యంగా, 
ఉండడమె ప్రామాణికంగా కనబడ్డున్నది. 


పంచామృతస్నానం : 

అసలు పంచామృతాలతో స్నానమే విశేషం. ఈ విధానం ఎందుకు ఎలా 
ఏర్పడిందో ! ఆహారంగానూ, స్నానంగానూ ఇచ్చే విధానంలో ముందు ఆహారంగా 
ఇచ్చి తర్వాత మళ్లీ ఆ అయిదువస్తువులతోనె స్నానం గూడ చేయించడమేమిటి ? 
రెండువిధాల వాడకం విచిత్రం. స్నానాలయినపుడు లౌకికమైన స్నానంలో 
నలుగుపెట్టుకోవడం వంటిదవుతుందా ? తేనెతో స్నానం వింతగా ఉందనక తప్పదు. 
రుద్రాభిషేకంలో పుష్పోదకాదులతో విశేష స్నానాలున్నాయి. ఇవీ అటువంటివేనా ? 


పూజలో ఆచమనపాత్ర, అర్ర్యపాత్ర వారాల లాగా స్నానపాత్రకు భిన్నంగా 
పంచావృుతపాత్ర వుంటుంది. మధుపర్కం పంచావృుతాలుగా పరిణతమైనా, 
అమృతాలు (ఆయామంత్రాలతో) అయిదూ ఒక పాత్రలో కలిపి ఆ మధుసంప్పక్త 
పదార్థాన్ని తినడానికి ఇవ్వడం సంప్రదాయంగా, ఉండాలి. ఆ ఇవ్వడమె స్నానం అయి 
మధుపర్కం పంచామృతస్నానం అయిందా ? మధుపర్కం అన్నీ కలిసినపదార్ధం. 
పంచామృతాలను కలిపి కాకుండా దేనికి దానిని, విడివిడిగా వెంట వెంట శుద్దోదక 
స్నానంతో ఇవ్వడం విశేషం. కొన్ని సందర్భాలలో పంచామృతస్నానం కనబడదు. 


పంచావ్చుతాలు( కలిసి) ఆస్వాద్యంగా ఇవ్వవలసి ఉందనీ, స్నానంగా 
కాకపోవచ్చనీ మామూలుగా అనిపిస్తుంది. దీన్ని గురించి వివరంగా తెలుసుకోవాలి. 


నయా నా 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


స్నానంగా అయినా, పంచామృతస్నానం మధుపర్కం (దధి మధు ఆజ్యాలు), 
ఇచ్చాక స్నానాంగంగా (స్నానమంత్రంతో) ఉండడం సక్రమమని నిశ్చయించవచ్చు. 


(పదక్షిణం- ప్రత్యోకోపచారమా ? 


మొత్తమ్మోద ఈమూడో విధానంలో మధుపర్కం లేదు. చివర్లో ప్రదక్షిణం 
అనేది చేరడంతో ఉపచారాలు 16 సరిపడ్డాయి. కాని (ప్రదక్షిణం (ప్రత్యోకోపచారంగా 
చెప్పడం అవసరమా ? ఇది నమస్కారానికి పూర్వావయంగా వందనోపచారంతో 
సంగ్రహింపబడుతుంది గదా. వ్యవహారంలో ఇదే విధంగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్‌ 
సమర్పయామి అని ఉన్నది. పురుషసూక్తాది పూజావిధానంలో ప్రదక్షిణాన్ని ప్రత్యేక 
మంత్రంతో చేయకపోవడం గమనించవచ్చు. నమస్కారానికీ లేదు. 
ప్రదక్షిణం ప్రత్యేకోపచారం గాకుండడం తప్పు కాదు. 
మరోవిధానం- ఆభరణం : 


ఇంకో విధానంలో ఇపుడు మధుపర్కంతో పాటు ప్రదక్షిణం గూడా ౯ గుండా 
ఆభరణం చేరింది గంధం తర్వాత. మధుపర్మ్కంోఉంటే ఆభరణం లేకుండా, గుధు 
పర్కం లేకుంటే ఆభరణంతోనూ ఉండే పూజావిధానాలు రెండే ఇపుడు 
నిత్యపూజా[క్రమంలో తరుచుగా ఆచరింపబడుతున్నాయి. 


నీరాజనం- వందనం : 
వందనం అన్నివిధానాల్లోనూ ఉంది. కాని అది ప్రత్యేకవుంత్రంతో 
(బహ్మమం|త్రవిధానం తప్ప) ఆచరింపబడడం లేదు. ఇంక దాదాపుగా అన్ని 
సంప్రదాయోల్లోనూ పేర్కొనబడక ఆచరింపబడుతున్నది నీరాజనం. ఈ నీరాజనమే 
వందనం అవుతుందా ? 
మం|[త్రహీనం [క్రియాహీనం మత్క్యృతం పూజనం హరేః 
సర్వం సంపూర్ణతా మేతి కృతే నీరాజనే శివే. 
షోడశోపచారపూ జంతా అయ్యాక అందులో ఉండే లోపాలను పరిహరించి, 


సంపూర్షతను సంపాదించే యీ నీరాజనం( ఆరా(త్రికం- ఆరతి- హారతి) 
షోడశోపచారాలకు భిన్నమైనది కావచ్చు మొదట్లో. అంటే వందనం అనే ఉపచారం 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


కూడా అయింతర్వాత నీరాజనం. నీరాజనం (హారతి ఇవ్వడం, మంగళం పాడడం, ) 
అనేమాట పరిసమాప్తి అనే అర్దంలో వ్యవహారంలో గమనిస్తాం. 


కాని యీవిధానంలో నీరాజనం మంత్రపుష్పుం- అంటే వందనానికి పూర్వం 
లో ఏర్పడడం విశేషం. ఇది ఉపచారం అవుతుందా కాదా అనే అంశం పెద్దలవల్ల 
తెలుసుకోవలసి వుంది. 


ఉపచారాలు ఎన్ని? 


నీరాజనం అనేది యీపూజావిధానాలలో (ప్రత్యేకమం(త్రంతో చేయడం. 
జరుగుతున్నది. ఇది గూడా ప్రత్యేక ఉపచారం అయితే ఉపచారాలు 17 అవుతాయి. 
పురుషసూక్తంలో 18 మంత్రాలలో (యజ్ఞేన అనే చివరిది ఉద్వాసనకు పోగా) 
మిగిలినవి 17 కావడంతో ఉపచారాలు 17 అయ్యాయి. 15 బుక్కులే వున్నా 
(శ్పీ(మన్యు) సూక్తం విధానంలోనూ మధుపర్కం ( ఆభరణం) లేకుండా తాంబూల 
నీరాజనాలు మాత్రం |(ప్రత్యేకంగానే వున్నాయి. 


నీరాజనమం త్రపుష్పా( ఆత్మ ప్రదక్షిణ నమస్కారా)లు ఒకే ఉపచారంగా 
తీసుకోవచ్చా. నీరాజనం తాంబూలాంగంగా చెప్పవచ్చు. ఖాద్యం అయిన 
మధుపర్కం (ప్రత్యేక మంత్రం ఉన్నా) (ప్రత్యోకోపచారం కాకుండా ఆచమనాంగం 
అవుతుందా ? 


ధ్యానావాహనాదిషోడాశోపచార పూజ లనే వ్యవహారాన్ననుసరించి ఆవాహనం 
ఉపచారం కాదని తాంబూల నీరాజనాలు రెండూ వేరుగా (గ్రహించాలా ? అనే 
అంశాలను ఉపచారాలు 16 అనే పరిమితికి లోబరచవలసిన పక్షంలో విచారించాలి. 
ఏవిధానం (ప్రకారం పూజ చేసినా, చేయవలసిన ఉపచారాలకు మంత్రం చెప్పడం 
సక్రవుం, కాని వున వెన్నుకొన్న (పురుషసూక్తాది) విధానంలో ఉండే 
మంత్రాలసంఖ్యనుబట్టి ఉపచారాలు సంగ్రహించడం ఎలా? పురుషసూక్తంలో 17 
వుంటే ఉపచారాలు పదిహేడయి, (శ్రీ, సూక్తం (ప్రకారం 15, మన్యుసూక్తం ప్రకారం 
14, (బహ్మమం(త్రఖండాల (ప్రకారం 19 ఇలా భిన్న భిన్నాలుగా వుండడ మెలా ? 

(ప్రస్తుత గ్రంథంలో మధుపర్కం ఆచమనాంగంగా తీసుకొని ఉపచారాలను 
16గ చూపడం జరిగింది. 


(శ్రీ/శివార్భనమ్‌ స్వగతం 


రావణోక్తన్యాసఖండంలో అథ సం(ప్రార్థ్య దేవేశం - సద్యోజాతాది పంచఖిః 
మంథతైః షోడళధా భరక్తైః షోడళా నుపచారకాన్‌ 
ఆసనాది నమస్కారపర్యంతాన్‌ పరిపూజయేత్‌. 
అని ఉపచారాలు 16గాను అవి ఆసనాది నవుస్మ్కారాంతాలుగాను 
చెప్పబడ్డాయి. బోధాయనుడు చెప్పిన ఆసనాది నమస్కారపర్యంత ఉపచారాలు" 18 
అయ్యాయి. పంచ(బహ్మమం॥(త్రాలు 16ఖండాలుగా విభాగించడము విచారించ 
వలసిందే. 
మొత్తంపై షోడళ- ఉపచారాలు అనే విషయంలో పెద్దలతో విచారించి యథార్థం 
(గ్రహించవలసివుంది. 
షోడళోపచారాలు - (క్రమం 4 
ఇంక ఈ ఉపచారాలను ప్రయోగించడంలోని క్రమంలో గూడా కొంచెం 
భేదం కన్పిస్తున్నది. 
మొదటిీ విధానంలోని స్వాగతం ఆవాహనం అనే పేరుతో వు. ఎదుకు 
వచ్చిందనుకున్నాం. 
ఆసనం-పాద్యం : 
మామూలుగా అయితే అతిథిని రండి అని ఆహ్వానించి లోపలికి కాళ్ళు 
కడుక్కొని రమ్మనడం, ఆతర్వాత వచ్చి కూర్చోవడం సాధారణం. తిరిగి తిరిగి 
వచ్చిన కాళ్ళతో ఇంట్లోకి రావడం "ఆరోగ్యం కాదని ఈవుర్యాద. కాని 
ను లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి స్వయంగా పాదాలు కడగడం 
మర్యాద. కాబట్టి ముందుగా ఆసనం ఇచ్చి పాద్యం ఆ తర్వాత ఇవ్వడం (క్రమం. 
నీళ్ళు ఇవ్వడం కాదు. పాద్యం ఇవ్వడమంటే ఆ నీళ్ళతో స్వయంగా స్వామిపాదాలు 
కడుగుతున్నట్టుగా భావన చేయాలి. అలాగే అర్ర్యం విషయంలోనూ. 
పాద్యమా ? అర్హ్యమా ? ఏది ముందు? 
పాద్య మర్యం అని పై శ్లోకంలో మొదట పాద్యమూ తర్వాత అర్ర్యమూ 
వున్నాయి. కాని కొన్ని చోట్ల ముందుగా అర్ర్యం ఇచ్చి తర్వాత పాద్యం ఇవ్వడం అనే 


—— De 


(శ్రీ/శివార్చ్భనమ్‌ స్వగతం 


విధానమూ కనిపిస్తున్నది. (క్రీ చక్రపూజ మొదలైన కొన్నివాటిల్లో ఇది కొందరి 
సంప్రదాయంలో ఇప్పటికీ వుంది. 

(కాళ్ళు కడుకున్న తర్వాతనే చేతులు కడుక్కోడం (క్రమం) పూజ్యతను 
అనుసరించి గూడా పాదప్రక్షాళనం అధికగౌరవసూచకంగా ముందు చేయడం. 
ఆతర్వాతనే హస్త (ప్రక్షాళనం చేయడం ఉచితం. పాద్యం కంటె అర్య్యం ఇంకా సుగంధ్యాది 
లక్షణాలు అధికంగా కలిగిన దైవుండాలనే మాటకూడా పాద్యానికి తరువాతిదే అర్యం 
అని సూచిస్తుంది. పాద్యాదిజలాలు పరస్పరం భిన్నంగా వేర్వేరుగా ఉంచడం 
సంప్రదాయం కూడా. 

పంచామృతస్నానం, శుదోదక స్నానం : 

మధుపర్కం ఖాద్యంగా ఇచ్చే పద్దతే ఉచితంగా వుందనీ మధుపర్కం దగ్గర 

పంచామృతస్నానం చేయించడం కంటె (చేయించదలచుకున్నపుడు) స్నానాంగంగా 
స్నానమం(త్రంచేతనే చేయించే విధానం బాగుందనీ అనుకున్నాం. 

ఇక్కడ కూడా పంచామృతస్నానం అయ్యాక శుద్దోదకస్నానం చేయడమూ, 
శుద్ధోదకస్నానం అయ్యాక పంచామృత స్నానం చేయడమూ అని రెండు విధానాలు 
కనబడుతున్నాయి. కాని ౦లో రెంటిలో మొదటి విధానవేం వేంలు, 
పంచామృతస్నానాంతరం శుద్దోదకస్నానం సమర్పించవలసిందే కదా. 

ఆభరణం : 

(వుధుపర్కం వున్నపుడు) పురుషసూక్తాది విధానంలో ఇది (ప్రత్యేక 
(మంత్రంతో) ఉపచారంగా చెప్పబడలేదు. ఆ పద్దతిలో ఉపవీతాంగంగా ఉపవీతం 
తర్వాత ఇవ్వడవూ, పుష్పం తర్వాత ఇవ్వడవూ, అని రెండు విధాలుగా 
కనబడ్తుంది. మధుపర్కం ఇవ్వని విధానంలో గంధం తర్వాత, పుష్పానికి పూర్వంలో 
ఆభరణం ఇవ్వడం జరుగుతున్నది. సద్యోజాతాది విషయంలో బోధాయనుడు 
(శ్రషాయ నమ ఇత్యుపవీతం, రుద్రాయ నమ ఇత్యాభరణం అని ఉపవీతం తర్వాత 
ఆభరణం చెప్పడం జరిగింది. అదే ఉచిత మేమొ అనిపిస్తుంది. (రుద్రుడికి ఆభరణా 
లెందుకని కాబోలు కొందరు రుద్రాయ నమః అనే దాని ప్రకారం భస్మం చెప్తున్నారు. 
ఇది బాగానే వుంది. లోకంలో ఆభరణాలు తగిలించుకునే విధానం వస్త్ర ఉపవీత)ం 


(శ్రీశివార్చనమ్‌ స్వగతం 


తర్వాతే కనిపిస్తుంది. గంధం తర్వాత ఆభరణాలు వేసుకుంటే ( లేదా వేస్తే) గంధం. 
చెరగవచ్చు. అలాగే పుష్పమాల గూడా ఆభరణమె. స్వర్ణాద్యాభరణాలపై పుష్పమాల 
లుంటాయి. (వాడితే తీసివేయవలసినవి. స్వర్ణాభరణాల్దాగా శాశ్వతమైనవీ కావు) 
అలాగే సిగలో పూలు అయినా ఆ తర్వాత ఆభరణాలు వేస్తే పూలు చెదురుతాయి. 
కాబట్టి ఆభరణం తర్వాతనే గంధం సక్రమ మనిపిస్తుంది. ఈ గంధం సుగంధ [ద్రవ్యంగా 
మై పూత అయితే ఒంటికి సెంటులాగా ముందు గంధం పూసి తర్వాతే ఆభరణాలు 
ఇవ్వవలసి వుంటుంది. కాని యీ గంధం బొట్టే. గంధోపరిఅక్షతాదులిస్తాం 
గదా-గంధ ద్రవ్యాలు - మై పూతలు ఇవ్వదలిస్తే వాటిని ఆభరణాలతో పాటు వాటికి 
ముందుగా ఇవ్వవలసిందే. మోద చల్టుకొనేలాంటివి గంధం తర్వాతనే. పుష్పం వద్ద 
పుష్పాదులతో పూజ మాత్రమే. అపుడు పూమాలలే అయినా వేస్తే కీరిదాదులతోటి, 
గంధం తోటీ అవస్టే. 

అంచేత ఆభరణం ఉపవీతం వెంటనే ఇచ్చే విధానవే సముచితంగా 
ఉందనవచ్చు. 

ఇక ఇతర్‌ ఉపచారాలక్రమంలో అంతగా మతభేదాలు లేవు. 

ఉపచారవిధానం : 

ఈ ఉపచారాలను పురుషసూక్తం మొ॥ ఆయా మంత్రాలతో ఆచరించడం 
జరుగుతున్నది. ఆ సందర్భంగా అందులోని మంత్రఖండాల కనుగుణంగా ఉపచారాలు 
(సంఖ్య) ఉండడం గూడా గవునించవచ్చు. (బ్రహ్మావుం(త్ర ఖండాలు 19, 
పురుషసూక్తం (ప్రకారం 17- ఇలా. 

శివార్చనం (ప్రధానంగా (బహ్మవుం(త్రాలు ఆధారంగానూ తర్వాత 
నమకం( ప్రథమానువాకం) ఆధారంగానూ జరుగుతుంది. పురుషదేవత లందరికీ 
సామాన్యమైన విరాడ్రూపవర్ణ నాత్మక పురుషసూక్త మంత్రాలతో గూడ శివపూజ 
జరుగుతుంది. (స్త్రీదేవతల విషయంలో (శ్రీ సూక్తం, ఆంజనేయాది పూజలలో 
మన్యుసూక్తం, ఇలా ఉపయోగించడం జరుగుతున్నది. వీటిని ఉపయోగించడంలో 
వ్యక్తి ననుసరించి గూడా భేదాలు ఏర్పడివుండడం విశేషం. (ఇందులో 5 విధానాలు- 
కలిపి ఇవ్వబడింది. కావలసిన దాని నుపయోగించుకోవడానికి వీలుగా) 


9 స్వగతం 


మం(త్రోపచారాల సంబంధం : 

మంత్రానికీ ఆ మంత్రంతో చేసే ఉపచారానికీ సంబంధం వుందా ? 

ఉదాహరణకి ఆసనాదిగా ఉపచారాలున్న (మొద్వటి) విధానంలో నమస్తే రుద్ర 
ఇత్యాసనం, ఇలాగే సహ స్రశీర్ణే త్యాసనం, హిరణ్యవర్ణామిత్యాసనం ఇత్యాది విధానంలో 
పై వుంత్రాలు ఆనాహనానికి ఉపయోగింపబడుతున్నాయి. (బహ్మముం|(త్రాల 
విషయంలోనూ 

సద్యోజాతం ్రపద్యా మో త్యాసనం దద్యాత్‌, సద్యోజాతాయ వై నమో 
నమ ఇతి పాద్యం, భవే భవే నాతిభవే భవస్వ మా మిత్యర్ర్యం -(60పుట) అని ఒకసారీ 
సద్యోజాత మి త్యావాహనం దదాతి, సద్యోజాతాయ వై నమో నమ ఇ త్యాసనం, 
భవే భవే నేతి పాద్యం, (అతి) భవే భవస్వ మా మి త్యర్ష్యం -(23పుట) అనే 
విధంగా వీటి ప్రయోగంలో భేదం గమనించవచ్చు. 

ఆత్వావహంతు ఇత్యాదినా ప్రాణప్రతిష్టాపనం. త్ర్యంబక మి త్యాసనం. 
సద్యోజాతం |ప్రపద్యా మోతి పాద్యం. భవే భవే నే త్యర్ష్యం, భవోదృవాయ నమ ఇ 
త్యాచమనీయకం (59-మైసూరు ప్రతి) దీనిప్రకారం సద్యోజాతం (ప్రపద్యామి 
సద్యోజాతాయ వై నమో నమః అనే మొత్తంతో పాద్యం. భవే భవే నాతిభవే భవస్వ 
మాం అనే మొత్తంతో అర్ర్యం ఇవ్వాలి. జ్యేష్టాయ నమః అని స్నానం ఇత్యాదిగా, 
భేదాలు కనబడుతున్నాయి. 

మంత్రానికీ దానితో చేసే ఉపచారానికీ సంబంధం వుంటే ఇలాగా ఆయా 
మంత్రాలచేత వేర్వేరు ఉపచారాలు చేయడం కుదురుతుందా అని సందేహం. 
అందువల్లే యత్పురుషే ణోతి మధుపర్కం, సప్తాస్యాసన్నితి స్నానం- ఇత్యాదిగా 
ఒకవిధానం అయితే యత్సురుషే ణే తి స్నానం ఇత్యాదిగా మరొకవిధానం మధుపర్క 
స్నాన, వస్త్ర, ఉపవీత, గంధాలు-స్నాన, వస్త్ర, ఉపవీత, గంధ, ఆభరణాలు అనే 
అయిదింటిలో మంత్రాలు తేడా వస్తాయి. 

స ప్తా స్యాస న్నితి నీరాజనం ఇచ్చి వే దాహ మేతం, ధాతా-పురస్తాత్‌ అని 
రెంటితో నమస్కారం లాగా యి.కె.గారి పురుషసూక్త ప్రకార షోడశోపచార విధానంలో 
మరో భేదం. 


— (| 3D 


(శ్రీ/శివార్భనమ్‌ స్వగతం 


ఆదిత్యవర్లే అని మధుపర్కం ఇస్తే (శ్రీ సూక్తంలోనూ మంత్రాలలో భేదా* 
లేర్చడతాయి. 
కాబట్టి మం|త్రానికీ ఆ మంత్రంతో చేయబడే ఉపచారానికీ పరస్పరం 
సంబంధం ఎంతటిది అనే విషయం పెద్దలవల్ల తెలుసుకోవలసి వుంది. 
(బహ్మమం(తవిధానం : 
సద్యోజాతాది బ్రహ్మ వుం(త్రాలతో శివుడికి ఉపచారాలు చేయడం 
మహాన్యాసంలో బోధాయనోక్తం |ప్రసిద్దం. కొంచెమించుమించుగా 19 ఖండాలతో 
19 ఉపచారాలు పై 16తో పాటు (ఆభరణం) అక్షతలు నవుస్కారాలకు వేరే 
మంత్రాలు, వచ్చాయి. 
ఇందులో కొన్నిచోట్ల వ్యవహారంలో పాద్యానికీ భవే భవే నాతి అనీ, అర్థానికి 
భవే భవస్వ మాం అనీ చెప్పడం జరుగుతున్నది. అర్జాన్నిబట్టి చూస్తే ( భవే- భవే= 
పలుజన్మలలో ( మాం=నన్ను) న( భవస్వ)= ఉంచకు, పడవేయకు: అతిభవే = జన్మకు 
అతీతమైన- పుట్టుకలేని- స్థితిలో, మాం=నన్ను, భవస్వ= ఉంచు) భవే భవే అనేంత 
వరకూ ఒక ఖండగా పాద్యమంత్రమూ అతిభవే భవస్వ మాం అనేది మరోఖండంగా 
అర్ర్యమంత్రంగానూ చెప్తున్నపద్దతి యుక్తం. భవే భవే నేతి పాద్యం అనే పాఠంలో 
సామ్యాన్నిబట్టి భవే భవే నాతి అని గ్రహించి అతిశబ్దం ముందే వచ్చిందని తగ్వాత 
ఖండంలో దాన్ని తొలగించి భవే భవస్వ మాం అనేది మాత్రం గ్రహించడం 
(ప్రామాదికంగా జరిగిందేమొ ఈవిధానంలో శివోపచారాల్లో మధుపర్కం లేదు. 
పురుషసూక్త ప్రకారంగా ఉపచారాలు చేసేటప్పుడు మధుపర్కం ఇవ్వడం 
జరుగుతున్నద్మి మంత్రాన్ని బట్టి ఉపచారమా ? ఉపచారాన్నిబట్టి మంత్రమా? 
తెలుసుకోవాలి. 
నమకవిధానం : 
నమకంలోని (ప్రథమానువాకం శివపూజావిధానంలో ప్రయోగించడం 
జరుగుతుంది. ఇందులో 15మంత్రాలే వున్నాయి. నమ స్తే అస్తు భగవన్‌ అనేది 
16వదిగా మంత్రపుష్పుంలో చెప్పడం వల్ల ఇవి 16 అయ్యాయి. పురుష-సూక్త 
విధానంలో 17 వున్నాయి కదా. మధుపర్కం అధ్యవోచత్‌- అనే మంత్రంతో ఇస్తే 
ఇంకా ఒకటి తగ్గుతుంది. అసౌ య స్తామో అనేదాన్ని అభితో దిక్షు అన్నంతవరకు 


నయా [ల 


శ్రీశివార్చనమ్‌ స్వగతం 


ఆపి (శితా సహస్రశః విలోహితః అన్నంతవరకు ఒకటి చేసి మొత్తం రెండింటిని 
3గా చేయడం ద్వారా సరిపుచ్చడం కనిపిస్తుంది. ((శ్రీమదుమామహేశ్వర పూజ) 
దిక్తు- వరకు 2వదిగా విభాగం కనబడ్డున్నా అక్కడికి వాక్యార్టం పూర్తిగాదు. తరువాతి 
వాక్యం గూడా మధ్యలో విరిగిపోతున్నది. కాబట్టి ఈ విభాగం ఎంతవరకు యుక్తమొ 
చెప్పవీలులేకుండ వుంది. దీనికంటె మధుపర్కోపచారాన్ని మానుకోకపోయినా 
మంత్రం లేకుండా ఆచమనంతోపాటె ఇవ్వడం మేలు గదా అనిపిస్తుంది. 


ఇంకా కొంచెం తేడాతో భేదాలున్నా అవన్నీ స్మరింపదగినవిగా కనబడ్డం లేదు. 
పురుషసూక్త విధానం :. 
షోడశోపచారపూజ పురుషసూక్త విధానంతో సుప్రసిద్దం. విరాడ్రూప 
వర్ణనాత్మకం కాబట్టి సర్వ దేవతాసామాన్యంగా ఈ విధానం ఉపయోగిస్తుంది. (స్త్రీ 
దేవతాపూజలో గూడా ఇది (శ్రీ, సూక్తవిధానంతో పాటు ఉపయోగించడం ఉంది. 
ఇందులోనూ మధుపర్కం ఉండి ఆభరణం లేకపోడం, ఆభరణం ఉండి 
మధుపర్కం లేకపోవడం, అనేభేదం చూశాం. మంత్రాలు 17 కావడంతో నీరాజనం 
(ప్రత్యేక మంత్రంతో షోడశోపచారాలకు విశేషంగా కన్పిస్తుంది. చివరిదైన వందనం 
అనేది ధాతా పురస్తా త్తని పుష్పాంజలివద్రనే పుష్పాంజలి చేసి ప్రదక్షిణ చేసి నమస్కారం 
చేయడంగా ఆ ఉపచాగంలో కలిసి ఉన్నట్టు గుర్తించవచ్చు. 
శ్రీ సూక్తవిధానం : 
(శ్రియః పంచదశర్చం. (శ్రీ సూక్తంలో 15బుక్కులే వుండడంవల్ల కొన్ని 
ఉపచారాలకు మంత్రాలు తగ్గుతాయి. అందుచేత (శ్రీసూక్త ఫల (శ్రుతిలోనించి 
యళ్ళుచిః, పద్మప్రియే, లక్ష్మీంక్షీర మొదలైనవి తీసుకొని వాడడం జరుగుతున్నది. 
కొన్ని విధానాల్లో మధుపర్కం, మంత్రపుష్పం శ్రీ సూక్తం బుక్కు లేకుండా 
ఇవ్వడం జరుగుతుంది. ఇది యుక్త మనిపిస్తుంది. 
మన్యుసూక్తం : 
వున్యుసూక్తంలో 14బుక్కులే వున్నాయి. ధన్వనా గా-తో 15 చేసి 
(శ్రీసూక్తంలా వుపయోగించడం జరుగుతున్నది. ఇక్కడ మధుపర్కం ఉండడం, 
లేకపోవడంవల్ల భేదాలు. విశాఖానక్షత్రమం[త్రం 2 భాగాలుగా నీరాజన, మంత్ర 
పుష్పాలకు ఉపయోగించడం, ఇంకా వర్షంతు తే విభావరి - (శ్రీ సూక్తం 


—— (| J 


ఢశ్రీశివార్చనమ్‌ స్వగతం 


ఫల[శ్రుతివాక్యం, పీశంగ మృష్టిమం - అని మన్యుసూక్తపారాయణలో ఉపయోగించే 
మం(త్రం వాడడం- ఇలా ఇందులో వివిధభేదా లున్నాయి. 
సమన్వయం : 
ఈ మం|త్రాలతో ఉపచారాలు చేస్తున్న పద్దతుల్ని పరావుర్శ చేస్తే 
చేయవలసిన ఉపచారాలు ప్రధానంగా- 
వాటి కాయాబుక్కు లుపయోగించడం కాకుండా- 
ఏవిధానం (ప్రకారం పూజ చేయదలచుకొన్నామో 
అందులో ఉన్న బుక్కులసంఖ్య ననుసరించి 
ఆయా ఉపచారాలు కొంచెం అటు ఇటుగా చేస్తుండడం జరుగుతున్నదా అనిపిస్తున్నది. 
అందువలననే వాటి ఉపయోగంలో గురుపరంపరనుంచి వచ్చేదయినా వ్యక్తి వ్యక్తికీ 
కూడ భేదం ఏర్పడుతున్న దేమొ. 
ఏమైనా అర్చనం శ్రద్దా (ప్రధానం. 
గ్రంథ (ప్రస్తావన : 
ప్రస్తుత గ్రంథంలో ప్రవేశించే ముందు దాన్ని గురించి కొంచెం అవగాహనతో 
స్వల్పంగా పరిచయం చేసుకోవడం అవసరం గాబట్టి ముందుగా రెండుమాటలు. 
శివుడికి సంబంధించిన అర్చనం. అందునా ఇందులో ప్రధానంగా 
రెండున్నాయి. మొదటిది అభిషేకం. 


అభిషేకప్రియ శృివః, విష్ణు స్త్వలంకార(పీయః, 
సూర్యో నమస్క్మార(పియః గణపతి స్తర్చణ(పీయః, 
దేవీ త్వర్చనా(పియా. 
అని పెద్దలమాటలు. శివుడికి అభిషేకం ఇష్టం. సంతతధారలతో తడుస్తూనే 
ఉండాలి. అభిషేకం ప్రధానంగా - రుద్రాభిషేకం- ఇందులో మొదటి అంశం. 
శివుడు (ప్రధానంగా ఉన్న పంచాయతనం శివపంచాయుతన౦. ఆ 
శివపంచాయతనానికి సంబంధించిన అర్చనం రెండవఅంళం. ఇందులో 


షోడశోపచారాలకు (ప్రాధాన్యం. 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 


అభిేషకవలా పంచాయుతనారృనవటఖా సవుయుం ఉన్నపుడు 

ఆచరింపదగినవిగా, కొంతవరకు దీర్థంగా ఉన్నాయి. కాబట్టి 
లఘువిధానం : 

(శద్ద (ప్రధానం గాబట్టి సమయానుగుణంగా అర్బించుకోవడానికి వీలుగా 
లఘువిధానం చేర్చబడింది. 

నిజానికి ఈకాలంలో ఇటువంటివిధానమే చాల అవసరం. జీవయాకత్ర 
సాగించడానికే అధికసమయం, వెచ్చించవలసివస్తున్న ఈవేగ యుగంలో ఎంత ఆసక్తి 
వున్నా దైవసేవకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోవడం సహజం! శరీర 
మాద్యం ఖలు ధర్మసాధనం కదా. అంచేత జీవనానికి అవసరమైన పనులు మానుకుని 
మరీ దైవసేవచేయమని ఏ శా(స్త్రమూ చెప్పదు. బద్దకించకుండా ఉండడం 
మాత్రమే కోరుతుంది. అందువల్ల భక్తితో, ఆసక్తితో శివసేవ చేసుకోవాలనే సంకల్పం 
కలిగి, అందుకోసం అధికసమయం వెచ్చించలేని వారందరికీ ఉపయోగించడానికి 
లఘువిధానం నేడు అత్యవసరం. 1. ఆచమనం, 2. దీపారాధనం, 3. సంకల్పం, 
4.కలశపూజ, 5.షోడశోపచారపూజ, అనే అంశాలతో (శ్రద్దగా సమగ్రంగా, శివుడిని 
పదినిమిషాల్లో సేవించుకొనే అవకాశం కల్గించే యీ విధానం, అందర్నీ ముందుగా 
శివార్చనం చేసుకోవడానికి భయం తొలగించి సుముఖుల్ని చేయగలదనే సంకల్పంతో 
కూర్చడం జరిగింది. ఇంక రుద్రాభిషేకం మొదలైన ఇందులోని అంశాలన్నీ కూడా- 

ఇందులో ఉన్నట్టు వరుసగా చదువుకుంటూ ఆచరించడం ద్వారా అభిషేకం 
చేసుకోడానికి వీలుగా, అంటే ఇతరులను ఆశ్రయించకుండా, వేర్వేరు విషయాలకు 
వేర్వేరు పుస్తకాలు వెదుక్కోవలసిన అవసరం కలగకుండా వుండే విధంగా కూర్చాలని 
ఈప్రయత్నం. ఇది అపూర్వంగా చేసినది ఎంతమాత్రమూ కాదు. అయినా ఇలా 
చేయడం గూడా ఒక రకమైన అర్చన అవుతుందని ఆత్మతృప్తి. 

అలాగే దేవతార్చన విషయంలోనూ, విధానాలు ఎవరివి వారి పద్దతిగా 
రకరకాలుగా ఉన్నాయి. పురుషసూక్తన్యాసంతోనూ, న్యాసం లేకుండానూ, 
పురుషసూక్త విధానంతోనూ చేయడం, సద్యోజాతాది మంత్రాలతో చేయడమూ, 
మరీ లఘువుగా మంత్రం యేమో లేకుండానే ఉపచారాలు చేయడమూ, అంటే 
నమకాదుల(ప్రయోగం విషయంలోను భేదాలున్నాయి. 


నల 


(శ్రీ/శివార్చనమ్‌ స్వగతం 

సమన్వయ మార్గంలో ఈ గ్రంథంలో (బ్రహ్మమంత్ర, నమక, పురుషసూక్త,, 
(శ్రీసూక్త, మన్యుసూక్త - విధానాలు అయిదూ కలిపి ఇవ్వబడ్డాయి. ఓపికవుండి 
చేయగలిగితే అన్నీ కలిపి చేయవచ్చు లేదా ఏ ఒక్కదానితో షోడశోపచారాలు 
చేయదలచుకుంటే ఆ ఒకమంత్రం మాత్రమె చెప్పి, (క్రింది ఉపచారవాక్యం చెప్పి 
పూజ నడుపుకోవచ్చు. ఆయాస్టలాలలో అవసరాన్నిబట్టి ఒకమం(త్రంలో రెండు 
పచారాలు చెప్పవలసి ఉంది. ఉదాహరణకి (బహ్మమం(త్రాలతోనో, నమకంతోనో 
పూజ చేసేటపుడు - భవోదృవాయ నమః అని చెప్పి శివేన వచసా. ఆచమనీయం 
మధుపర్కం చ సమర్పయామి అని మొదలైనవిధంగా కలిపి చెప్పుకోవాలన్నమాట. 

న్యాసం- దేవతాస్థాపనం మొదలైన ఆయావిషయాలు వుహన్వ్యాసంలో 
చెప్పబడ్డరుద్రాభిషేక విధానం అనుసరించి ఉన్నాయి. కాబట్ట అభిషేక దేవతార్చన 
అంశాలలో కొన్ని విషయాలు పరస్పరం అటు ఇటూ ఉపయోగించుకోవచ్చు. 

ఇందులో కొత్త అంశాలేమో తెలుసుకో దగినవి అంటూ ఉండవు. తెలిసిన 
విషయాలనే, ఒకచోట చూసుకోవడమె ప్రయోజనం. 

వుంత్రాలకు స్వరాలు ఇవ్వడం జరగలేదు. అది గురువుఖతః 
తెలుసుకోవలసిందే. అలా స్వరం తెలుసుకొని ఉంటే మంత్రం, లేకుంటే శ్వోకాది 
ప్రాయంగా పౌరాణిక పద్రతిలాంటిదిగా గ్రహించవచ్చు నని సాధ్యమైనంత వరకు అనర్హం 
కలగకుండా అర్జ్రాని కనుగుణంగా పదానికీ, పదానికీ మధ్య అచ్చులో ఖాళీలు, కామాలు 
వంటి చిహ్నాలు చూపడం జరిగింది. 

మాకు సందేహాలు కలిగినచోట తీర్చి యథార్దం చెప్పే పెద్దలు దురదృష్టవశాత్తు 
మాకు లభ్యం కాలేదు. అందుకే మా ఆలోచనలు స్వగతం అయ్యాయి. 

(భోమాదులవలన కొన్ని (ప్రమాదాలు ఏర్పడి ఉండడం నిశ్చయమే. 
తర్వాతనైనా పెద్దలు సాదరంగా, వాత్సల్యం తో తప్పులను సరిచేసే, ఒప్పులను 
తెలియజేస్తే సంతోషం. 

భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్తు 
అళోకనగర్‌ - గుంటూరు. 


(శ్రీవిఘ్నశ్వర పూజు 


“Oo 
తమలపాకు చివర తూరువెపునకు గా త్త 
ట్లుంచవలెను. ఆతమలపాకును ఒకపళ్ళెములో పోసినబియ్యముపై నుంచ 
వలెను. అగరువత్తులు వెలిగించి దీపారాధన చేయవలెను. నమస్కారము చేసి 


వ్‌ 
ల 


| | | 
ఓమ్‌. దేవీంవాచ మజనయంత దేవా స్తాం విశ్వరూపాః పశవో వదంతి 
| | 
సానో మంద్రేష మూరం దుహోనా ధేనుర్వా గస్మా నుప సుష తెతు॥ 
స Sa జ అవా అనా వతు కూ 
ఇయం ముహూర్త స్పుముహూర్తో ౩స్తు॥ 


య ఖళ్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా। 


తయో స్సంన్మరణా త్పుంసాం సర్వతో జయమంగళమ్‌. 1 
శుకాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌, 
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే॥ 2 
త దేవ లగ్నం, సుదినం త దేవ, తారాబలం చంద్రబలం త దేవ। 
విర్యాబలం దైవబలం దేవ, లక్ష్మీపతే, తే ౩౦ఘ్రీయుగం స్మరామి॥ 3 
యత్ర యోగేశ్వరః కృష్ణో, యత్ర పార్లో ధనుర్ధరః॥ 
తత్ర ణీ ర్విజయో భూతి ధ్రువా నీతి రతి ర్మమ॥| 4 
స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే। 
పురుషస్త మజం నిత్యం వ్రజామి శరణం హరిషమ్‌॥ 5 
సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషా మమంగళమ్‌ 
యేషాం హృదిస్తో భగవా న్మంగళాయతనం హరిః. 6 
లాభ స్తేషాం జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః 
యేషా మిందీవరళ్యామో హృ్‌దయస్తో జనార్దనః. 7 


ర్హారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా మ్యహమ్‌. 8 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


ఘ్నుశ్వరపూజ 
నర్వమంగళమాంగళత్యే! త. స్యా ర్హసాధికే 
శరణ్యే, త్ర్యంబకే, దేవి, నారాయణి, నమో ఆస్తు తే. 9 


( విఘ్నేశ్వరునిపై అక్షతలు వేయుచు నమస్కరించుచూ ) 
శ్రీలక్ష్రీనారాయణాభ్యాం నమః ఇంద్రాది అష్టదిక్పాలకదేవతాభ్యో నమః 
ఉమామేశ్వరాభ్యాం నమః అరుంధతీవశిషాభ్యాం నమః 
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః _సీతారామాభ్యాం నమః 
శచీపురందరాభ్యాం నమః మాతాపితృభ్యాం నమః 

సర్వేభ్యో మహాజనేభ్యో నమః 
(ఆచమనము చేయుచూ) 
ఓంకేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓంమాధవాయ స్వాహా 
(పై మూడు మంత్రములకు తీరముతో ఆచమనము చేయవలెను) 
ఓం గోవిందాయ నమః ఓంవిష్టవే నమః ఓంమధుసూదనాయ నమః 
ఓం|త్రివిక్రమాయ నమః ఓంవామనాయ నమః ఓం శ్రీధరాయ నమః 


ఓం హృషీ కేశాయ నమః ఓంపద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః 
ఓం సంకర్షణాయ న నమః ఓంవాసుదేవాయ నమః ఓంప్రద్యుమ్నాయ నమః 
ఓం అనిరుద్దాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓంఅధోక్షజాయ నమః 
ఓం నారసింహాయ న నమః ఓంఅచ్యుతాయ నమః ఓంజనార్దనాయ నమః 


ఓం ఉపేందాయ నమః ఓంహరయే నమః ఓంశ్రీకృష్ణాయ నమః. 
(నీటిని పైకి ప్రక్కలకు, వెనుకకు చల్లుచూ) 
ఉత్తిష్టంతు భూతపిశాచాః యే తే భూమి భారకాః 


ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 
ఓంభూః, : = ఓం మవాః, ఓగ్‌ంనువః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ం సత్యం. 


ఓంత ళీ నఎవతు er a భరో * దేవస్య ధీమహి ధియో యో నీఃప ప్రచోదయాత్‌ 


ఓ మాపో జ్యోతీ రసో ౩మృతం బ్రహ్మ భూ ర్భువ స్సువ రోమ్‌॥ 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


(తరువాత క్రింది సంకల్పము చెప్పవలెను) 
మమ ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం 

శుభే, శోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య 

అద్య బ్రహ్మణః ద్వితీయపరారే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, 
కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్తే, భరతఖండే, 

మేరో ర్రక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య a ప్రదేశే...... మధ్య ప్రదేశే, శోభనగృహే, 
సమస్త దే వతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన 
వ్యావహారిక చాంద్రమానేన, ...... నామ సంవత్సరే, ...... ఆయనే, 
ba బుతౌ,...... మాసే... పక్షే ...... తిథౌ, ...... "వాసరే. శుభనక్షత్రే, 


మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, 
శ్రీమాన్‌ ...... గోత్రః, ...... నామధేయః, ధర్మపత్నీసమేతః, అహం 
శ్రీమతః...... గోత్రస్య, ....... నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య, 
మమ సకుటుంబస్య, సబాంధవస్య, 
క్షేమ సెర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, 
ధర్మార్ద కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్యర్దం, 
థి డు లు ధి“ దలిధి 
లోక కల్యాణారం, (్రీభవానీ శంకర దేవతా ప్రీత్యర్థం 
అం 
మహాన్యాస పూర్వక (ఏకాదశవార) రుద్రాభిషేకం కరిష్యే, 
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే, 
విఘ్నేశ్వరపూజ 
తదంగ కలశారాధనం కరిష్యే, 
(కలశములో గంధ, పుష్ప అక్షతలు వేసి, కలశమును కుడిచేతితో మూసి) 
కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర సృమాగితః, 
మూలే తత్ర స్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాః స్మృతాః. 
డిశంబరు 22నుండి జూన్‌ 21వరకు ఉత్తరాయణము, 
జూన్‌ 22నుండి డిశెంబరు 21వరకు దక్షిణాయనము. 
ఆదివారము - భానువాసరే సోమవారము - ఇందువాసరే 
మంగళవారము - భౌమవాసరే బుధవారము - సౌమ్యవాసరే 
గురువారము - గురువాసరే శుక్రవారము - భృగువాసరే 
శనివారము - స్థిరవాసరే 


కోటప్పుకొండ చరిత్ర -.. (శ్రీశివార్చనమ్‌ 


విఘ్నేశ్వరపూజ 
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా 
బుగ్వేదో ౩ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః 
ఆంగె బైశ్చగ్లహశా స్సర్వే కలశాంబుసమా శ్రితాః 
మంత్రము: ఆ ఆ కలకీషు ధావతి పవిత్రే వరీషిచ్యతే ఉక ర్యజ్ఞేష పట్ణికే 
ఆపో వా ఇదగ్‌ం స సర్వం, విశ్వా భూతా నారివేః, ప్రజా వా Pe 
పశవ ఆపో, 5న్న మాపో, ఆమ్నీత మావే, న సమా డాహో, విరా డాపీ, 
స్స్వరా డాప మే శ్యతనోగ్‌ం ష్యాపో, జ్యోతీగ్‌ం ష్యాపో, యజూగ్‌ష్యావీ, 
స్సృత్య మాప, స్సర్వాదే దేవతా ఆపో, భూర్భువ స్సువ రాప ఓమ్‌. 
గంగే చ, యమునే, చైవ గోదావరి, సరస్వతి, 
నర్మదే, సింధో, కావేరి, జలే ౩స్మిన్‌ సన్నిధిం కురు. 
ఆయాంతు శ్రీమహా గణాధిపతి (శ్రీభవానీశంకర) పూజార్ధం దురితక్షయ కారకాః 
(కలశోదకంతో దేవుణ్జీ, తననూ పూజా ద్రవ్యాలనూ, సంప్రోక్షించి ) 


(కజకీలతదుంప్రోు చదువుతూ ధ్యానము చేయవలెను) 
ఓం గణానాం త్వా గణవేతిగ్‌ం హవామహే, 
కవిం కేవీనా ముపమశ్రవ స్తమమ్‌ 
జేశష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత 


ఆన శృృణ్వ నూతిఫి స్సీద సాదనం॥ 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


నానా దాకా నా లంకా రవి బిాానా నానా కా నాదా కా దా దానా నారదా దడా గదా రాదా ననా దానా నానా నానరు 


(అక్షత లుంచు ముతా) ఓమ్‌ శ్రీ మహాగణాధిపతయే నము ధ్యాయామి. 
తత్పురుషాయ వి ర్మహా వక్రతుండాయే ధీమహి, 
త నో దంతిః ప్రచోదయాత్‌. ఆవాహయామి. 
శ్రీ మహాగణాధిపతయే నమః, సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి 
(జలములు చల్లుతూ) శ్రీ మహాగణాధిపతయే నమః, 
కూ పాద్యం సమర్పయామి, 
హస్తయోః అర్హ్య్యం సమర్పయామి, 
ముఖే ఆచమనియం సమర్పయామి, స్నపయామి 
| | | 
ఓం ఆపో హి ష్టా మయో భువ స్తానే ఊర్ణే దధాతన మహే రణాచ్ల చక్షసే 
రసః తస్య భాజయ తేహ నీః ఉశతీ రీవ మాతరః 
స్మా అరం గమామ వోయ యస్యక్ష క్షయఘాయ జిన్వధ ఆపో జనయేధా చనః 
శీ మహాగణాధిపతయే నమః, శుద్దోదకస్నా నంసమర్శయామి. 
ఈ ఖీ 
స్పానానంతరం శుద్ధ అచమనీయ ౦ సమర్పయామి. 


ఠః 


| | 
అధీవన్హా సువననా సతత 


| || 
అభిచంద్రా భర్త వేనో హిరణ్యా భ్యశ్వాన్‌ రథినో దేవసోమ. 
శ్రీ మహాగణాధిపతయే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి. 
వస్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 
[| యజోపవీతము వేయుచూ ] 


యజోపవీ పవీత TNE 


అధ అధ J అః అగ 
ఆయుష్య మగ్యం ప్రతిముజ్బ శుభం యజ్ఞోపవీతం బల మస్తు తేజః 
శ్రీ మహాగణాధిపతయే నమః, యజ్లోపవీతం సమర్పయామి 
ఉపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 


టపికొండ చరి'త (శ్రీశీవార్భనమ్‌ 


విఘ్నేశ్వరపూజ 
[గంధము నలంకరించుచూ |] 
| యు | 
గంధద్వారాం దురాధరాం నిత్యపుష్టా ౨ కఅలణ 0 


ane! రయ. 


| స్ట్‌ 
1 
| 
ei 
శ 
| (1 
నే 
yn 


j | 
ఈశ్వరీగ్‌ం సర్వాభూతానాంతా మివ 


థ్రీ మహాగణాధిపతయే నమః, గుం నమ పటు. 


భంధసో సిపి అలంకరణార్థం అక్షతాన్‌ సమర్పయామి. 
శ్రీ మహాగణాధిపతయే న నమః, పుష్పైః పూజయామి. 
(వవ్పములతో పూజించుచూ) 
ఓం సుముఖాయ నమః| ఓం ఏకదంతాయ నమః| ఓం కపిలాయ నమః' 
ఓం గజకర్ణకాయ నమః। ఓం అంజోదరాయనమః। ఓం వికటాయ నమః 
ఓం విఘ్నరాజాయ యనమః।టం గణాధిపాయ నమః| ఓం ధూమకేతవే నమః। 
ఓం గణాధ్యక్షాయ నమః। ఓం ఫాలచందాయనమః। ఓంగజాననాయ నమః। 
ఓం వక్రతుండాయ నమః| ఓం శూర్చకర్ణాయ నమః| ఓం హేరంబాయ నమః| 
ఓం న్కృందపూర్వజాయ నమః| ఓం సర్వ సిద్ధి ప్రదాయకాయ నమః 
ఓం డ్రి మహాగణాధిపతయే నమః, 
నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. 
(అగరువత్తులు వెలిగించి ధూపము వేయుచూ) 
వనస్పత్యుదృ్భవై రవ్యై ర్నానాగంద్రై స్ఫుసంయుతం| 
ఆ(ఘేయ స్సర్వదేవానాం ధూపో ౩యం ప్రతిగృహ్యుతాం॥ 
శ్రీ మహాగణాధిపతయే నమః| ధూప మాఘాపయామి. 


కోటప్పకొండ చరిత్ర (శీశివార్చనమ్‌ 


(దీపము వెలిగించి చూపుచు) 
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం 
గృహాణ మంగళం దీపం త్రెలోక్యతిమిరాపహ. 
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే 
త్రాహి మాన్నరకా ద్బోరా ద్దివ్యజ్యోతి ర్నమో ౩స్తు తే. 
శ్రీ మహాగణాధిపతయే నమః, దీపం దర్శయామి. 
(జలము చల్లుతూ) 
ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 


(నివేదన చేయుచూ) 


ఓంభూర్భువ స్సువీః। తత్సవితు కరణం భో దేవన్య్‌ ధీమహి। 
ధియో యో క ప్రచోదయాత్‌! 
సత్యం త్వర్తేన పముచాన అమృత మన్తు। వా. మసి॥ 
న్‌ శ్రీ మహాగణాధిపతయే నమః, నైవేద్యం సమర్పయామి. 
ఓం ప్రాణాయ స్వాహ; ఓం అపానాయ స్వా ie ఓం వారగా స్యా 


ఓం ఉదానాయ స్వావీః। ఓం సమానాయ స్వా! 
(జలము చల్లుతూ) 
మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. 
| 
వాస్తా ప్రక్షాళయామి. పాదౌ (ప్రక్షాళయామి. 
శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 
[తాంబూలము సమర్పించుచూ |] 
పూగీఫలై స్పకర్నూరై ర్నాగవల్లీదై ర్యుతం 
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ 
శ్రీ మహాగణాధిపతయే నమః, తాంబూలం సమర్పయామి] 
[రుద్రాభిషేకము చివర మాత్రమే నీరాజనము ] 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


[అభివాదము చేయుచూ |] 
సుముఖ శ్రైకదంత శ్చ కపిలో గజకర్ణకః, 
లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, 
ధూమకేతు ర్లణాధ్యక్షః ఫాలచందో గజాననః 
వక్రతుండ శ్ఫూర్చ్పకరో హేరంబ స్కందపూర్వజః, 
( షోడశైతాని నామాని యః పరే చృృణుయా దప్పి, 
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, 


అద 


సంగ్రామే సర్వకార్యేషు విఘ్న స్తస్యన జాయతే॥) 


(| గ్‌ 
ణి 


న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపమ్‌. 
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప, 
యత్పూజితం మయా దేవ, పరిపూర్ణం త దస్తు తే. 
అనయా ధ్యాన ఆవాహనాది షోడళో పచారపూ జయా 


భగవాన్‌ సర్వాత్మకః శ్రీ మవాగణాధిపతిః సు ప్రీతః నుప్రసశ్చః వ రదో భవతు. 
శ్రీ మహాగణాధిపతి ప్రసాదేన ఉత్తరే శుభకర్మణి అవిఘ్న మస్తు 


ఇతి భవంతో బువంతు. 
సదస్యులు ః ఉత్తరే శుభకర్మణి అవిఘ్న మస్తు. 
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్లోమి. 
[ పూజచేసిన పూవు లేదా అక్షతలు శిరస్సున ధరించాలి ] 


శ్రీ మహాగణాధిపతి పూజానంతరం అధ మహాన్యాసపారాయణం కరిష్యే. 


కోటప్పకొండ వరిత్ర (శీశవార్చనమ్‌ 


మవోన్యానమ్‌ 
(నారుద్రో రుద మర్చయేత్‌ ) 
హరిః ఓటం(అధాతః పంచాంగరుద్రాణామ్‌ 
న్యాసపూర్వకం జపహో మార్చనాభిషేకవిధిం ప్యాఖ్యాస్యామ?) 
పంచాంగరుద్రధ్యానమ్‌ 
ఓంకారమం(తసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః 
కామదం మోక్షదం తస్తై ఓంకారాయ నమో నమః 
నమస్తే దేవదేవేశ, నమ స్తే పరమేశ్వర, 
నమ జ వృషభారూఢ, నకారాయనమో నమః. 
ఓంనమో భగవతే రుద్రాయ 


| 
ఓంభూర్భువ స్సువః. ఓమ్‌ నమ్‌. 


1 | | 
నమస్తే అస్తు ధన్వనె బాహుభ్యా ముత నమః. 
| 


| 
యాత ఇషు కృివతమా శం బభూవ తే ధను 
| 


ఓం నమో భగవతే రుదాయ. ఓం నం. పూర్వాంగరుద్రాయ నమః -1, 
మహాడేవం మహాత్మానం మహాపాతకనాశనం 
మహాపాపవారం వందే మకారాయ నమో నమః. 


ఓంభూ రువ saree ఓంమం. 


| కు ఆ 
నిధనపతయే నమః నిధేనపతాంతికాయ నవ 
ఉరా ఇయ నమః ఊర ప్రైలింగాయ నమః 
ధక ఆ న అ 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్బనమ్‌ 


హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. 


సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. 
దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. 
భవాయ నమః. భవలింగాయ నమః. 
శర్వాయ నమః. bas నమః. 
శివాయ నమః, వలింగాయ నమః. 
జ్వ్యలాయ నమః. జ్వలలింగాయ నమ 
ఆత్మాయ నమః. ఆత్మలింగాయ నమః. 
పరమాయ నమః, పరమలింగాయ నమః. 


| | | 
(ఏత త్సోమన్య సూర్యన్య నర్వ ర లింగగ్‌ స్థాపయతి పాణిమంత్రం పవిత్రమ్‌) 


ఓంనమో భగవతే రుద్రాయ. ఓం మం దక్షిణాంగరుదాయ నమః. 2 
ణా 


౦తం జగన్నాథం లోకాను[గహకారణం 


లై 


కోటప్పకొండ చరిత్ర _. గ 


| 
ప్రాణానాం గ్రంథి రసి, రుద్రో మా విశాన్తకః, తే నాన్నే సౌప్యాయన్వ. 
నమో రుద్రాయ విష్ణవే, మృతే ర్మే పాహి. 
| 


ఓం నమో భగవతే రుద్రాయ. ఓం వాం ఉత్తరాంగరుద్రాయ నమః. 4 
యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపిన మోశ్వరం 
యల్లింగం పూజయే న్నిత్యం యకారాయ నమో నమః. 
1 
ఓంభూ ర్భువ సువః. ఓం యం. 
| | 
యో రుదో అగ్నౌయోఅపుసయ ఓషధీషుయో రుదో విశ్వా భువనావివేశ 
| | 
తస్తై రుద్రాయ నమో అస్తు. 
| 
ఓం నమో భగవతే రుద్రాయ. ఓం యం. ఊర్థా వ్రింగరుద్రాయ నమః. 5 
పంచముఖధ్యానమ్‌ 
ఓంభూ ర్భువ న దః. ఓమ్‌ నమ్‌ 
|, -. | | 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
rm | 
త నేన్నే రుద్రః ప్రచోదయాత్‌, 
సంవర్తాగ్నితటిత్‌ ప్రదీప్త కనక ప్రస్పరి తేజోమయం, 
గంభీర ధ్వని సామ వేద జనకం, తామాధరం సుందరమ్‌, 
అరేందుద్యుతి లోలపింగళ జటాభారప్రబదోరగం, 
ళ్తా వా 
వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. 
ఓం నమో భగవతేరుద్రాయ, ఓం నం పూర్వముఖాయ నమః. 1 
ల | 
ఓం భూర్భువ న్సువః. ఓం మమ్‌. 
॥ || | 
అమోశేభ్యో కథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః 


కి ! | 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమస్తే అన్తు మద్రరూపేభ్యః, 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


శో | కాలాభ భమరాంజన ద్యుతి నిభం వ్యావృత్త పింగేక్షణం 
కరోద్భాసిత భోగిమస్తక మణి ప్రోద్దీర్ణ దంష్టాంకురం 
సర్పప్రోత కపాల శుక్తిశకల వ్యాకీర్ణ సచ్చేఖరం 
వందే దక్షిణ మోశ్వరస్య కుటిల బ్రూభంగ రౌద్రం ముఖమ్‌. 
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం స్ట దక్షిణముఖాయనమః. 2 


ఓం భూర్భువ న్వు ఓం శిమ్‌. 
వాసా ప్రపద్యామి, వ వెనమో నమః, 


భవే జీవే నాతిభవే భవస్వ మాం. భవోడ్భీవాయ wa 
"ప్రాలేయాచల మిందు కుంద ధవళం, గోక్షీర ఫేన ప్రభం, 
భస్మాభ్యక్త మనంగ దేహ దహన జ్వాలావళీ లోచనమ్‌, 
ట్రహ్మేంద్రాది మరు బైన స్తు సతిపదై రభ్యర్చితం యోగిభిః 
వందే హాం సకలం కళంకరహితం స్థాణో ర్ముఖం పశ్చిమమ్‌. 


ఓం నమో భగవతే రుద్రాయ, ఓం శిం పళ్ళి హత నమః: 3 


గ, బలవికరణాయ నమో, బలాయ నమో, 
లి ఆ F. (౮ క్‌ 
బల్బప్రమథనాయ నమ, సృర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. 
గౌర తాలు న జ్య 
భూవిక్షేపకటాక్షవీక్షణ ణి లసత్సంనక్తకర్గోత్పలమ్‌ 


| 
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం వాం ఉత్తరముఖాయ నమః. 4 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ఓంభూ ర్చువ స్పువః. ఓం యమ్‌. 


బ్రహ్మాధీపతిర్‌ బ్రహ్మణో ఇఢేవతి ర్వహ్మా 8 ఫివో మేఅస్తు సదాశివోమ్‌. 
క్తావ్యక్త గుణేతరం పరతరం షట్రింశతత్తా క్రత్మకం 

తస్మా దుత్తమతత్త ్వ మక్షర మిదం ధ్యేయం సదా యోగిఖిః. 
ఓంకారాదిసమస్తమం[త్రజనకం సూక్ష్యాతిసూక్ష్మ ంపరం 


శాంతం పంచమ మోశ్వరస్య వదనం ఖంశ్యాపి పి తేకోమయమ్మ, 


ఓం: నమో భగవతీ రుద్రాయ, ఓంవాం ఊర్ధ్వ ముఖాయనమః. 5 
ఆత్నది(గక్షా 


A) oe 
వ ఇ Biss 
ఈశానాపం పె ళ్‌ మేశర్‌ ఇ, హా ( నయా పో రుఆపతి;?, 
ల లు dot బ్ర లు 
ట్‌ 
నైరృుత్యాం పాతు మేరుదో, శాయవ్యాం నీలలోహితః 
మూ 


1. ప్రథమాంగ(రుద)న్యాసమ 
1 యా తే రుద్ర శివా తనూ రఘూ రాహీపకాశినీ 
తయో న స్తనువా శక్తీమయా గిరీశ న్తాధిచాకశీహి.  శిజాయై నమః. 
2. అస్మి న్మవా త్యర్ణవే ఆన్తర్టో భవా జ 


తేషాగీం సహస్రయోజనే కవధన్యోని తన్మసి. శిరసే నమః. 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


| | 
3. సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యోమ్‌ 


| 
౦ సహ।స్రయోజనే ౩వ ధన్వాని తన్మసి. లలాటాయ నమః. 
| | 
శ్వుచిష ద్వసు రంతరికస దోతా వేది షదవీథి రురోణసత్‌ 
| వేస = 9 అజా ము పా 

గ డీ్వమన. 
| జీ 
అ 


ద్రిజా బుతం బృహత్‌. భువో ర్మధ్యాయ నమః. 


థు 
cl 
౨-- 


| 
రస దృత 


5. టకం యజామహే సుగంధిం పృష్టివర్ట్‌నమ్‌ 
అ ie న్మ్మతోో్య మేక్షీయ మామృశీత్‌. నేత్రాభ్యాం నమః 
6. నమ సమ్సృల్యాయ చ చ పథ్యాయచ చ 
శతా యచ అటు నమ స్ఫూదగ్యోయ చ సర యద 
క్‌ శి వనీహే సదా రసో 


నమో నాద్యోయ చవై వళ=య చ చ. కర్గ్ణాభ్యాం నమః. 
7. మూ ఫీ స్తోకే తనయే మాన ఆయేషి మా నో గోషు 

వ మానో ఆ్య్వీషురి రీరిషః, వీరాన్మా ఇష డుద్ర భామితో వీథీర్‌ 

హవిష్కన్లో నమసా జా తే. నాసికాయై నమః. 
8. క ధను స్వ్వగ్‌ం నవస శతీషుధే 

apa శల్యానాం హ్‌ శివో ig సూ భవ. ముఖాయ నమః. 
9. నీషిక్రీనా శితికంఠా శ్శర్వా అధః గామా 

వస్‌ © సవాస్రయోజనే కవ ధస్వాని తన్మసి. కంతాయనమః టీ 

నీలగ్రీవా శితికంఠా దివగ్‌ం రుద్రా ఉపే[్రితాళ 


తేషాగ్‌ం సవాస్రయోజనే ౩వ ధన్వాని తన్మసి. ఉపకంఠాయ నమః. 


కోటప్పకొండ చరిత్ర శ్పిశివార్చనమ్‌ 


| | | 
10.నమ స్తే అ స్వాయుధా యానాతతాయ ధృషవే, 
esac —_నగో డి 


ఉభాభ్యాముతతే నమో బావ 
తే | | 
11యా హేతి ర్మీఢుష్టమ హస్తి బజ్జి వతే ధనుః, 


| | 
త యాస్మాన్‌ విశ్వత స్వ మయక్ష్మయా పరిబ్భుజ. ఉపబాహుభ్యాం నమః 
| | 
12. యే తీర్గాని ప్రచరన్తి స సృకావన్లో నిషంగిణః, 


! 
తేషాగ్‌ం సవా స్రయోజనే 5వ ధన్వాని తన్మసి. హస్తాభ్యాంనమః. 


(అంగుళిన్యాసం) 
| 
సద్య్నోజాతం ప్రపద్యామి స సదో్యోజాతాయ వై నమో నమః, 
| | | 
భవే భవే నాతిభవే భవస్వ మాం, భవోద్భృవాయ నమః. అంగుష్టాభ్యాం నమః 


వామదేవాయ sea జ్యేష్ణాయ నమ్‌ గ్రేష్టాయ యనమో 

రుద్రాయ నమః at నమః Vales నమో 

బలీవికరణాయ నమో బలాయ నమో బలీప్రమథ నాయనమ 

beak a మనో గాక నమః. తరనీభ్యాం నమః 
న రే నీమశే స్తే అస్తు స్నేమత్రమూపే పేభ్య!. మధ్యమాభ్యాం నమః 

తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 

త నో రుద్రః వ్రత్రోకయేళ్‌ అనామికాభ్యాం నమః. 
ఈశాన స్ఫర్వేవిదానా మిశ్వర సర్వభూతానాం బ్రహ్మా గా పతిక్‌ 


టహ్మణో కధీపతిర్‌ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్‌. కనిష్టకాభ్యాం నమః 


న 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 
rrr కారాల కా కాదా ననన దా నారదా లా అకారాది నాలా ననన ననన 


13. నమో వః కిరికేభ్యో దేవానాగ్‌ం వృదయేభోక 

నమో విక్షీణకిభ్యో నమో విచిన్వత్కేభ్యో 

నమ్‌ అనిర్‌హతేభ్యో నమ ఆమోవత్వేభ్యః. = వ్యాదయాయనమః 
14. నమా గణేభ్యో గణపలిభ్య శృ వో నమో 


| | | 
రూపేభ్యో విశ్వరూ పేభ్య శ్చవో నమో నమః. పృష్ణాయ నమః 


fj 
గ 
రి 


15. నమ స్తక్షభ్యో రథ్గకారేఖ్య శ్చ వో నమో 
| | 
ధన్యః కర్మారేభ్య శృవో నమోనమః. _ కక్షాభ్యాం నమః. 


| 
బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో 


| | 
18. హిరణ్యగర్చ నృమవర్త తాగే భూతస్య జాతః పతి రేక ఆసీత్‌, 


పిసకం బిభ దాగీహి కట నమః 
er il | | 
20. యే భూతానా మధిపతయో విశిఖాసః కపర్షినః, 


| | 
తేషాగ్‌ం సహ స్రయోజనే కవ ధన్వాని తన్మసి., గుహ్యాయ నమః. 
(14పృష్ణ 20 గువ్యూ, 21 అండ, 22 అపాన, 27 పాదములను నృశించినపుడు నీరు తాకాలి.) 


———— (5D) 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్భనమ్‌ 


21యే అన్నేష మ వివిధ్యేంతి పాత్రము పిబతో జనాన్‌, 


| 
షాగ్‌ం సహ(స్రయోజనే ౩వ వ ధన్వాని తన్మసి. అఆండాభ్యాం నమః. 


ర 


ఆ 


oh 
2, నశేరాజ్రాతవీడాః అ అక్షరం పరమంపదమ్‌, వేదానాగ్‌ం విరే ఉత్తమమ్‌! 


9 


జాతవేదసేశి శిరసి మాతా, బ్రహ్మ భూ ర్నువ నువ రోమ్‌, అపానాయ నమః 


| | 
23.దూ నో మహాన్త, మ ముత మా న అర్భకం, 


మాన ఉక్షీన్త, ముత మా నే ఉక్షితమ్‌, 
| 
మానో వధీః పితరం, మోత మాతరం, 


| | 
sh టా ఊరూభ్యాం నమః. 


| | 
౧వతత ధనాః పీనాకహాన్త కృత్తవానాః. జానుభ్యాం నమః, 


M5, సడ్‌ంసృషణి త్నోమపా ట్ర మ్య శరీీంర ఢీ సన్వా ప్ర పతీహితావి రే, 
తాల Og —. oD 


| 
హామితాగీం అపబాధమానః. జంమాభ్యాం నమః 


26. విశ్వం భూతం భువనం చిత్రం ఏహుధా జాతం జాయమానం చ యత్‌ 


WP | F- 
సర్వో హేషరుడ్ర స్తస్టై రుద్రాయ నమో అస్తు. గుల్ళాభ్యాం నమః 


అ 


| | 
27. యే పథాం పథి రక్షయ ఐలబృదా యవ్యుధః. 
= a 
తేషాగ్‌ం సహ(స్రయోజనే నే ౩వ ధన్వాని తన్మసి. పాదాభ్యాం నమః. 
28. అ థ్యవోచ దధివక్తా ప్ర ప్రథమో దైప్యో భిషక్‌ 


అహీక్‌శ్చ స gis న న్దంభయ స్థ వశ యాతుధాన్యః. కవచాయ నమః 


డా 


కోటప్పకొండ చరిత్ర (శ్రి/శివార్బనమ్‌ 


| 
29. నమో బిల్మికీ చ కవ చినేచ 


నమ శ్ర వాటే చ శ్రుతసేనాయ చ. ఉపకవచాయ నమః 
30. నమో అ అస్తు నీల గ్రీవాయ సహస్రాక్షాయ మోడు 

అథో మేల అస్య సత్వోనో కవాం తేభ్యో కరం నమ్‌ః. తృతీయనేత్రాయ నమ 
31 ప్రమేంచ ధన్నన స్త్వ ముభయో రార్తీయో ర్యామ్‌, 

యాశ్చీతే వాళ ఇష్‌వః పరా తా భీగవో భధ అసాయ ఫట్‌. 
య ఏతావేంత శ్చ శ్ర హీయూగ్స్‌న్న దిశో రుద్రా ఏతస్టిరే, 
తేషాణ్‌ం సవహాస్రయోజనే ౩వ ప ధన్వాని తన్మసి. ఇతి దిగ్బంధః. 


2. ద్వితీయాంగ(రు ద్రున్యాసమ్‌ 


ఓం నమో భగవతే రు:శాయ. (ఇతి వళ న సేత్‌.) 


ఓం ఓల స్మ! నమః ఓ సూ న 

ఓం మోం లలాటాయ నమః, ఓం భం ముఖాయ తమః 

ఓం గం కంఠాయ నమః, ఓం వంహృదయాయ నమః. 

ఓం వే? ia క్షజహాస్తాయ నమః, ఓం రొంచామహపషపాయ నమః. 

ఓం (దాం నాఖ్యై నమః, ఓం యం పాదాఖల్యం నమః. 
3. Sterne 


(1 


దోగ్టజాతం ప్రేవద్యామి సద్యోజా జాతాయ వై నమో నమేః. 

భవే ns నాలీభవే భవస్వ మాం, భవోద్భీవాయ నమః. పాదాభ్యాం నమః 
వామదేవాయ నమీ క్ష్యేష్టాయ నమే గ్రేష్టాయ నమో 

రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో 
బలీవికరణాయ నమో బలాయ నమో బలీ ప్రమథనాయ నమ 


| | || 
స్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఊరుమధ్యమాభ్యాం నమః 


rrr 4 


rr = 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్పనమ్‌ 


అఘోతీభ్యో ౩థ్ర ఘోరేట్యో ఘోర ఘోరీతరేధ్యః 
సత్వీభ్య న్నర్వశత్వీబ్యో నమీ స్తే అస్తు రుద్రహాపేభ్యః. వృదయాయ నమః 
తత్పుఠుషాయ విద్మహే, మహాదేవాయ్‌ ధీమహి, 

త స్నో రుద్రః ప్రచోదయాత్‌. ముఖాయ నమః. 
ఈశాన స్సర్వీవిద్యానా మోశ్వర సర్వభూతానాం బ్రహ్మాధీపతిర్‌ 
బహ్మణో ఆదీపతిర్‌ బ్రహ్మో శివో మే అస్తు సదాశివోమ్‌. మూర్భ్నే నమః. 

హంసగాయ శతి 
అస్య శ్రీహంసగాయ త్రీమహామంత్రస్య.. 
ఆత్మా బుషిః, పరమాత్మా దేవతా, అవ్యక్తగాయ క్రీ ఛందః, 
(హం బీజం, సః శక్తిః, సో 9హం కీలకం) 


హంసగాయత్రీప్రసాదసిద్ధ్యర్థే హంస గాయత్రీజపే వినియోగః. 


కరన్యాసం అంగన్యాసం 
హంసాం అంగుష్టాభ్యాం నమః. హంసాం హృదయాయ నమః, 
హంసీం తర్జనీభ్యాం నమః. హం సీం శిరసే స్వాహో. 
హంసూం మధ్యమాభ్యాం నమః. హంసూం శిఖాయై వషట్‌. 
హం సైం అనామి కాభ్యాం నమః. హం సైం కవహీయ హుం. 
 హంసౌం కనిష్టికాభా్యాం నమః. హంసౌం నేత్రత్రయాయ వౌషట్‌. 


| | 
హం సః కరతల కరపృషాభ్యాం నమః. హంసః అస్తాయ ఫట్‌. 
అ = = 
భూర్భువ స్ఫువ రో మితి దిగ్బంధః. 


———————————— (| 5D) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ధ్యానమ్‌. గమాగమస్థం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారమ్‌। 
పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపమ్‌ 
దేహో దేవాలయః ప్రోకో జీవో దేవ స్స్పనాతనః। 
త్యజే దజ్ఞాననిర్మాల్యం సోకహంభా వేన పూజయేత్‌॥ 


హంస హంసః పరమహంస సో కహం హంస స్స కహం వహాంసః, 
హంస హంసాయ్‌ విద్మహే, పరమహంసాయ్‌ ధీమహి, 
త స్నో హంసః ప్రచోదయీోత్‌. 
హంస హం సేతి యో బ్రూయా ద్గంసో సామ సదాశివః. 

సంపుటీకరణమ్‌ 

(ఇంద్రాదీన్‌ దిక్షు విన్యస్య) ఓంబూ ర్భువ నువే. ఓం టం 

త్రాతార మిండ్రీ మవితార మింద్రగ్‌ం 

హావ వానే సుహవగ్‌౦ కూర మింద్రీమ్‌। 

మువేనుశ్షక్రం పేరువూత మింద్ర దగ్గ్‌న్వ స్తీ సో మఘ హీధా త్వింద్రీః. 
ఓం నమో భగవతే రుద్రాయ. ఓం ఓం పూర్వదిగ్భాగే ఇంద్రాయ నమః. 1 

ఓం భూ గ్భువ స్సువీః ఓం నం. 

త్వ స్నో అ అగ్నే వ కుణన్య విద్వాన్‌ దేవస్య హేడో పీయాసిసీష్టాః 

యజీషో శ వహ్నీ తమళ్ళోకుచానో విశ్వా ద్వేషా షాగ్‌ంసి సి ప్రమేము గ్యన్మత్‌. 
ఓంనమో నే రుద్రాయ. నం ఓం. క లం అగ్నయే నమః.2. 

ఓంభూ ర్భువ స్సుపః ఓం మోం. 

సుగం నః పంథా మభీయం కృణోతు, యస్మి న్న క్‌త్రే యమ ఏతి mus, 

యహ్మీ న్నేన మభ్యషీంచంత దేవాఃత ద్‌స్య చిత్రగ్‌ం వావిహే యజామ. 
ఓం నమో భగవతే రుద్రాయ. మోం ఓం. దక్షిణదిగ్భాగేయమాయ నమః. 3. 


కోటప్పకొండ చరత . శ్రీ/శివార్చనమ్‌ 


న కట... 


ఓంభూ ర్భువ స్సువే£. ఓం భం. 
| 
అసున్వం త మయజమాన మిచ్చ స్తే స్తే నే స్యేత్యాం తస్కర స్యాన్వేషి 


& 


అన్యమ స్మ దీచ్చసాత ఇత్యానమో దేవీ నిర్భతే తుభ్యో మస్తు. 
ఓం నమో భగవ ol రుద్రాయ. భం ఓం. నిర్భతిదిగ్భాగే నిర్భతయే నమః. 4. 
ఓంభూ ర్భువ న్సువీ. ఓం గం. 
త త్త్వాయామి బ్రహ్మణా వండీమాన స్త దాళొస్తేయజీమానో 'హవిర్భేః, 
అపేడమానో వరణేవాబొ ధ్యురుశగ్‌ంస మాన ఆయుః ప్రమోషీః. 
ఓంనమో భగవతే రుద్రాయ. గం ఓం. పశ్చమదిగ్భాగే వరుణాయ నమః, 5. 
ఓం భూర్భువ] స్సువే.. ఓం వం. 
ఆ నో ని యుద్బీ శనీ భి రధ్వరగ్‌ం సీ హగస్రిణీభి రువేయాహి జ్‌ 
వాయో పనే న్‌హవిషీ మాదయస్వ యూయం వాత స్వస్తిధి స్సడొ నః. 
ఓంనమో భగవతే రుద్రాయ, వంఓం. వాయవ్యదిగ్భ్ళాగే వొయదే నమః.6. 
ఓంభూ దృ సువః ఓం తం. 
వయగ్‌ం సోమద్రతే తవే, మనీ స్త నూషు వీప్రేత, 
ప్రజాజీ అతో అశీమహీ, ఇంద్రాణీ దే, దేవీ సుభగా సుపల్నే. 
ఓంనమో భగవతే రుద్రాయ. తేంఓం. ఉత్తరదిగ్భాగే కుబేరాయ నమః. 7. 
ఓంభూ ర్భువ స్సువీః, ఓంరుం. 
త మిళానం జగేత స్త్రస్థుషస్సతీ మ్‌, 
ధ్రియం జీన్వ మవీసే హూమహే వయమ్‌, 
పూషానో యత్గావేడీ సామే ద్వృథే రీక్షితా పాయు రడీబ్ధ స్వ స్తయీ. 
ఓం నమో భగవతే రుద్రాయ. రుంఓం. ఈళాన్యదిగ్భాగే ఈశానాయనమః. & 


————————————— (5D) 


కోటప్పకొండ చరిత్ర __ శ్రీశివార్చనమ్‌ 


ఓంభూ ర్భువస్సువే 8. ఓం (ద్రాం. 
అస్మే రుడ్రా మిహనా పర్వీతాసో వృత్ర హత్యే భరీవూతో న దోషాః, 
య శృం నేతే స్తువతే ధాయీ వజ షంద్రా జ్యేష్టా అస్మాం అవంతు దేవాః. 
ఓం నమో భగవతే రుద్రాయ. ద్రాం ఓం. ఊర్థ్వదిగ్భాగే ఆకాశాయ నమః.9. 
ఓంభూ ర్భువ స్ఫూప్‌. ఓం యం. 
స్యోనా వృేథ్ధివీ భవా నృక్షరా ని నివేశీనీ యచ్శాన న శృర్మ్‌న సప్రథాః 
ఓంనమో భగవతే రుద్రాయ. యం ఓం. అధోదిగ్భాగే పృథివ్యై నమః. 10. 
దశాంగరౌొదీకరణమ్‌ 
ఓంభూ ర్భువ స్సుపేః. ఓం ఓం. 
ఓం నమే శంభవే చ చమ యో భవే చ చనమే శృంకరాయ చ మయస్కరాయ చ 
నమే శృివాయే చశివతీరాయ చ. 
త్రాతార మింద్ర మవితార మింద్రగ్‌ం 
వావే హవే సువావగ్‌ం శూర మింద్రీమ్‌, 
మువే నుశకం ప్పేరుహూత మింద్రగ్గ్‌ స్వస్తి లో మఘ హీ ధా స్వంద్రీః ॥ 
ఓం నమే శృంభవే చీ మయో భవే చనమే శృంకరారోో చ మయస్కరాయే చ 
నమే శృివాయ్‌ చ శివతీరాయ చ. 
(ఓంనమో భగవతే రుద్రాయ.) ఓం ఓం లలాటస్మానే ఇంద్రాయ నమః 1 
ఓంభూర్భువ సుమీ ఓంనం. 
ఓం నమే శంభవే చ చ మయో భవే చ నమే శృంకరాయే చమయ యస్కరాయ్‌ చ 
నమే శృివాయే చశివతరాయ చ, 


కోటప్పకొండ చరిత్ర ( శ్రీ/శివార్చనమ్‌ 


త్వస్నో అగ్నే వరుణస్య విద్వాన్‌ దేవస్య హేడో వీయా యాసిసీష్టాః 


యుడీస్తో వహ్నా తమళ్యోపేదానో విశ్వా ద్వేషాగీంసి ప్రముము గ్యన్మ్యత్‌. 


ఓం నమే శ  శృంభిే చ చీ మయో భజే చ నమే శృంకరాయే చ త. చ 
నమీ శృివాయే చ శ్రి వతరాయ చ. 
(ఓం నమో భగవతే రుద్రాయ.) నం ఓం, నేత్రస్థానే అగ్నయే నమః. 2 
ఓంభూ ర్భువ స్సువేః ఓం మోం. 
ఓం నమే శృంభజే చీ మయో భవే చ నమే శృంకరాయే చ మయస్కరాయ చ 
నమే శృివాయే చశివతేరాయ చ. 
నుగం నః పంథా మభయం కృణోతు, య్‌స్కి న్నక్షీత్రే యమ ఏతి రాజీ, 
యస్మీ న్నేన మభ్యష్నీంచంత దేవాఃత ద్‌న్య చ్వితగ్‌ం హవిషా యజామ, 
ఓం నమే శృంభవే చీ మయో భకే చ నకు ళ్ళంకరాయ్‌ చ మయస్కరాయ్‌ చ 
నమే శివాయ్‌ చ శివతీరాయ చ, 
(ఓంనమో భగవతే రుద్రాయ.) మోం ఓం. కర్ణస్థానే యమాయ నమః. 3 
ఓంభూ ర్భువ న్సువే 4. ఓం భం. 


|| i ! || | 
ఓం నమే శృంభకే చే మయో భవే చ్చ నమే శృంకరాయ చ మయస్కరాయ చ 


ఓం అసున్వం తవ saan మిచ్చే స్తే స్తేన స్యేత్యాం తస్కీర స్యొన్వేషి 
అన్యమస్మ దీ చృసాత్‌ ఇ క్షతాషైన నమో దేవే నిళ్ళతే తేతుష్యో మస్తు. 
ఓంనమే శ సు శంభవే చ చే మయో భవే చ చనమే శృంకరాయ చ మయస్కరాయ చ 
నమే శివాయ్‌ చి వతేరాయ చ, 
(ఓం నమో భగవతే రుద్రాయ.) భం ఓం. ముఖస్నానే నిర్భతయే నమః. 4 


Ee) uu 
sr 


కోటప్పకొండ చరిత్ర (శ్పిశివార్చనమ్‌ 
నానా న నాదా ాలు. 


ఓంభూ ర్భువ స్ఫుపల. ఓం గం. 
ఓంనవు మే శృంభవే చ చ మయో భవే చ నవే శృంకరాయే చ మయస్కరాయ చ 
నమే శి శివా వాయ్‌ చ శివతీరాయ చ. 
త త్త్వాయామిబ్రప్మాణా వందీమాన స్త దాళాస్తే యజ మానో హవిర్భీః, 
అహేడమానో వరు ణజెవాజో ధ్యుటుశగ్‌ంస మాన ఆయుః ప్రమోషీః. 
ఓం నమే శృంభవే చే మయో భవే చ నమే శృంకరాయే చ మయస్కరాయే చ 
నమీ శివాయ్‌ చశివతేరాయ చ. 
(ఓంనమో భగవతే రుద్రాయ.) గం ఓం. బాహున్నానే వరుణాయ నమః. 5 
ఓంభూ ర్భువ వ స్సువేః, ఓం వం. 


| | 
ఓం నవు ళృంభ, భవే చీ మయో భవే చ నమే శృంకరాయ చ మయస్కరాయ చ 
చశి 


(ఓం నమో భగవతే sa వంటం. నా నాసికాస్థానే వాయవే నమః. 6 
ఓంభూ ర్భువ న్సువే $. ఓంతేం. 
ఓం నమే శృంభవే చే మయో భవే చ నమే ళృంకరాయ్‌ చ మయస్కరాయే చ 
నమే శృివాయే చ శివతీరాయ చ. 
వయగ్‌ం సోమనవ్రతే తవే, మనే స్త్రను 


| - 
ప్రజావంతో అశీమహి, ఇంట 


160 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


|) | || | 
ఓం నమ శంభవే చ మయో భవే చ నవు శృంకరాయ చ మయస్కరాయ్‌ చ 
నవే శృివాయే చ శవ రాయ చ. 
(ఓం నమో భగవతే రుద్రాయ. ) తేంఓం. జఠరస్నానే వరుణాయ నమః. 7 


ఓంభూ ర్భువ స్సుజీ ః. ఓంరుం. 
| | | | | 
ఓంనవు శృంభవే చ మయో భవే చ నమ శృంకరాయ చ మయస్కరాయ చ 
| —- J, వ > 
నమ శివాయ్‌ చశివతరాయ చ. 
— In. i wall 
త మోళానం జగత స్త స్థుషస్పతి మ్‌, 
ధియం జిన్వ మవీసే హూమహే వయమ్‌, 


| | 

పూషా నో యథావేద సామ సే ద్వ్రథే రక్షితా పాయు రదబ్ధ స్ట స్తయే. 
a 

ఓంనమే శృంభవే చే మయో భనీ చే నముశ్ళంక్రరాయు చ మణ యన్కర రాయ చ 


నమే శృివాయే చశివతరాయ చ. 
(ఓంనమో భగవతే రుద్రాయ.) రుంఓం. నాభిస్తానే ఈశానాయనమః. రీ 
ఓంభూర్చువ న్సుపేః ఓం దాన. 
ఓం నమే శృంభనే చ మయో భజే చ నమీ శృంకరాయ్‌ చమ యస్కరాయ్‌ చ 
నమీ శృివాయే చశి శివతీరాయ చ. 
అస్మే ర a మిహనా వర్వకానో వృదత్ర హత్యే భరీహూతో స జోషోః, 
య hg సీతే స్తువతే ధాయీ వజ ఇంద్రా జ్యే క్రిష్ణా అస్మాం పేవంతుదేవాన 
ఓం నమే శంభవే చ చీ మయో భవే చ నమ Wri మయన్కరాయ్‌ చ 
నమే శివాయ చశివతరాయ చ. 


| 
(ఓం నమో భగవతే రుద్రాయ.) ద్రాం ఓం. మూర్నసానే ఆకాశాయ నమః 9 


ఛి 


కోటప్పకొండ చరిత్ర _శ్రీశివార్చనమ్‌ 


ఓంభూ ర్భువ స్సువీః, ఓం యం, 
ఓం నమే శంశనే చే మయో భవే చ నమే శృంకఠాయే చ మయస్కరాయే చ 
నమే శివాయ చ శివతేరాయ చ. 
స్యోనా వృేథివీ భవా నృక్షరా ని వేశీనీ యచ్చాన న శృర్మ్‌ స సప్రథాః, 
ఓం నమే శృంభవే చే చ మయో భవే చ నమే శృంకరాయ చ మయస్కరాయ యే 
నమీ శివాయ చశివతేరాయ చ 
(ఓం నమో భగవతే రుద్రాయ.) యం ఓం. పాదస్తానే పృథివ్యైనమః. 10 
గ రౌదీకరణమ్‌ 
ఓంభూర్భువ న్సువేః ఓం అం. విభూర్‌ సిప్రవా హీజో రౌద్రే శావీకేన 
పాహి మోగ్నే పిషృ mre మూ మీ మా హిగ్‌ంసీః, 
ఓం నమో భగవతే నత అం ఓం శిఖాయై (శిఖాస్సానే రుద్రాయ) నమః 1 
ఓంభూర్భువ స స్సువః. ఓం ఆం. వహ్నీ రసి సత్తుతావాక్లో రౌడ్రే ణాసీకేన 
పాహి మోగ్నే పిపృహి మావ హీ మా హిగ్‌ంసీః. 
ఓంనమో భగవతే ai ఆంఓం శిరసే (శిరస్‌సానే రుద్రాయ) నమః. 2 
ఓంభూర్భువ స్సువీ ఓ. ఓం ఇం. శ్వాత్రో కసి వే శద ణాసీకేన 
పాహి మ్‌గ్నే పిపృహి మా మీమ హిగ్‌ంసీః. 
ఓం నమో భగవతే రుద్రాయ. ఇంఓం మూరే (మూర్ధ్నస్థానే రుద్రాయ) నమః 3 
ఓం భూర్భువ స్సుజీః. ఓం ఈం. తుథోసి విశ్వవేదా Fe ణాసీకేన 


పాహి మీగ్నే పిపృహి మా హీ మా హిగ్‌ంసీః. 


ఓం నమో భగవతే రుద్రాయ. ఈం ఓం లలాటాయ (లలాటనస్మానే రుడ్రాయ) న నమః 


స్‌ ఇట షి క్‌ 
క్‌ టప్పుకొండ చరిత్ర | 2/శివార్పునవు 
సే 


ఓంభూ ర్భువ స్సువః, ఓం ఉం. ఉశి గీసి కవీ రౌద్రే ణానీకేన 
పాహి మ్‌గ్నే పిపృహి న మీమా హిగ్‌ంసీః. 
ఓంనమో భగవతే రుద్రాయ. ఉంటం నేత్రాభ్యాం (నేత్రస్థానే రుద్రాయ) నమః. 5 
ఓంభూ ర్భువ స్సువేః. ఓం ఊం, అంహోూరి రసి ఆధారే రీ రౌద్రే ణావీకేన 
పాహి మోగ్నే పిపృహి మా మామా హిగ్‌ంసీ:. 
ఓంనమో భగవతే మహా ఊం ఓం కర్ణాభ్యాం Won నమః. 6 


సీ 
ఓంభూ ర్భువ స్సువేః. ఓంబుం.అవన్యురసి దువే గన్‌ రౌదదే ణాగీకేన 


పాహి మోగ్నే పిపృహి మా మామా హిగ్‌ంసీ!. 


ఓంనమో భగవతే లు బుంటం ముఖాయ (మఖా నేరుడ్రాయ) నమః 7 
ఓం భూర్భువ స్సువేః. ఓంబూం. a, ర్‌సి మార్తాలీయో రౌడ్రే ణానీకేన 
పాహి మోర్నే పిపృహి మా మీ మా హిగ్‌ంసీః, 

ఓంనమో భగవతే లా బూం ఓం కంఠాయ (కంఠస్థానే రుద్రాయ) నమః. ర 
ఓంభూ ర్భువ స్సువే £. ఓం%ం. సమా డీసి కృళానూ రౌ దే ణానీకేన 
పహియ్‌త్వ పదవా మూ మా హైరాకు 

ఓంనమో భగవతే wan బాహుభ్యాం (జావుస్తానే రుద్రాయ) నమః9 
ఓంభూర్భువ స్సువేః, ఓరి. పరి క టం. రౌడే ణానికేన 
పాహి మీగ్నే పీపృహి మా మీమా హిగ్‌ం 


ఓం నమో భగవతే అ నో bes EE రుద్రాయ) నమః, 


పా హి fae 


ba 


ఓంనమో భగవతే రుద్రాయ. ఏంటఓం౮ాన నాట్య ( (నాభిసానే రుద్రాయ) నమః. 11 


3 


—_—_ 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


ఓంభూ ర్భువ న్సువేః. ఓంఐం. అసేంమృషో కసి హవ్యనూదో రౌ దే ణావీకేన 
పాహి మోగ్నే పిపృహి మా మీమా హిగ్‌ంసీః. 
ఓం నమో భగవతే రుద్రాయ. ఐం ఓం కట (కటిస్థానే రుద్రాయ) నమః. 12 
ఓంభూ ర్భువన్సువేః. ఓంఓం. బుతథా మాసి సువీర్యోతీ రౌదే ణాసీకేన 
పాహి మోర్నే పిపృహి మా మూ మా హిగ్‌ంసీః, 
ఓం నమో భగవతే రుద్రాయ. ఓం ఓం ఊరూభ్యాం (ఊరుస్తానే రుద్రాయ) నమః 13 
ఓంభూ ర్భువన్సువే ః. ఓంబొం, బ్రహ్మీజ్యోతిరసి సుపేర్గామా రౌద్రే ణాసీకేన 
పాహి మీోర్నే పిపృహి మా మూ మా హిగ్‌ంసీః. 
ఓం నమో భగవతే రుద్రాయ. బౌం ఓం జానుభ్యాం (జానుస్తానే రుద్రాయ) నమః 14 
ఓం భూర్భువ స్సువే£. ఓం అం. అజీో క స్యేకపాద్‌ రౌదే శావీకేన 
పాహి మీూర్నే పిపృహి మా మూ మా హిగ్‌ంసీః. 
ఓం నమో భగవతే రుద్రాయ. అం ఓం జంఘాభ్యాం (జంఘాస్తానే రుద్రాయ) నమః 15 
ఓంభూ ర్భువ స్సువేః. ఓం అః. ఆహ రసి బుధ్నియో రౌదే ణానీకేన 
పాహి మోగ్నే పివృహి మా మే మణ హిగ్‌ంసీః. 
ఓంనమో భగవతే రుద్రాయ. అః ఓం పాదాభ్యాం (పాదస్తానే రుద్రాయ) నమః. 
త్వ గస్థి గతై సర్వపాపైః ప్రముచ్యతే, సర్వభూతే ష్వపరాజితో భవతి. 
తతో భూత, (పేత, పిశాచ, బహ్మరాక్షస, యక్ష, యమదూత, శాకినీ, ఢాకినీ, 
సర్ప, శ్వాపద, తస్కర, జ్వరాది ఉపద్రవజ ఉపఘాతా స్సర్వే జ్వలంతం 
పశ్యంతు. (యజమానగ్‌ం రక్షంతు) మాం రక్షంతు. సర్వజనాన్‌ రక్షంతు, 


He ర తాతల లలత నవాని 


కోటప్పకొండ చరిత్ర 


4. చతుర్గాంగ(రుద్ర)నా 


అ! wo 


(శ్రీశీవార్చ్భనమ్‌ 


అకా 
ర్ట్‌సయి 


అత్యన్‌క్షా 


| 
గతి రుషతా మాజ్యం విచ్చిన్నం యజగ్‌ం స సమిమం దధాతు 


= 


| | 
ప్రభా నవ స్పిస్రుతే నాక మచ్చ ఫ్యై నమః. 
| 
3. ఆగ్సి ర్నూరా దివః కకుతుతిః పృథివ్యా అయం 
_— అజా శ్రి భో అలా య ౪ తీ 
అపాగ్‌ం రేాగ్‌ం జిన్వతి తల 
| | ll 
4. మూర్గానం దివో అర రతిం పృథివ్యా వైశ్వానర మ మృతాయ జాత మగ్నిం 


|. 
కవిగ్‌ం నమాజ మతిథిం జనానా 


మానన్నావె పాత్రం జనయంత దేవాః. 


కంఠాయ నమః 


| | 
ర్స్‌ మర్మాణితే వర్కీఖి శ్చాదయామి సోమ స్వారాజా ౩మృతే నాభివ స్తామ్‌ 


జయంతం త్వా మనుమద దేవాః. ముఖాయ నమః 
6. జాతవేదా యది వా పావకో ఆసీ వైశ్వాన శ్వానరో యదీ వా వైద్యుతో ఐసీ 
శం ప్రజాబ్యో, యజమానాయ య లోకమ్‌, 
ఊర్జం ష పుష్టిం దధీ దభ్యా పవ వృత్స్య. శిరసేనమః 


వో ఇకా 
౨ టప్పుక్‌ ౦డ చరి(త్ర / శివార్చనమ్‌ 


॥ | | 
అహ్మాోత్మన్వ క త పలా సమాత్మ నాపద్యే యేతి. 


| 
ఆశ న్నాత త్మ న్ని న్ని క్యామంత్రయత. తసె దశమగ్‌ం వూతః ప్రత్యశృణోత్‌ 


స దశీహూతో కభవత్‌. దీశహూతో హవైనా మైషః. 
| ( || Il జ | | 
తం వా ఏతగ్‌ం దశహూతగ్‌౦ సంతం. దశహోే తే త్యాచక్షతే పరో క్షేణ. 


a 
| 
పరోక్షప్రియా ఇ ఇవ ల 1 


ఆత్మ నా నా షత ని న్ని ర్యామంత్రయత, తే స్తె సప్త మగ్‌ హూతః ప్రల్యీశృణోత్‌ 


స సపవళాతో కభవత్‌. సప్త వళాతో ప హ వైనా మైషః. 


అని 


తం వా ఏతగ్‌ం సప్రవభాతగ్‌౦ సంలీం. సప్తహో తే త్యాచేక్షతే క్షతే పరో క్షీణ. 


పరోక్ష ప్రియా ఇవ హి దేవాః. 
| 
అత్మ న్నాత్మ న్ని త్యామేంత్రయత. తస్మై షష్టగ్‌ం హ హూతః ప్రత్యీశృణోత్‌: 
|| 
సషడూలో ౨భవత్‌. 2 


ఆత్మ న్నాత్మ న్ని త్యామేంత్రయత, తసి పంచమగ్‌ం హూతః. ప్రత్యశృణోత్‌ 

సపంచీవూతో భవత్‌, పంచేహూతో హ వైనా మైషః. 

తంవా ప్రతగ్‌ం పంచేహూతగ్‌ం సంబీం, పంచే వోకే త్యాచేక్షతే పరోక్షిణ. 3 
మోక్ష ప్రియా ఇవ హొ దేవాః. 

ఆత్మ న్నాత్మ న్ని క్యామత్రమక తస్తే చత్తుర్ధగ్‌ం హూతః ప్రత్యశృణోత్‌ 

స చతుర్‌ హూతో భవత్‌. చతుర్‌హూతో హ వైనా మైషః. 


కొండ చరిత్ర 


అ 


కోట 


ఇశౌషీః. 
వ్‌ 


| 
ప్రత 
న్‌ 


వాం త్ర! 


Je. 


ఛా 


|| 
సంతం. చతు 
అధ్య 


ల్‌ 
షగ్‌ం 
(5౫ 


ఏంచమాంగ(రు ద); 


అ 


అ 


| 
తం వా ఏతగ్‌ం చతుర్‌ హూతగ్‌౦ 
బ్ర 


బ్బ 


కల్పాః 


+ 
వ 
Me 


1 వస 


ల్చ 


వసంక 


నళ్ళి 


,తన్మేమ 


Cc] 


| 
శ్వాని వయం 
| 
of యదచరం యవిషం 


సుషార థిర 
హృత్ర్నవిష్ట 


కోటప్పకొండ వరిత్ర (శ్రీశివార్బనమ్‌ 


యస్మి నద్ర స్సామ ఉజామ్‌షి షియస్మీన్‌ ప్రతిష్మా రశనాభావి విభాలాః 

యస్మిగ్లీ శ్టీత్తం సర్వ మాతం pens, త నే మసే స్తన యు మేస్తు. 6 
య దత్ర షష్టం శ్రీశతక్‌ం శరీరం యజ్ఞస్య గుహ్యం న ఇావహాయ్లూ 
కే! శతం యత్న్‌రం, తన్మే మసీ శ్నివసేంకల్ప మేస్తు. గ 

యజ్ఞాగ్రీతో దూర ముపైతి సర్వం త త్సేప్తస్య త శై వేతీ 

దూరంగ మం జ్యోతీ షాంజ్యోతి రేకం,త న్మే మనీ శృివసేంకల్ప మేస్తు. 8 
యే నేదం విశ్వం జడీతో బభూవ, యే దేవా పీ మహతో జాతవేదాః 


తదే వాగ్ని, స్తద్వాయు, స్త థూర్య, స్త్‌ చంద్రమా, 


| | || 
స్త న్మే మన శ్శివసంకల్ప మస్తు. 9 
ai 
యేన ద్యాః పృథివీ చాంత బ్‌. ంచయే వర్తక ట్రరెల్లో జట 
తేనే దం జగ ద్యానం ప్రజానాం, త న్మే మనీ శృివసేంక్రల్చ మస్తు. 10 


|| 
యే మనో హృడీయం యే hae యేదివ్యా ఆపో యేనూ ర్యస్యర స్మిః 
| | | | | 
తేశోత్రే చక్షుషీ సంచరంతం, త న్మే మన శ్శివసంకల్ప మస్తు. 11 
| త్‌. | క్‌ 
అచింత్యర చాప్రమేయం చ వ్యక్తావ్యక్త పరం చ యత్‌ 
॥ | స్మా | | | 
సూక్ష్మా త్సూక్ష్మతరం జ్ఞేయం, తన్మే మన శ్శివనంకల్ప మస్తు. 12 
| | | || | | 
ఏకా చ దశ్శశతం చ సహస్రం చాయుతం చనియుతం చ ప్రయుతం 
| | = LT 
వావ చ నకవ్పదం ద చ ne మధ్యం చాంత శ్చ పర్తార్థ శ్చ) 
త న్మే మస్‌ శృివసేంకల్ప మేస్తు. 13 


యేప సంచ ప వంచాదశశతగ్స్‌ న స నవాస్రీ మ్రయుతం స్యర్చుదం చ 


తే తే అగ్నిచిత్తే త్తేష్టీకా స్థాగ్‌ం శరం; త నే ము శృివస్ఫకల్ప మేస్తు. 14 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


| | 
వేదాహ మేతం పురుషం మహాంత మా మాదిత్యవర్దం తమేసః ప పరీస్తాత్‌ 


| | 
ల నిం పరి పశ్య ంతిధీరా,స్త సే మీశ్శివసీక ల మస్తు 15 


సైతం నగా వునంవీ కవరహి బ్ర హ్మాజీ మే మేతం ంఈ్యావ్యణి తవి మంయీల 


స్థావరం పప స ద్యారాకాశం, తన్మే మహ్మ్రవస్‌క్షల్బ మస్తు 16 
పరో త్ర త. చైవ తత్వ చ్చైవ ఉళ్ళలే 
యత్పరా త్పరీతో క్లేయం, తనే న్నే మన్‌ Ep ఇనసీంకల్బ వేస్తు. 17 
ప! హా శ్రరతరం బ్రహ్మ, త త క్వకొక్ళ ర కోరం 
యత్పరా త్పరీతో ధీ ఆధీశ, స్త న్నే మనీ శివసేంక్షల్బ వస్తు. 18 
యా వడ్రాదిప గాయత్రీ వర్వవ్యాపీ వ మహేశ్వరీ 
బుగ్యేజ్రస్సామధరై శ్చ, త నే మన్‌ శృివసీంకల్ప వేస్తు. 19 
యోవై వై దేవం మేవహాదే వంప్రయ మడ (క ప్రణవ శుచః 
యస్సర్వే సర్వీవేదై శ్చ, ఉత న్వేచునీ శ్శివ వసంక్షల్బ మస్తు 20 
|. be 


ప్రయతః ప్రణవోంకారం ప్రణవి 0 పుర్డుహో్తమం 


| | | 
ఓంకారం ప్రణవాత్మానం, 3 నే మన శృివసేంకల్చ మస్తు, 21 


| | [i 
అకా యోని ig త నే మన శృివసంకల్చ వేస్తు. 22 
గోభిరు 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


కైలొసశిఖీరే రమ్యే శంకరేస్య శివాలయే 
దేవతే స్తత్ర మోదంతి, త న్నే మనీ శృివసీంకల్ప మస్తు. 25 
కైలొన శిఖీరావాసా హిమవేద్దిరి కన్యకా 
నీలకంఠం ప్రీనేత్రం చ, తన్నే మనే శ్శివసీంకల్ప వేస్తు. 26 
విశ్వతీశ్చక్లు రుత విశ్వోముఖో విశ్వతోహస్త ఉత వి శ్వతీస్పాత్‌ 
సంబాహుభ్యాం నమేతి సంపతీతై ర్య్యాషౌపృథివీ జనయీన్‌ దేవ ఏక 
స్తన్నే న్నే మసీ శృవసేంకల్ప వేస్తు. 27 


చతులో వే వేదా నేధియాత నక్వకొన్ధ ప్రమయం విదుః 
ఇలేపానపవాతానాం, శ నే తన్నే మన్‌ శృివసేంకల్ప వస్తు. 28 
మాసోమహాంతే ముతమాన్‌ స నొ అర్భకం మాన ఉక్తేంత ముత మా స ఉక్షితమ్‌ 
మానో: పః నే మోత మాతరం కి ప్రియామానస్త ీస్తనువో రుద్ర రీరిషః 
త మె మస్‌ శృువసింకల్ప మస్తు 29 
మా నీ స్తోకే తసేయే మాన అయస్త మా చ్‌ గోము మానో అక్వీష రీరిషః 
వీరాన్మా నో కుడ జీమితో వీధీ, ర్రవిష్కంత నమేసా విధేమ తే 
తన్నే వనే శ్మివసేంకల్ప వేస్తు. 30 
ప్రజాపతే న త్వ దేతా న్యన్యో విళ్వా జాతాని పరితా బీభూవ 
య చీల స్తే జహుమస్త న్నో అస్తు 
వయగ్గీం నె స్స్యామ wlan రయీణాం, త న్నే మకీ శృివసేంకల్ప వేస్తు. 
బుతగ్‌ం సత్యం పరం బ్రహ్మ షు పురుషం కృష్ణ ష్టపింగేలం 
ఊర్థ్వకీతం వీరూపాక్షం £ విశ్వటీపాయ వై వైనమో నమ, 
స్తన్మే మసళ్ళివనేంకల్ప వేస్తు. 32 


కోటప్పకొండ చరిత్ర (శ్పీశివార్చనమ్‌ 


కద్రుద్రాయ ప్రచేతసే మిఢుష్టమాయ తవ్యసే, వో చేమ శంతమగ్‌ం హృదే 


| | 
సర్వో హేన్ధిష ధు స్తసైరుద్రాయ నమో అస్తు, 
త న్మే మన శృివసంకల్చ్ప వేస్తు. 33 
wi " | 
బ్రమ్మేజజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురుచో వేన 5a 
స్తం 
సబుదధ్నియా ఉపమా అస్య విషా సృత శృయోని మసీత శ్చ వివ, 
స్తన్నే మన సీవసీంకల్ప వేస్తు. 34 
త్ర ష్‌ | | «| 
యః ప్రాణతో నమిషతో మహి తై క ఇ ద్రాజా జగతో బభూవ 
య ahs కస్య ద్విపద het దేవాయే వావిషావి విధేమ 
తన్నే మస్‌ ృవసేంకల వేస్తు. 35 
య తీత్కదా పీల బీలదా యస్య వేం ఉపానేతే ప్రశిషం యస్యే దే దేవాః 


యహ్యీ ఛా ఛ్రాయామృతం యస్యే మృత్యుః కరే దేవాటీ హవిషా విధేమ 
వూ 


తన్మే మనీ శ్శివసంకల్ప మస్తు. 36 
ల్‌ | | 
యోరుదో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యోరుద్రో విశ్వా భువనా వివేశ 
| | 
తై రదాయ నమో అస్తు, తన్నే మన శ్శివనంకల్చ మస్తు. 37 
య 


గంధద్వారాం hoses నిత్యవేష్టాం కరీషిణీమ్‌ 

కఈశ్వరిగ్‌ం సర సర్వభూతానాం, తా మి హోవహ్వయే శ్రియమ్‌ 

తన్నే మస శృవసేంకల్ప వేస్తు. 38 
నమకం చమకం చై చైవ పురుష ష మీక్తం చ యడ్వీదుః 
మహాదేవేసీ తత్తుల్యం, త న్నే మనీ శ్శివసంకల్ప వేస్తు. 39 


—————————— | 7 Dr 


కోటప్పుకొండ చరిత్ర . (శ్రీ/శివార్చ్భనమ్‌ 


య ఇదగ్‌ం శివసంకల్పగ్‌ం స సదా భ్యాయంతి జ్రాష్మోణా 
తేపరం మోక్షం ia ug త నే మనీశ్శివసేంకల్ప వేస్తు. 40 
ఓంనమో భగవతే రుద్రాయ. శివసంకల్పగ్‌ం వాదటీయ నము నమః. 


పుటీష ఏ వేదగ్‌ం సర్వీమ్‌, య ద్యూతం య చ్చ భవ్యీం. 
ఉతామ్బేతత్వ స్యేశానః, యడీన్నే నాతిరోవాలి 

ఏతాహా నన్య మహిమా, అతో జ్యాయాడీ శ్చ పూరుషః. 1 
పాటీ కన్య పకా భూతాని, త్రిపా డీస్యా మ్చేతం దివి. 
త్రిపా దూర ఉదై ఉదె దైత్పురేషః పాకీ 3 s స్యేహా భవా త్పునీః 
తతో విష్వ క్వ్యడ్రామత్‌ సాశనాన శనే అభి. 

తీ ద్వరా క కారా విరాజో అధిహాbష। 

సజాతో అత్యరిచ్యత, క ద్భ్ఫూమి మణీ ష పురః. 2 
యత్చుడషేణ వ హవి, ing యజ్ఞ మలీన్వవ 
వసంతో | స్యా ౩సీ సీ దాక్యీమ్‌, గ్రీష్మ ఇధ్మ శృర ద్ధవిః. 

సప్ప్తా స్యాన నృరిరీయ త్రిస్సప్త స సమిదీః కృతాః 

దేవాయ ద్యజ్ఞంకీన్వానాః అకున్‌ టీష షంపశుమ్‌. 
తం యజ్ఞం బర్‌హిషి ప్రాక్షన్న్‌, AR జాత వేగ్రతః. 3 


తేశే దేవా sp ern బుడయు శ్చయే. 


— (| 7D) 


కోటప్పుకొండ చరిత్ర (శీశివార్చనమ్‌ 


అం 


et 
తస్మా దశ్వా అజాయంత, యేకే కే చోభ్రయాదేతః, 


| 
గావో వా జజ్ఞిరే త్మీత్‌, తస్మా జ్ఞాతా అ అజావయః. 


య త్పురుషం వ్యేదధుః, కతిధా వ్యకల్పయన్‌, 
ముబఖ్బంకి మన్య కౌబాహూ, కావూరూ క్షీ వుచ్వ్యేతే. 
బ్రాహ్మటో కస్య జ మాసీత్‌, భావరాజు కృతః. 5 
ఊరూ త దేన్య య దెకశ్యః, పద్భ్యాగ్‌ం శూద్రో dma 
చంద్రమా మనసో జాతః, చక్షో స్సూర్యో అజాయత 
ముఖా దిండ్ర్‌ శ్చాగ్ని ఖీ, ప్రాణా ద్వాయు రీజాయత, 
నాభ ఆసీ సీ దంతరీక్షమ్‌, శీరోో దౌ కనృమేవర్త 
పద్భ్యాగ్‌ం భూమి, ర్దిశ శ్రోతల, తతా లోకాగ్‌ం అకల్బయన్‌, 6 
వేదాహ మేతం న ne న మహాంచమ్‌, ఆదిత్యపేర్ణం తమసస్తు పారే 
సర్వాణి రూపాజీ విచిత్య ధిరీః, నాష్తాని కృత్వా భివద న్‌ య క జీ 
ధాతా పురస్తా ద్య ముదాజహాల్‌, శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ శృత్‌స్రః. 
త మేవం విద్వాన నమృ శ్రేజవా హవి, నాన్యః పన్నా అయేనాయ విద్యతే. 
యజ్జేస యజ్ఞ పేయజంత దేవాః, తాని ని ధర్మొజి ప్రథమా స్యాసన్‌ 


తేహ ME 5 మహిమా నేస్సచన్తే, యత్ర త పూర్వే సాధ్యా స్పంతీదేవాః. 7 
ఓం నమో భగవతే రుద్రాయ. పురుషసూక్తగ్‌ం శిరసే స్వాహా. 


—— (| 7D 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


3. ఉత్తరనారాయణం 
అద్భ్య సాంభోతః పృథి వై రసా చ్చ, విశ్వకర్మణ స్సమేపర్తతాఢీ 
తస్య త్వష్టా విదధ దూప మేతి, తత్పురుషన్య విశ్వ మాళీన మదీ. 

వేదాహ మేతం పుటుషం, మహాంకీమ్‌, ఆవిత్యవేర్ణం తమేసః పరీస్తాత్‌ 

త మేవం విచ్వా నమృత ఇప హా భవతి, నాన్యః వం విద్యతే అయేనాయ. 
ప్రజాపతి శ్చరతి గశ్ళీ అ అంతః, అజాయేమానో wa విజాయతే 8 
తస్య ధీరాః ప పరీజానంతి యోన్లీష్‌, మేరీదన్తాంవ పద మీచృంతి వే వేధస!. 

యో దేవేభ్య ఆక్రవతి, యో దేవానం పురోషీతః 

పూర్వోయా దేవేభ్యో జా జాతః నమో రుచాయ దు బ్రావ్మాయే. 
రుచం (బ్రాహ్మం నయీం దేవా గ త కీబువన్‌ 
క్‌ 'స్ట్వైవం బ్రావ్మాణో విద్యాత్‌, త్య దే దేవా అసన్‌ వశ. 

హీ శ్చతే లక్ష్మీ శ్చ పత్వష్యే, అహోరాతే పళ్ళు 

నక్షీత్రాణి ర రూపమ్‌ అశ్వినౌ వ్యాశీమ్‌ 


ఇష్టం మేనిషాణ, అముం శేష సర్వీం మనిషాణ. 9 
ఓంనమో భగవతే రుద్రాయ. ఉత్తర నారాయణగ్‌ం శిఖాయై వషట్‌. 

4. అప్రతిరథం... 
ఆభ ిళానో వృషభో న యుధ్మో ఫేనాఘనః క్లో థం శృర్‌షణీనామ్‌, 
చంక్రందనో నిమిష ఏకవీర శృతగ్‌ం సేన అజయ త్సాక మంద్ర 

సంకక్రందీనే నానిమిపే షక బిష్టు సాయత్సాలేణ Fs; గవనేన ధృష్ణునా 
తది ౦(్రేణ జయత త తీత్సవహధ్యం యుధ్ధ నర ఇషహస్తే న సన వృష 
స ఇషువ సనీషంగిీర్వకి సగ్‌ సర్గ్‌స్రష్టా సయుధ క నా! 


సైస 
= 


కోటప్పకొండ చరిత్ర . (శ్రీ/శివార్చనమ్‌ 


ea 
ఖతి 
A 
a 
ce 

7 


స్తె 'షంగిఖిర్వశీ స గరప సయుధ్ర ఇంద్రోగణేన 
సగ్‌ంసృష్టజి తమసా బహుశ రస్ట్యిర్ధ్వధీన్వా ప్రతీహితాఖి రన్తే 
బృవీస్పతే పరిదీయా రథేన రక్షోహా 3 బబితా అప క 
ప్రభంజ న్‌ త్సేనాః ప్రమృణో యుధా జయేన్న ్నస్మాక మేధ్యవితా రథానామ్‌ 
గోత్ర ౦ గోవిదం వజ్రవాహంం తమ! త మజ్బ ప్రమృణంత మోజీసా 
ఇమగ్‌ం స smo అసు వీరయధ్వ మింద్రగ్‌ సఖాయో ను నగ్‌ండగథ్వమ్‌ 
బల విజాయ స్థ స్థాషేః ప్రవీ ప్రవీర స్సహీస్వాన్‌ వాజీ సహేమాన ఉగ్రః 
అభి bee అధి స aie సహోజా జ మింద్రరథ మాప షగోవిత్‌. 
అభి fees  సహీసా గాహీహరో దాయో వీర శృతశమేన్యు రిండః 
దుశ్వ్యవనః సృీతనాషాడ్‌ యుధ్యో కస్మాకగ్‌ం సే సేనేఅవతు ప్ర ప్రయుత్సు. 
pg ఆసాంనేతా బృహన్సతి క్షీణ యజ్ఞః ష్ష పుర వీతు సోమః 
శవ పే శ్రీసాసేద an జయంధినాం మరుత్తీ es త్వడే. 
ఇంద్రీస్య వృష్టో వదణస్య రాజీ ఆదిత్యానాం మరుతాగ్‌ం శరత గ్రః 
మహామేనసాం భువనచ్యహినాం ఘోషోదేవానాం జయత్తా ముడీసాక్‌. 
అన్నాక మింద్ర స్సష్ఫుతేష ధ్వజే ప్వస్మాకం యా ఇషేవ స్తా ఆమం 
ఆస్మాకంవీ వీరా ఉత్తరే భవం త్వ స్మా ను దేవా అవతాహచేషు. 
ఉద్ధర్‌వయ మఘవన్నా We న్యుత్సత్వీనాం మామకాన్లాం మహాగ్‌ంసి 
ఉద్వృత్రవాన్‌ వాజాం వాకీనా న్యు ద్రథనాం జయే జయతా మేపహాసే | 
ఉప(ేత ఆటే నరస్థిరా వే స్సంతు బాహవేః 
ఇండ్రీవ శృక్మ్‌ యచ్చ త్వనాధృష్యా యథా నేథ 


— (| 7D) 


కో 
వ 


టప్పుకొండ చరిత్ర (శిశివార్చనమ్‌ 


మహాన్యాసమ్‌ 
అపేసృషా పరోపత త శరీవ్యే ase 
గచ్చామి మిత్రాన్‌ వీ మైషాం కంచ చ నోచ్చిషః. 
మళ్మేజ్‌ తే వళ్శీిళ్ళాదయామి సోమీ స్తా పరా జామృతే నాఖి పేస్తామ్‌ 
సరో ర్వరీయో వరీవస్తే అస్తుజయంతం త్వా మనేమదంతు దేవాః. 
యత్ర బాణా నృంపతేి, కుమారా సఖా! ఇవ. 
ఇంగ్రోన నస్తత్‌: వృత్రహా heal శర్మ యేచ్చతు 
అను నజయన్‌ త దక్రీతిరథ స్యాప్రతిరథత్వం 
యద క్రేతిరథం ద్వితీయో హోతా న్వాటీః ప్రత్యేవ 
తేన యః మానో భ్రాతృీవా్యాం జయ త్యథో ల 
అనీభిజిత మే వాభిఓీయతి దశర్చం భేవతి 
దకొక్షరా విరాడ్‌ విరా జేమౌ ల్లో కా పకక వనయో రో కయో ర్విధ్నేత్యా 
అధో దశీక్షరా విరా డన్నేం స్థావాత్వీకా జే నాన్నాద్యే ప్రేతితిష్ట త్వసే దివవా 
అంతే క్ష మం! మి వాన్నీ ద్ర మాగ్నీ ద్ర న్‌ 
ఓం నమో భగవతే రుద్రాయ. ఆశు శ్శిశానో ౩ ప్రతిరథం కవచాయ హుం 
5. ప్రతిపూరుషమ్‌ ... 
ప్రతిపూరుష మేకకపాలా న్నిర్వప , తేక క మఫీరిక్తం 
యాఖేంతో రృృష్ట్య న స్మ స్తేభ్యక మకరం 
is శ ర్మాసి శర్మ యజిమానన్య శర్మ మేయ 
చ్ర్రైక్‌ ఏవ రుద్రో న ద్వితీయాయ తస్స, , అఖు క్షే రుద పశున్తంజీష 
స్వైషతే రుద్దల్తాగ స్పహన్వ స్రాంపీకయాత తం జుషన్వ 
భేషజం గవేశ్వాయ ష పుదీషాయఖేషజ మథీ అన్మఖ్యీం బేషజగ్‌ం సుర్షజం, 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


రుక మీవ యాస నో న మా 48 


ఉరా 
పషతీ రుడ్రభాగ స్థం జీ షస్వ, తే నావసేసీ పరో మూజీవతోతీ 
హ్యాజతత ధన్వా పి నాకవాస్తః కృతివాసాః. 

అ అతి కాలం 


పరిపూపషమేశీకపాలాన్నిర్వేపతి, జాతా ఏవ ప్ర ప్రజారుద్రాన్ని రవేదయతే. 
రిక్తం. జనిష్య Wa ప్రజారుద్రా న్నిరవదయతే. 

ఏకకపాలా భవంతి. ఏక రై రుద్రంని వరీజడంకలే. lea 

య దేధీఘాళ le అంత రవ వరారిజగీం వ్యదంకక్యాల్‌ 


| | 
ఏకోల్ముకేనయంతి. తద్ది కుతూ భాగధేయ్‌ం. ఇమాం దిశం యంతి. 


ఏషా వై రుద్రస్య దిక్‌. స్వాయా మూ మేవ ధిని దుం సిరటీదయనే. 


T 
రుద్రో వా ర అపై నాను నాతిషత. అసౌ కపప రితి నిర్తీశేద్‌ 


కో శా 
టప్పుకొండ చరిత్ర శ్రీశివార్చనమ్‌ 


rr 


ఏషశీ రుద్ర భాగస్సహ స స్వస్రాంటీకయే ఆ త్యాహ. 

శరద్వా హాఆ త్న. తయావా ఏషహినస్తి. 

యగ్‌ం హినన్తీ. తయై వైనర్‌ం స నహ శమయతి. భేషజం గవ ఇ శ్యాహ. 

న! ఏవ గ్రామ్యాఃప వప కేభ భేషజం శీరోతి. 

అహేంబ రుద్ర మదీమ హీ తావ. అశిషేమే వైతా మాకీ స్తే. 

త్ర్యంబకం యజామహ ఇ లోహ. 

మృత్యో జక్షీయ మా౩మృతా దితి వావైత whi, 

ఉత్కీరంతి. భగీస్య లీప్సంతే. pie Ren 

యథా జనం య శేవ సంకరోతీ. శారృశే గేవ తత్‌. 

ఏష sles హ నిరపేత్యై. అఫ్రీక్షమాయంతి. 

అపః రిషీంచతి. వడ స్యాంతర్‌హీత్ర్యై. ప్రవా ా వశే i లోకా శ్వేవంతే, 

యే త్ర్యంబకై శ్చర్‌ంతి, ఆ ఆది త్యంచ చరుం పునరే త్య నిర్వపతి. 

ఇయంవా అర అస్యా మేవ ప్రీతిష్టంతి. 

విభా డృహ న్నీబతు కం మధ్వాయు రధ ద్యజ్ఞపతా వషీహ్ల తమ్‌ 

వాలీజూతో యో అభీరటై సరి త్మసా ప్రజాః పుపోష పురుధా వి విజి. 

ఓం నమో భగవతే రుద్రాయ. 
ప్రతిపూరుషం ప్రతిపూరుషం విభ్రా డితి నేత్రత్రయాయ వౌషట్‌. 

6.త్వ మగ్నే... 

త్వమ్మ్నే రుద్రో అనీరో మహో దివ స్వగ్‌ం శరో మారకం వృక్ష ఈశిషే 

త్వం వాహ రరుణై రోసి శంగ య స్త్వం పూషా she పసి నుత్మన! 


టప్పకొండ చరి! (శ్రీశివార్చనమ్‌ 


ఆవో క మధకస్య రుద్రగ్‌ం నోసొరగ్‌ం స్థత్యయజగ్‌ం రోడ్‌స్యోః 

అగ్నిం పురా తీనయిత్నో ర రచితా ౫ దిరణ్యరూప మకీసే సే కృణుధ్వమ్‌. 
అగ్నిర్‌ హోతా నిషీసాదాయ జీయా నువే మాతు స్నా వృుల్లోకే, 
యువో కమన్ధేడనిష్ట. బుతా వా ధర్తా bas ముత మధ్య ఇ ఇద్ధః, 

సాధ్వీ మక శ్రేవవీతిం నో అద్య యస్య seis Was మ గుపీ్యం 

స ఆయు రాగా త్సురభి ర్వసానో భ భద! మక శ్చేవవళాతిం నో అద్య. 


క్షా an ద్వీరుధ న స్నేమంజన్‌ 


రోద సీ భ్రానుసా భా త్యంతః. 


i | 
భ్యం తా అంగిర స్తమ విశ్వా స్ఫుక్షితయః పృథక్‌, అగ్నే కామాయ యేమిరే 


| | || 
అశ్యామ తం అమే తవో త్య్‌శ్యామ రయిగ్‌ం రయిన స్సువీరం 
| 
తో 


(0 = — 
| 
సక్వీతాన త తూ రోచ నస్తా అజలేభి ర్నానీ భ్భి 
అవనీ క్యా అ 
ఏతమేః పురూణి ప థూ నగ్ని రనుయాతి భర్వన్‌ 
అంట pam వి 


oo 


(0 
BE 


. వి శ్వతో దధ దయ మగ్ని ర్వరేణ్యః 
పున స్టే పాల లలని ల సధ్గాస్‌నే, 
|= | 
క | 
ఘృతం త ధు చారు గహ్మీంపి పి పి శే పథ వ మనకా దిమమ్‌. 
| 
తసే తే ప్రతి aa జాతీవేదో వీచీర్‌షణే, అగ్నే జనామి నుష్టతిమ్‌. 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


దివ న్న ప్రథమం జజ్జే అగ్ని రన్మ ద్దిప్రతీయం పరీ జాతవేదాః 
తృతీయ మప్పు నృణా జ అకద మధ Fa మజరతే స్వాధీః. 
... పచీఃపావక వంద్యో న్నే, బృహ ద్విలోచసే, త్వం ఘృతేభి రాపాక, 
దశా నోరు ఉర్వ్యా వ్య దూ ద్దుర్మర్‌ష మాయీ శ్రియే దీచానః 
అగ్ని రమృతీ అభవ స స కశక ద్యా రఓనయ త్సురేళాః 
ఆయధదిషే నృపతిం తేజ ఆన ట్ఫుచిలేతో నిషిక్షం ద్య 5 రభి' 
అగ్ని శ శ్శర్తీ ముత్లప్రద్యన యుషానగ్గ్‌ స్వాధియం జనయ కూడ్‌ చ్చ. 
న తేజీయసా మనసై త్వోత ఉ Asks వ పత్యస్య శిక్షోః. 
అగ్నే రాయో నృత మన్య ప్రభాతౌ్ర షత తేన సుష్టుతయ శ్చ వస్వేః 
అగ్నే స నహాంత మాఫర, మ్యుమ్నన్మీ ప్రానషో ర రయిమ్‌ 
విశ్వాయ శ్చేర్‌షణీ కాసా వాజీషు  స్రానమీర్‌, 
త్వ మగ్నే పృతనా స సవాగీం రయిగ్‌ం స సవాస్వ అభ 


త్వగ్‌ం హి సతో un తో దాతా వాజన గోమే తః 
| || 
ఉక్షాన్నాయ వశాన్నా ట్‌ ష్టాయ వేధసే స్తోమై సైటలేమ్రాగ్నటే. 


ర 
| | i 
సత్వం న ఊరనన ఊరం ధా రా జేవజే వృకే శేష రింత్యః, 
ద జ (మయ 


లు 
o 
fy 
గా 
ల 
2 


es 
Ex 
ల 
Pe) 
ee 
ఆ నా 
(a pean 
1|| 
a 
ex 
తూ 


అగ్న అయా! సక పవస ఆసు 


జ 
| | [. 
ఆరే బాధస్వ దుచ్చునాం. అ 5 


దధ త్పోషడీం ర రయిం ముం 


న్నే పవస్వస్వపా ఆ 


అ న్న పావకరోచిషా వ కలత దేవజిహ్మ టీ ఆదేవాన్‌ వీక్షియక్షీ చ 
=| 


| ] | | 
ననః పావకదీదివో ఆగ్నే దేవాగ్‌ంఇ హావహ . ఉవయజగ్‌ం హవి శృ నః. 


కోటప్పకొండ చరిత్ర (శ్పిశివార్చనమ్‌ 


అగ్ని శృచీవ్రతతమ శుచి ర్విప్ర కృచీః క కవిః, శుచీ లోభక్ష అపోలో. 
| | | వ 
దగ్నే పచయ స్తవ శుక్రా భాజంత ఈరతే, తవ జ్యోతీగీ వ్యర్చయ్‌ః. 


4 
క | | 
వేగే రు(దో అసురో క. దివః త్వగ్‌ం శరో మారుతం వృక్ష ఈలి 


త్వ షో 
SAN he J | 
త్వం వాతై రరుణై ర్యాసి శంగయః. త్వం ప్ప పూషా ఏధతః పాసి సి నుత్మనా, 
| a ల 
దేవా జేచేకు శయధ్వం, ప్రథమా ద్వితీయేషు శయధ్వం, 
J | Me 
వైఆయా స్తృతీయేషు శ్రయధ్వం, తృతీయా శృతుర్దేష శ్రయధ్వం, 
| 
చతురాః పంచమేష శ్రయధ్వం, పంచమా ష్షష్టేషు శయధ్వం, 
టు. న్యా 
షషా స్సప్త మేష శయధ్వం, సప్తమా అష్టమేష శ్రయధ్య్వం, 
pes been eas leach 
మా సవమేషు శ్రయధ్వం, నవమా దశమేషు శ్రయధ్వం, 
అతాయ. లీ | గ్ల | 
దశ మా పీకాదశేషే శ్రయధ్యం, ఏకాద శా ద్వాదశేషు మత్స్య 
| | | 
దశా ప్రయో శోష శయధ్వం, త్రయోదశా సకుర్ణోప్‌ శయధ్వం, 
| | ర్‌ | 
చతురశాః పంచ ఎశేషు శయధ్వం, పంచదశా వ్వవోష శ్రయధ్వం, 


ll | 
షోడశా స్సప్తదశేష శయధ్నం, సప్రదశా అష్టాదశేషే శ్రయధ్వం, 


| | 
శయధ్వం, ఏ్రకవిగ్‌ంశా ద్వావి గ్‌ంశేషు శయధ్వం, 


అషాదశా ఏకచ్నవిగ్‌ంశేష శయధ్వం, _ ఏకాన్నవిగ్‌ంశా విగ్‌ంశేష శ్రయధ్వం, 
విగ్‌ంశా ప్రయావిగ్‌లోష శ్రయధ్య్వం, 
ey సలు క్పీతుర్విగ్‌ంేష శ్రయధ్వం, 

చతుర్విగ్‌ంశాః ఓ పంచవిగ్‌ేష్‌ శ్రయధ్వం, 

ప్రంచ్రపిగ్‌ంకా పడ్వగ్‌లోప శయధ్వం, 

ష్షడ్విగ్‌ంశా సప్తవిగ్‌లేష శ్రయధ్వం, 


నష్తవిడ్‌ంా తష్పావిగ్‌ంశేషీ శ్రయధ్వం, 


కోటప్పకొండ వరిత్ర (శ్రీ/శివార్బనమ్‌ 


ఆష్టావిగ్‌ంశా ఖా స త్రద్‌లోష్‌ శయధ్వం 
న్న ష్నత్రిగ్‌ంశా స్రిగ్‌శేషే శ్రయధ్వం, 
కక పీక త్రగ్‌లోష్‌ శ్రయధ్వం, 
ప్రక్షతిగ్‌ంశా ద్వా త్రిగ్‌శేషే శ్రయధ్వం, 
క్యా పర్‌ంల త్రదత్తిోోపు శయధ్వం, 


(నమ స్తే రుద్రమన్యవ.. నమో అస్తు. 
ఓం నమో భగవతే రుద్రాయ. 
త్వ మగ్నే త్వ మగ్నే శతరుద్రీయ మి త్యస్తోయ ఫట్‌. 
భూ ర్భువ సు స్సువ రో మితి దిగ్భంధః. 
(ఇట్లు పంచాంగరుదన్యాసములు అయిన పిదప) 
పంచాంగరుద్ర మంత్ర జపః 
సదోగ్గజొతం ( వేవద్యామి సద్‌ సద్యోజాతాయ వై నమో నమః. 
భవే భీవే నాలీభవే భవస్వ మారత్తవోద్థదాడ్తు నమః. 1 
వామదేవాయ నమూ oe నమే ఎ గోషా నమో 
రుద్రాయ నమః కాలాయ నమః కలీ వికరణాయ నమో 
బలీవికరణాయ నమో బలాయ నమో నా యాత్ర నమ 


స్సర్వీభూ కదమనాయ నమో మనోః స్మేనాయ నమః. 2 


తపు CD కాలు. 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


అఘోరీభ్యో కథ క్ర హాల్లో ఘోర ఘోరతరేభ్యః 

సల్వీభ్య స్నర్వ శక్వీభో క నమే స్తే అస్తు రుదటూపేభ్యః. 3 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
త స్నో రుద్రః ప్రచోదయోత్‌. 4 


| | || 
ఈశాన స్సర్వవిద్యానా మోశ్వర సర్వభూతానాం బహ్మాధిపతిర్‌ 


౪ 


బ్రహ్మణో ఆధీపతిర్‌ బ్రహ్మో శివో మే అస్తు సదాశివోమ్‌. 5 
సాష్టాంగ ప్రణామం 

1 హిరణ్యగర్భ స్సవేవర్త తాగ్రే భూతస్యే జాతః పతి రేకే ఆసీత్‌ 

నజీభాక పృథివీం ద్యా ముతే మాం 

కసే దేవాయ... *విషో విధేమ. ఉరసా నమః 
2. యః వ్రణతో సీమిషతో మ జ హౌ తక ఇ ద్రాజా జగతో బభూవే 

య ఈశే అస్య gs శృతుష్పదః 

కై దేవాయ వ హవిషా విధేమ. శిరసా నమః 


3 బ్రవ్మోజజానం త్రమం పురస్తా ద్విసీమత స్పురుచో వే వేన es 


నబుధ్నియా చనన అస్యవి విషా 
సత శ్చ త్ల మసక శ్చ ah. దృష్ట్యా నమః 
4. మహీ ద్యౌః వృళివ చన ఇమం యజ్ఞం పీమిక్షతామ్‌ 
పిపృతాంనో భలీమభిః. మనసా అ 


5. ibis పృథివీ ముత ద్యాం వరుత్రాపే ak విష్టీతం జ! జగత్‌ 


| 
స దుందుభే సజూ రిం డ్రీణ దేవై ర ర్తూరా ద్దవీయో అహీసేద శత్రూన్‌. వచసా నమః 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్బనమ్‌ 


లా 
(8 
ర 
7 ల 
గ 
ల్ల 
es 
'y§ న్‌ా 
q 


Gres తే నమ ఉక్తిం విధేమ పద్భ్యాం నమః 
| | | | 
7 యాశే అగ్నే దుద్రీయాతనూ స్తయా నః పా హూ హీ తస్యా స్తే స్వాహ 


| 
యాశే అగ్నే య్యాక్షయా రజాశయా హరాశయా తనూ ర్వర్‌షే 


గవ్వారేషోగంవచో అవిచధీం త్వే త్నేషం కసే అవోవడ్డీగ్‌స్వావె! 5 కరాభ్యాంనమః 


8. ఇమం యమ ప్ర స్తరమాహి సీ సి దాంగీరోభిః ప పిళ్పలీన స్సంవిదానః 


[= 
ఆత్వా మంత్రా! క కవి స్తా ఇహం 


త్వేనా కోజన్‌ హవ షమాదయన్వ. కర్ణాభ్యాంనమః 
ఆత్మరుద్రధ్యానమ్‌ 
( ఆత్మానగ్‌ం శివాత్మానగ్‌ం గ్రీరుదరూపం ధ్యాయేత్‌) 
శుద్దస్పటికసంకాశం త్రిణేత్రం పంచవక్రకమ్‌ 
నీలగీవం దశభుజం నాగాభరణ భూషితమ్‌ 
నాగయజ్లోపవీతినమ్‌ వ్యాఘ్రచర్మోత్తరీయకమ్‌ 
కపిలజటాజూటినమ్‌ శిభామధ్యేందుధారిణమ్‌ 
స్కందసమారూఢ ముమాదేహార్ధధారిణమ్‌ 
'అమృతే నాషతం హృష్టం దివ్యభోగసమన్వితమ్‌ 
దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమన్కృతమ్‌ 
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ మక్షర మవ్యయమ్‌ 
సర్వవ్యాపిన మోశానం రుద్రం వైవిశ్వరూపిణమ్‌ 
( మహాన్యాసముచే తానే రుద్రుడుగా రుద్రస్వరూపమును పై విధముగా ధ్యానముచేసి 
రుద్ర అర్చన అభిషేకములను సంకల్పించవలెను. ) 
మహాన్యాసపారాయణానంతరం, శ్రీభవా నీశంకరదేవతా ప్రీత్యర్థం 


శ్రీభవానీ శంకరదేవతా ముద్దిశ్య ధ్యానావాహనాది షోడశోపచార పూజా 
విశిష్ట రుద్రాభిషేచనం కరిష్యే. 


జ్య 
నష 
వృష 


శ్రీశివార్చనమ్‌ 


శ్రీ రుద్రాభిషేక వ్‌ 
హరిః ఓమ్‌ - (శ్రీ గురుభ్యో నమః 
శ్లో॥ గురుర్‌ (బ్రహ్మా, గురుర్‌ విష్ణుః, గురుర్‌ దేవో మహేశ్వరః, 
గురు స్పాశ్షాత్‌ పరం బ్రహ్మ, తస్మై (శ్రీగురవే నమః. 
అపవిత్రః పవిత్రో వా, సర్వావస్థ్రాం గతో ౬పి వా, 
య స్స్మరేత్‌ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతర శుచిః. 
పుండరీకాక్ష - పుండరీకాక్ష- పుండరీకాక్షాయ నమః. 


(అని శిరస్సుపై నీళ్ళు చల్లుకోవాలి) 
ఆచమనం 8 

1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, (అంటూ 3సార్టు ఆచమనం చేయాలి) 
ఓం గోవిందాయ నమః -ఓం ప్రద్యుమ్నాయ నమః 
ఓం విష్ణవే నమః | ఓం అనిరుద్దాయ నమః 
ఓం మధుసూదనాయ నమః ఓం పురుషోత్తమాయ నమః 
ఓం (త్రివిక్రమాయ నమః ఓం అధోక్షజాయ నమః 
ఓం వామనాయి నమః ఓం నారసింహాయ నమః 
ఓం (శ్రీధరాయ నమః ఓం అచ్యుతాయ నమః 
ఓం హృపీకేశాయ నమః ఓం జనారనాయ నమః 
ఓం పద్మనాభాయ నమః ఓం ఉపేంద్రాయ నమః 
ఓం దామోదరాయ నమః ఓం హరయే నమః 
ఓం సంకర్షణాయ నమః ఓం (శ్రీకృష్ణాయ నమః 
ఓం వాసుదేవా “”* ఓం (శ్రీకృష్టపరబ్రహ్మణే నమః. 


మస్కారం చేయాలి - తర్వాత) 


(శ్రీశివార్భనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


దీపారాధనం : 
ఉద్దీప్యస్వ జాతవేదో ౬పఘ్నం నిర్భతిం మమ. 
పశూగ్‌ం శ్చ మహ్య మావహ జీవనం చ దిశో దిశ. 
(అని కుందిలో దీపం వెలిగించాలి. ) 
దీపదేవి ! మహాదేవి ! సర్వాభీష్టప్రదాయిని ! 
యావత్‌ పూజావసానకం తావత్‌ |ప్రజ్ఞల సుస్టీరా. 
(అని కుందికి చోట్ల కుంకుమబొట్టు పెట్టి ఆవునెయ్యితో వెలిగించిన దీపమైతే దేవుడికి కుడివైపు 
నూనెదీప మైతే దేవుడికి ఎడమవైపూ వుంచాలి. ) 
దీపదేవ్యై నమః (అని దీపానికి నమస్కరించాలి. ) 
ఘంటావాదనం : 
ఆగమార్టం తు దేవానాం గమనార్హం చ రక్షసామ్‌, 
కుర్యాం ఘంటారవం త్వత్ర దేవతాహ్వానలాంఛనమ్‌. 
(అనిగంటమోగించాలి) 
దేవాది స్మరణం : 
ఓం దేవీం వాచ మజనయంత దేవా స్తాం విశ్వరూపాః పశవో వదంతి 
సానో మరిద్రేష మూర్తం దుహానా ధేను ర్వా గస్మా నుపసుష్టు తైతు'॥ 
అయం ముహూర్త స్ఫుముహూరో ౬స్తు. 
య శ్భావో నామరూపాభ్యాం, యా దేవీ సర్వమంగళా, 
తయో స్స్పంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌. 
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ 
లోకాభిరామం (శ్రీరామం భూయో భూయో నమా మ్యహమ్‌ ॥ 
సర్వమంగళమాంగల్యే ! శివే ! సర్వార్ధసాధకే ! 
శరణ్యే ! త్ర్యంబకే ! దేవి! నారాయణి ! నమో ౬స్తు తే ॥ 
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః 
ఓం లక్ష్మీనారాయణాభ్యాం. నమః 
ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


సర్వేభ్యో దేవేభ్యో, బుషిభ్యో, మునిభ్యో, 
గురుభ్యో, పితృభ్యో, మహద్య్యో నమః. 
(అని స్వామిపై పూలు అక్షతలు ఉంచి నమస్కరించాలి. ) 
ఓం కేశవాయ న్వాహా............. (శ్రీ/కృష్ణ్పపరబ్రహ్మణే నమః. 
(పూర్వ (ప్రకారంగా ఆచమనం చేయాలి. ) 
భూతోచ్చాటనం ల 
ఉత్తిష్టంతు భూతపిశాచాః, యే తే భూమిభారకాః 
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 
(అని వెనకనుంచి ఎడమవైపుగా నీళ్ళు లేదా అక్షతలు విసరాలి) 
పాణాయావుం : 
ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః, 
ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ం సత్యం, 
ఓం తత్‌ సవితుర్‌ వరేణ్యం, భర్లో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్‌. 
ఓ, మాపో, జ్యోతీ, రసో, ౬మృతం, బ్రహ్మ. భూ ర్ఫ్భువ స్సువ రోమ్‌. 
సంకల్పం : 
శ్రీ గోవింద, గోవింద, గోవింద. శ్రీ వంహావిష్ణోః ఆజ్ఞయా 
(ప్రవర్తవరానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్డే, శ్వేతవరాహకల్పే, 
వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, 
మేరోః దక్షిణదిగ్భాగే, (శ్రీశ్రైలస్య ఈశాన్య (ప్రదేశే, కృష్ణాకావేర్యోః మధ్యదేశే, శోభన 
గృహే, సకలదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ- 


శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే ఏవంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిథా- 
(శ్రీ/,మాన్‌...గోత్రః,...నావముధేయః, (శ్రీమతః.... గోత్రస్య, ..నావుుధేయస్య, 
ధర్మపత్నీసో స్య, సస్ప'తస్య, సబాంధవస్య, మమ- 


శ్రీ/శివార్చనమ్‌ (శ్రీీరుద్రాభిషేకం 


ఉపాత్తసమస్త .దురితక్షయద్వారా, 
(శ్రీ;సాంబసదాశివదే వతాను గ్రహసిద్ద్యర్థం (క్రీసాంబసదాశివదేవతా 
ముద్దిశ్య, (లఘున్యాసపూర్వక) సకృద్‌ ( ఏకాదశ) వార అభిషేచన విశిస్టాం, - 
(ధ్యాన,) ఆవాహనాది వివిధోపచారపూజాం 
పంచబ్రహ్మమంత్రప్రకారేణ యధాశక్తి కరిష్యే. 
(అని కుడి ఉంగరంవేలి కొనతో గోరు తగలకుండా నీరు తాకాలి. ) 
గణపతి (పార్థన క 
- నిర్విఘ్నృపరిసమాప్పర్థం ఆదౌ (శ్రీ) మహాగణపతి ప్రార్ధనాం కరిష్యే. 
(అని నీళ్ళు తాకి) 
ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే 
కవిం కవీనా ముపమ (శృవ స్తమమ్‌, 
జ్యేష్టరాజం (బ్రహ్మణాం (బ్రహ్మణస్పత 
ఆన శృృణ్వ న్నూూతిభి స్పీదసాదనమ్‌ ॥ 
సుముఖ శ్రైకదంత శ్చ కపిలో గజకర్ణకః 
లంబోదర శృ వికటో విఘ్నరాజో గణాధిపః 
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః 
వక్రతుండ శ్ఫూర్సకర్ణో హేరంబ స్న్కందపూర్వజః. 
వక్రతుండ! మహాకాయ ! కోటిసూర్యసమ ప్రభ ! 
నిర్విఘ్నం కురు మే దేవ ! సర్వకార్యేషు సర్వదా. 
(కీమహాగణాధిపతయే నమః. 
(అని గణపతి పాదాలవద్ద పూవు వుంచి నమస్కరించాలి) 
సరస్వతీ (ప్రార్థన : 
వాగ్‌విశుద్ద్యర్ణం (శ్రీమహాసరస్వతీం ధ్యాయామి. 
ప్రణో దేవీ! సరస్వతీ ! వాజేభి ర్వాజినీవతీ ! ధీనా మవి (త్ర్యవతు. 
(శ్రీ మహాసరస్వత్రై నమః. 
(అని సరస్వతీదేవి పాదాలవద్ద పూవు వుంచి నమస్కరించాలి. ) 


188 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


నందీశ్వర (ప్రార్థన : 
నందీశ్వర ! నమ స్తుభ్యం సాంద్రానందప్రదాయక ! 
(శీమహాదేవపూజార్హ్ర మనుజ్ఞాం దేహి మే ప్రభో ! 
(అని నందిపై పూవుంచి నమస్కరించాలి) 
(శివునకు సాష్టాంగ దండ ప్రణామం చేసి తానే శివుడుగా భావన చేస్తూ) + 
అ థాత్మని దేవతాః స్థాపయామి. దేవతాస్థాపనం: 
(ఆయా అవయవాలు తాకి నమస్కరిస్తూ ఇలా చెప్పాలి. ) 
(ప్రజననే బ్రహ్మా తిష్టతు, పాదయో ర్విష్టు స్తిష్టతు, హస్తయో ర్లర స్తిష్టతు, 
బాహో రింద్ర స్తిష్టతు, జఠరే అగ్ని స్తిష్టతు, హృదయే శివ స్తిష్టతు, 


లఘున్యాసం : 
+ అ ధాత్మని (క్రీమహారు[ద్రన్యాసం కరిష్యే. (అని నీటిని తాకాలి.) 
ఓం నమో భగవతే రుద్రాయ. (అని స్వామికి నమస్కరించాలి.) 


ఓం మూర్హ్న నమః, వం హృదయాయ నమః, 
నం నాసికాయై నమః, తేం దక్షిణహస్తాయ నమః, 
వెం లలాటాయ నమః, రుం వామహస్తాయ నమః, 
భం ముఖాయ నమః, ద్రాం నాభ్యై.నమః, 

గం కంఠాయ నమః, యం పాదాభ్యాం నమః, 


(ఆయా అవయవాలు తాకుతూ నమస్కరిస్తూ.) 

సద్యోజాతం |ప్రపద్యామి, సద్యోజాతాయ వై నమో నమః, 
భవే భవే నాతిభవే భవస్వ మాం భవోద్భవాయ నమః. 

పాదాభ్యాం నమః - (పాదాలు తాకాలి) 
వామదేవాయ నమో, జ్యేష్ణాయ నమ, (్రేష్ణాయ నమో, రుద్రాయ నమః, 
కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, 
బలాయ నమో, బల(ప్రమథనాయ నమ, స్స్పర్వభూతదమనాయ నమో, 
మనోన్మనాయ నమః. ఊరుమధ్యమాభ్యాం నమః (తొడలు తాకాలి) 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


కంఠే వసవ స్తిష్టంతు, వగ్టే సరస్వతీ తిష్టతు, నాసికయో ర్వాయు స్తిష్ట తు, 
నయనయో శ్చంద్రాదిత్యా తిస్టేతాం, కరయో రశ్వినౌ తొష్టితాం, 
లలాటే రుద్రా స్తిష్టంతు, మూ ర్ట్రాదిత్యా స్తిష్టంతు, శిరసి మహాదేవ స్తిష్టతు, 
శిఖాయాం వామదేవ స్తిష్టతు, పృష్టే పినాకీ తిష్టతు, 
పురత శ్ళూలీ తిష్టతు, పార్మ్వయో శ్శివాశంకరా తిస్టేతాం, 
సర్వతో వాయు స్తిష్టతు, సర్వే ప్వంగేషు సర్వా దేవతాః యథాస్ట్రానం తిష్టంతు, 
మాం రక్షంతు, భక్తజనాన్‌ రక్షంతు. 
ఆత్మరు(దధ్యానం : 
అ థాత్మానం శివాత్మానం (శ్రీరుద్రరూపిణం ధ్యాయే. 
(తనలో తానే రుద్రుడుగా రు(ద్రస్వరూపాన్ని ఇలా ధ్యానించాలి) 

శుద్దసృటికసంకాశం (త్రిణోత్రం పంచవ[్రకం 

దశభుజగ్‌ం నీల(గీవం సర్సాభరణభూపితం 

నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయకం 


త మాం నాకనా చతు ద తపనలు రకమా. 


అఘోరేభ్యో ఇ.ధ 'ఘోరేభ్యో ఘోరఘారతరేభ్యః, 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 
హృదయాయ నమః (గుండెను తాకాలి) 


తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 

తన్నో రుద్రః ప్రచోదయాత్‌. ముఖాయ నమః (నోరు తాకాలి) 

ఈశాన స్సర్వవిద్యానా మాశ్వరస్పర్వభూతానాం 

(బహ్మాధిపతిర్‌ బ్రహ్మణో ౬.ధిపతిర్‌ బ్రహ్మా, 

శివో మే అస్తు సదాశివోమ్‌. మూర్తే నమః - (శిరసుపైన-ముందుభాగం తాకాలి.) 


హంస హంసాయ విద్మహే, పరమహంసాయ ధీమహి, 
త న్నో హంసః ప్రచోదయాత్‌. (అంటూ శిరస్సు తాకాలి.) 
శివో ౬_హం-శివో ౬హం-శివో ౬ హమ్‌. 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/శుద్రాభిషేకం 


కపిలజటాజూటినం శిఖామధ్యేందుధారిణం 
వృషస్కందసమారూఢ ముమాదేహార్దధారిణం 

అమృతే నాఫ్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం 

ద్ర్లోవతాసమాయుక్తం సురాసురమస్కృతం 
నిత్యం చ శాశ్వతం శుద్దం (ధ్రువ మక్షర మవ్యయం 
సర్వవ్యాపిన మోశానం రుద్రం వై విశ్వరూపిణమ్‌. 
(ఐ హ్మైక్య భావనం :- 
(తన ఆయాఅవయవాలనూ తర్వాత హృదయాన్నీ స్పృశిస్తూ ఇలా చెప్పాలి. 


కొందరు చివరివాక్యం చెప్పేటప్పుడు శివలింగం తాకుతారు. ) 


అగ్ని ర్మే వాచి శ్రితః (నోరు) 
వాగ్రదయే, హృదయం మయి (హృదయం) 
అహ మమతే, అమృతం. బ్రహ్మణి, (శివలింగం) 

వాయు ర్మే ప్రాణో శ్రితః, (ముక్కు) 


ప్రాణో హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృత౭-బ్రహ్మణి. 
సూర్యో మే చక్షుషి (శ్రితః, (కన్నులు) 
చక్త్షుర్‌ హృదయే హృదయం మయి, 
అహ మమతే, అమృతం (బ్రహ్మణి. 
చంద్రమా మే మనసి (శ్రితః (గుండె) 
మనో హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం బ్రహ్మణి. 
దిశో మే శ్రోత్రే శ్రితాః, (చెవులు) 
'శోత్రగ్‌ం హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృతం బ్రహ్మణి. 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీీరుద్రాభిషేకం 


ఆపో మే రేతసి (శ్రితాః, (గుహ్యం) 
రేతో హృదయే, హృదయం మయి, 
ఆహ మమృతే, అమృతం బ్రహ్మణి. 
పృథివీ మే శరీరే (శతా, (శరీరం) 
శరీరగ్‌ం హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృతం బ్రహ్మణి. 
ఓషధివనస్పతయో మే లోమసు (శ్రితాః, (వెంట్రుకలు) 
లోమాని హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం (బ్రహ్మణి. 
ఇంద్రో మే బలే (శ్రితః, (భుజాలు) 
బలగ్‌ం హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం బ్రహ్మణి 
పర్హన్యో మే మూర్ష్ని (శ్రితః, (శిరసుపై ముందు) 
మూర్చా హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృతం (బ్రహ్మణి. 
ఈశానో మే మన్యౌ (శ్రితః, (ముక్కు) 
మన్యుర్‌ హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం (బ్రహ్మణి. 
ఆత్మా మ ఆత్మని (శితః, (గుండె) 
ఆత్మా హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం (బ్రహ్మణి. 
పున ర్మ ఆత్మా పున రాయు రాగాత్‌, పునః ప్రాణః పున రాకూత మాగాత్‌ 
వైశ్వానరో రశ్మిభి ర్వా వృథా నః, అంత స్తిష్ట త్వమృతస్య గోపాః, 


(శ్రీ/శివార్బనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


అర్బాభ్యర్థనం : 
ఆరాధితో మనుషైై శృ సిద్దై ద్చేవాసురాదిభి ః 
ఆరాధయామి భక్త్యా త్వాం మాం గృహాణ మహేశ్వర. 
(అని స్వామికి నమస్కరించి అర్చన ప్రారంభించాలి. ) 
నిర్మాల్యవిసర్దనం : 
ఓం భూ ర్భువ స్సువః - (అంటూ శివలింగంపై నిర్మాల్యం ఎసి ) 
చండీశ్వరాయ నమః (అంటూ ఆ.నిర్మాల్యాన్ని ఉత్తరం దిక్కుగా విడిచి పెట్టాలి.) 
కలశారాధనం : 
అథ (శ్రీ సాంబసదాశివ దేవతాపూజాంగత్వేన కలశారాధనం కరిష్యే - 
(నీరు తాకాలి. తర్వాత కలశానికి గంధం కుంకుమలతో మూడుచోట్ల బొట్టు పెట్టి కలశంలో 
పుష్పం వేస్తూ ఇలా చెప్పాలి) 
కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర స్సమాశ్రితః, 
మూలే తత్ర స్టితో బ్రహ్మా, మధ్యే మాతృగణాః స్మృతాః. 
(తర్వాత కలశంతో నీళ్ళు పోస్తూ ఇలా చెప్పాలి.) 
కుక్షౌ తు సాగరా స్సర్వే, సప్తద్వీపా వసుంధరా, 
బుగ్వేదో ౬థ యజుర్వేద స్పామవేదో ౬హ్యధర్వణః 
అం్టై శ్చ సహితా స్సర్వే కలశాంబుసమా (శ్రితాః ॥ 
(కలశంపై చేయి వుంచి మూసి) 
ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్టై ర్యజ్జేషు వర్తతే 
ఆపో వా ఇదగ్‌ం సర్వం, విశ్వభూతా న్యాపః, (ప్రాణా వా ఆపః, 
పశవ ఆపో, అన్న మాపో, అమృత మాప, 
స్సమ్రా డాపో, విరా డాపః, స్స్వరా డాపః, 
ఛందాగ్‌ం స్యాపో, జ్యోతీగ్‌ం ష్యాపో, యజూగ్‌ంష్యాపః, 
సత్య మాప, స్సర్వా దేవతా ఆపో, 
భూ ర్భువ స్సువ రాప ఓమ్‌. 
గంగే! చ యమునే ! కృష్ణే! గోదావరి ! సరస్వతి ! 
నర్మదే ! సింధో ! కావేరి ! జలే అస్మిన్‌ సన్నిధిం కురు. 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


సర్వే సముద్రాః సరిత స్త్రీర్ణాని చ నదా (హ్రదాః 
ఆయాంతు దేవపూజార్టం దురితక్షయకారకాః. 
(తర్వాత మూడు లేక పదిసార్లు ఓం కారం ఉచ్చరించాలి) 
ఓం భూ ర్భువ స్సువః తత్సవితుర్‌ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, 
ధియో యో నః ప్రవోదయాత్‌. 
(అని మూడుసార్లు చెప్పి పూవుతో ఆకలశంలో నీరు తీసి 
శివుడిపైనా, తనపైనా, పూజా ద్రవ్యాలపైనా చల్లాలి.) 
(పాణప్రతిష్ట: 
(శ్రీ సాంబసదాశివ దేవతాపూజార్ద మస్మిన్‌ లింగే, (బింబే) 
'ప్రాణప్రతిష్పాపనం కరిష్యే. (అని ఆచమన పాత్రలో నీటిని తాకాలి) 
( ఒకపువ్వు లేదా ఆకు కుడిచేత పట్టుకొని స్వామిపై బోర్లించి) 
అసునీ తే పున రస్మాసు చక్షుః పునః ప్రాణ మిహ నో ధేహి భోగం 
జ్యో-కృశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయా న స్పస్తి, 
అమృతం వై ప్రాణాః, అమృత మాపః, ప్రాణా నేవ యథాస్థాన ముపహ్వయతే॥ 
శ్రీ సాంబసదాశివ పరబ్రహ్మణే నమః, 
అథ ఆవాహనాది వివిధోపచారపూజాం కరిష్యే. 


(అంటూ ఆచమనపాత్రలో నీళ్ళు తాకాలి.) 


ఆ త్వావహంతు హరయ స్సచేత 
స్సశ్వేతై ర్వ్యూ స్సహ కేతుమద్భిః 
వాతాజిరై రృలవద్భి ర్మనోజవై ః 
ఆయాహి శీఘ్రం మమ హవ్యాయ శర్యోమ్‌. 
(శ్రీ సాంబసదాశివ పరబ్రహ్మాణ మోశాన మావాహయామి. 
(స్వామి పాద(ప్రదేశం వద్ద పూవు ఉంచాలి) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


స్థావనం: 
త్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌ 
ఉర్వారుక మివ బంధనా న్మృత్యో ర్ము్షీయ మా 2మృతాత్‌. 
స్వామిన్‌ ! సర్వజగన్నాథ !' యావత్‌ పూజావసానకం 
తావత్‌ త్వం (పీతిభావేన లింగే ౬స్మిన్‌ సన్నిధిం కురు. 
ఆవాహితో భవ, స్టాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్దో భవ, 
అవకుంఠితో భవ, (ప్రసీద, (ప్రసీద. 
ధ్యానం 4 
మండ లాంతరగతం హిరణ్యయం భాజమానవవుషం శుచిస్మితం 
చండదీధితి మఖండవి(గహం భావయే మునిసహ(స్రసేవితమ్‌. 


శంకరస్య చరితాకథామృతం చం(దోఖరగుణానుకీర్తనం 
నీలకంఠతతపాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని. 
(శ్రీ సాంబసదాశివపర[బ్రహ్మణో నమః, ధ్యానం సమర్పయామి. 
(స్వామికి నమస్కరించాలి) 

శి, ఆసనం: 

సద్యోజాతం |(ప్రపద్యామి. 

(శ్రీ సాంబసదాశివపర (బ్రహ్మణే 'నమః, 
నవరత్నఖచితసువర్ణదివ్యసింహాసనం సమర్పయామి . 
(స్వామి పాదాలనద్ద సింహాసనాన్ని భావిస్తూ పూవు నుంచాలి) 

తి. పాద్యం: 

సద్యోజాతాయ వై నమో నమః 

(శ్రీ సాంబసదాశివపర బ్రహ్మణో నమః, పాదయో ః పాద్యం సమర్పయామి. 
పాదౌ (ప్రక్షాళయామి (స్వామి పాదాలవద్ద ఉద్దరిణతో కలశజలం వేయాలి.) 


4. అర్హ్యం: 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
(శ్రీ, సాంబసదాశివ పరబ్రహ్మణే నమః, హస్తయోః అర్యం సమర్పయామి. 
హస్తా ప్రక్షాళయామి (స్వామిపై కలశజలం వేయాలి) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


ర. ఆచమనీయం: 

భవోదృవాయ నమః 
శ సాంబసదాశివపరబ్రహ్మణే నమః, 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (స్వామిపై నీరు వేయాలి) 

6. స్నానం: 

వామదేవాయ నమః 
(శ్రీ సాంబసదాశివ పరబ్రహ్మణే నమః స్నానం కరిష్యే 
(ఆచమన పాత్రలో నీళ్ళు తాకాలి.) 
తదంగత్వేన ఆదౌ పంచామృతస్నానం కరిష్యే. 


పంచామృతస్నానం 


1. కీరస్నానం: 
ఆప్యాయస్వ "స సమేతు తే విశ్వత, సోమ వృష్టియం భవా వాజస్య సంగదే. 
(శ్రీీసాంబసదాశివపరబ్రహ్మణే నమః క్షీరేణ స్నపయామి. 
(ఆవుపాలతో స్వామివారిని అభిషేకించాలి) 


శ. దధిస్నానం : 
దధి(క్రావ్‌ ణో అకారిషం జిష్టో రశ్వస్య వాజినః, 
సురభి నో ముఖా కరత్‌, (ప ణ.ఆయూగ్‌ంషి తారిషత్‌. 
శ్రీ సాంబసదాశివపరబ్రహ్మణే నమః, దధ్నా స్నపయామి. 
(స్వామిని ఆవు పెరుగుతో అభిషేకించాలి) 
తి. ఘృతస్నానం : 
శుక మసి జ్యోతి రసి తేజో సి దేవో వ స్సవితో త్పునా 
త్వచ్చి ద్రేణ పవి(త్రీణ వసో సూర్యస్య రశ్మిభిః, 
(శ్రీసాంబసదాశివపరబ్రహ్మణే నమః, ఆజ్యేన స్నపయామి. 
(స్వామి వారిని ఆవునెయ్యితో అభిషేకించాలి) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


4. మధుస్నానం : 
మధు వాతా బుతాయ తే. మధు కరంతి సింధవః 
మాధ్వీ ర్నస్సం త్వోషధీః. మధు నక్త ము తోషసి 
మధుమత్‌ పార్థివగ్‌ం రజః. మధు ద్యౌ రస్తు నః పితా 
మధుమాన్‌ నో వనస్పతిః. మధుమాగ్‌ం అస్తు సూర్యః. 
(శ్రీసాంబసదాశివపరబ్రహ్మణే నమః, మధునా స్నపయామి. 
(స్వామివారిని తేనెతో అభిషేకించాలి) 


5. శర్కరాస్నానం 
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే, 
స్వాదు రిందాయ సుహవీతు నామ్నే 
స్వాదు ర్మితాయ వరుణాయ వాయవే 
బృహస్పతయే, మధుమాగ్‌ం అదాభ్యః. 
'శృీసాంబసదాశివపర[బ్రహ్మణో నమః శర్కరయా స్నపయామి. 
(స్వామివారిని పటీకబెల్లంపాడితో అభిషేకించాలి) 
పంచామృతస్నానానంతరం శుద్దోదకస్నానం కరిష్యే. + 
(అంటూ స్వామిపైని నీళ్ళతో అభిషేకించాలి. ) 
ఆపో హి షా మయో భువః - తాన ఊళ్టీ దధాతన - మహే రణాయ చక్షసే 
యో వ శృివతమో రసః - తస్య భాజయ తేహ నః - ఉళతీ రివ మాతరః 
తస్మా అరం గమామ వః -యస్య క్షయాయ జిన్వథ- ఆపో జనయథా చ నః. 


+ (అవకాశం ఉంటే క్షీరం మొదలైన అన్నిస్నానాల్లోను వాటి తరువాత ప్రతిసారి ఇలా శుద్దోదక 
స్నానం చేయించాలి. పంచామృత స్నానం విడిగా కుదరక పోతే 
పయో దధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం 
పంచామృతస్నాన మిదం గృహాణ సురవందిత. 
(అని 1. ఆవుపాలు, 2. ఆవు పెరుగు, 3. ఆవునెయ్యి, 4. తేనె, 5. పటికబ్టొం పాడి కలిపి దానితో 
స్వామివారిని అభిషేకించాలి. వీటిలో దొరకనివానికి బదులుగా నీళ్ళతోను అభిఫేకించవచ్చు. ) 


(శ్రీ,శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


దళశదవ్యస్నానాలు 
1. శంఖోదకస్నానం : 
(శంఖంలో నీళ్ళు వేరే పాత్రలో పోసికొని ఆ నీళ్ళతో స్నానం. ) 
ఆపో హిష్టా........... జనయథాచ నః 
శంఖోదకేన స్నపయామి. 
2. ఫలోదకస్నానం : 


(కొబ్బరినీళ్ళు లేదా ఏదైనా ఫలరసంతో- స్నానం) 
యాః ఫలినీ ర్యా అఫలా అపుష్పా యా శ్చ పుప్పిణీ ః 
బృహస్పతి (పసూతా స్తా నో ముంచం త్వగ్‌ంహసః, 

ఫలోదకేన స్నపయామి. 

తి. గంధోదకస్నానం : 

గంధద్వారాం దురాధర్తాం నిత్యపుష్టాం కరీషిణీం 
ఈళ్వరీగ్‌ం సర్వభూతానాం తా మి హోపహ్వయే శ్రియమ్‌. 
గంధోదకేన స్నపయామి. (గంధం కలిపిన నీళ్లతో అభిషేకించాలి.) 

4. పుష్పోదకస్నానం : 
యో ఇపాం పుష్పం వేద, పుష్పవాన్‌ (ప్రజావాన్‌ పళుమాన్‌ భవతి. 
చం[దమా వా అపాం పుష్పం, పుష్పవాన్‌ ప్రజావాన్‌ పళుమాన్‌ భవతి. 

పుష్పోదకేన స్నపయామి. (పూవుతో నీళ్ళు చల్లాలి.) 
5. అకతోదకన్నానం :- 
ఆయనే తే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీః 
(హ్రదా శ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. 
అక్షతోదకేన స్నపయామి. (అక్షతలు కలిపిన నీటిని చల్లాలి.) 


(శ్రిశివార్చనమ్‌ (శీీరుద్రాభిషేకం 


6. సువర్లోదకస్నానం : 
త థ్సువర్ణగ్‌ం హిరణ్య మభవత్‌, త థ్సువర్షస్య హిరణ్యస్య జన్మ, 
య ఏవగ్‌ం సువర్ణస్య జన్మ వేద, సువర్ణ ఆత్మనా భవతి. 
సువర్షోదకేన స్నపయామి. (బంగారం మీదనుంచి నీళ్ళు చల్లాలి.) 
7. రుద్రావోదకస్నానం : 
త్యంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం. 
ఉర్వారుక మివ బంధనాన్‌ మృత్యో, ర్ముకీయ, మా. ౬మృతాత్‌ 
రుద్రాక్షోదకేన స్నపయామి. (రుద్రాక్షలమీదనుంచి నీళ్ళు చల్లాలి.) 
8. భస్మస్నానం : 
మానో మహాంత, ముత మా నో అర్భకం, 
మా న ఉక్షంత, ముత మా న ఉక్షితం, 
మానో వధీః పితరం, మోత మాతరం, 
పియామా న స్తనువో, రుద రీరిషః. 
భస్మోదకన స్నపయామి. (విభూతి కలిపిననీళ్ళు చల్లాలి.) 
9. బిల్వోదకస్నానం : 
మా న సోకే, తనయే, మాన ఆయుషి 
మానో గోషు, మానో అ్వేషు, రీరిషః 
వీరాన్‌ మా నో, రుద భామితో వధీర్‌ 
హవిష్మంతో నమసా విధేమ తే. 
బిల్వోదకేన స్నపయామి. (మారేడుదళంతో నీళ్ళు చల్లాలి.) 
10. దూర్వోదకస్నానం : 
కాండాత్‌ కాండాత్‌ (పరోహంతీ పరుషః పరుషః పరి. 
ఏవా నో దూర్వే ప్రతను సహ(సేణ శతీన చ. 
దూర్యోదకేన స్నపయామి. (గరికతో నీళ్ళు చల్లాలి.) 


(శ్రీశవార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


మలాపకర్షణస్నానం : 
హిరణ్యవర్గా, శ్ళుచయః పావకాః, యాసు జాతః కళ్ళ్యపో, యా స్విందదః 
అగ్నిం యా గర్భం దధిరే, విరూపా, స్తా న ఆప ళ్ళగ్గ్‌ం స్యోనా భవంతు. 
యాసాగ్‌ం రాజా వరుణో యాతి మధ్యే సత్యాన్యతే అవపళ్యన్‌ జనానాం, 
మధు శ్చ్యుత శుచయో యాః పావకా, స్తా న ఆప ళ్ళగ్గం స్యోనా భవంతు. 
యాసాం దేని దివి కణ్యుంతి భక్షం, యా అంతరికే బహుధా భవంతి, 
యాః పృథివీం పయ సోందంతి, శుక్రా, స్తా న-ఆప ళ్ళగ్‌ం స్యోనా భవంతు. 
శివేన మా చక్షుషా పశ్య తాపః, శివయా తను వోపస్పృశత త్వచం మే. 
సర్వాగ్‌ం అగ్నిగ్‌ం రప్ఫుషదో హువే వో మయి వర్చో, బల, మోజో, నిధత్త. 
(శ్రీసాంబసదాశివ పరబ్రహ్మణే నమః, మలాపకర్షణస్నానం సమర్పయామి. 
అధ (శ్రీసాంబసదాశివదేవతాను గ్రహావాష్త్యర్దం 
రుద్రాధ్యాయాదిభి రభిషేచనం కరిష్యే. 
(ఆచమన పాత్రలో నీటిని తాకాలి. ) 
రు[ద్రన్యాసం : 
అస్య (శ్రీరుద్రాధ్యాయస్య అఘోర బుషి, అనుష్టుప్‌ ఛందః, 
సంకర్షణమూర్తిస్వరూపో యో ౬సా వాదిత్యః 
పరమపురుష స్స ఏష రుద్రో దేవతా. 
ఓం బీజం, నమ శక్తిః, శివా యేతి కీలకమ్‌. 
(శ్రీ సాంబసదాశివదేవతా (ప్రసాదసిద్ద్యర్ణే జపాభిషేకే వినియోగః. 


కరన్యాసం : 
ఓం ఓం నమ శృంభివే చ - అగ్నిహో త్రాత్మనే అంగుష్టాభ్యాం నమః 
ఓం నం.మయోభవే చ - దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః 
ఓం మం నమశ్ళంకరాయ చ - చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః 
ఓం శిం మయస్కరాయ చ -నిరూఢపశుబంధాత్మనే అనామికాభ్యాం నమః 
ఓం వాం నమ శివాయ చ - జ్యోతిష్థోమాత్మనే- కనిష్టికాభ్యాం నమః 
ఓం యం శివతరాయ చ - సర్వ (క్రత్వాత్మనే - కరతలకరుష్టాభ్యాం నమః 


“Dr 2 0 cen 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


అంగన్యాసం :- 
ఓం ఓం నమ శృంభవే చ - అగ్నిహో త్రాత్మనే- హృదయాయ నమః 
ఓం నం మయోభవే చ - దర్శపూర్ణమాసాత్మనే- శిరసే స్వాహా, 
ఓం మం నమ శృంకరాయ చ -చాతుర్మాస్యాత్మనే- శిఖాయై వషట్‌, 
ఓం శిం మయస్కరాయ చ -నిరూఢపశుబంధాత్మనే- కవచాయ హుమ్‌, 
ఓం వాం నమశ్శివాయ చ - జ్యోతిష్టోమాత్మనే- నేత్రత్రయాయ వౌషట్‌, 
ఓం యం శివతరాయ చ - సర్వ క్రత్వాత్మనే- అస్త్రాయ ఫట్‌, 
భూ ర్భువ స్సువ రో మితి దిగ్బంధః. 
ధ్యానమ్‌ 


ఆపాతాళనభఃస్థ్టలాంతభువన బ్రహ్మాండ మావిస్ఫుర 
జ్యోతిస్ఫాటి కలింగమౌ ళివిలసత్పూర్లేందువాంతామృతైః 
అస్తోకాప్లుత మేక మీళ మనిళం రుదానువాకాన్‌ జపన్‌, 
ధ్యాయే దీప్పితసిద్ధయే (ధ్రువపదం విప్రో 2_భిషించే చ్చివమ్‌ ॥ 


(బహ్మాండవ్యాప్తదేహా, భసితహిమరుచో, భాసమానా భుజంగైః 
కంఠేకాలాః, కపర్గాకలితశశికళాః, చండకోదండహస్తా:. 
(త్యకా, రుద్రాకభూషాః, ప్రణతభయహరా, శాంభవా మూర్తిభేదాః 
రుద్రా, (ృీరుద్రసూక్త ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్‌ ॥ 


శంచమే, మయ శృ మే, ప్రియం చమే, ౬(అ)నుకామ శృ మే, కామ శృ మే, 
సౌమనస శృ మే, భద్రం చమే, శ్రేయ శృ మే, వస్య శ్చ మే, యశ శ్చ మే, 

భగ శృ మే, ద్రవిణం చ మే, యంతా చ మే, ధర్హాచ మే, క్షేమ శ్చ మే, 

ధృతి శృ మే, విశ్వం చ మే, మహ శృమే, సంవిచ్చమే, జ్ఞాత్రం చ మే, 
సూశ్చమే, ప్రసూళశ్ళమే, సీరం చమే, లయ శృమ, బుతం చ మే, 

౬ (అ)మృతం చ మే, ౬(అ)యక్ష్మం చ మే, ౬.(అ)నామయ చ్చ మే, 
బీవాతు శృ మే, దీర్జాయుత్వం చ మే, ౬(అ)నమిత్రం చ మే, 

౭_(అ) భయం చ మే, సుగం చమే,శయనం చ మే, సూషా చమే, సుదినం చ మే. 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


రుద్రాధ్యాయః( నమకమ్‌) 


ఓం నమో భగవతే రుద్రాయ! ఓం నమ్‌. 

నమ స్తే రుద్ర మన్యవ ఉ తోత ఇషవే నమః, 

నమ స్తే అస్తు ధన్వనే బాహుభ్యా ముత తే నమః, 
యా త ఇషు శృివతమా, శివం బభూవ తే ధనుః, 
శివా శరవ్యా యా తవ, తయా నో రుద్ర మృడయ. 


యా తే రు[ద్ర శివా తనూ రఘోరా ౬(అ)పాపకాశినీ, 
తయా న స్తనువా శంతమయా గిరిశం తాభిచాకశీహి. 


యా మిషుం గిరిశంత హస్తే బిభ ర్ప్యస్తవే, 
శివాం గిరిత్ర తాం కురు, మా హిగ్‌ంసీః పురుషం జగత్‌. 


శివేన వచసా త్వా గిరి శాచ్చా వదామసి, 
యథా న స్సర్వ మి జ్ఞగ దయక్షగ్‌ం సుమనా అసత్‌. 
అ ధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్‌ 
అహీగ్‌ శృ సర్వాన్‌ జంభయన్‌ సర్వా శృ యాతుధాన్యః. 
అసౌ య స్తామయో అరుణ ఉత బ(భు స్ఫుమంగలః 
యే చేమాగ్‌ం రుద్రా అభితో దిక్షు, 
(శితా స్స్పహస్రశో ౭_(అ)వైషాగ్‌ం హేడ ఈమహే. 
అసౌ యో ౬(అ)వసర్పతి నీల(గీవో విలోహితః, 
ఉ తైనం గోపా అదృశ, న్నదృశ న్నుదహార్యః, 
ఉ తైనం విశ్వా భూతాని, స దృష్టో మృడయాతి నః. 
నమో అస్తు నీల(గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే 
అథో యే అస్య సత్వానో ౬హం తేభ్యో (అ) కరం నమః. , 
(ప్రముంచ ధన్వన స్వ ముభయో రార్ష్నియో ర్యామ్‌, 
యా శృ తే హస్త ఇషవః, పరా తా భగవో వప. 


(శ్రీ/శివార్చనమ్‌ శ్పీరుద్రాభిషేకం 


అవతత్య ధను స్వగ్‌ం సహస్రాక్ష శతేషుధే,: 
నిశీర్య శల్యానాం ముఖా శివో న స్సుమనా భవ. 11 
విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాఖవాగ్‌ం ఉత, 
అనేశ న్న స్యేషవ ఆభు రస్ఫూసోషంగధిః 12 
యాతే హేతి ర్మీడుష్రమ హస్తే బభూవ తే ధనుః, 
తయా ౬(అ)స్మా న్వశ్వత స్త్వ మయక్మయా పరిబ్బుజ. 13 
న్‌మ స్తే అ స్వాయుధా యానాతతాయ ధృష్ణవే, 
ఉభాభ్యా ముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే. 14 


పరి తే ధన్వనో హేతి రస్మాన్‌ వృణక్తు విశ్వతః 
అథో య ఇషుధి స్త వారే అస్మ న్ని ధేహి తమ్‌. _ ( ప్రథమానువాకం) 15 
నమ స్తే అస్తు భగవన్‌, విశ్వేశ్వరాయ మహాదేవాయ 
(త్ర్యంబకాయ త్రిపురాంతకాయ (త్రికాగ్నికాలాయ 
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ 
సర్వేశ్వరాయ సదాశివాయ (శ్రీ) మన్మహాదేవాయ నమః ॥ 


నమో హిరణ్యబాహవే సేనాన్యే, దిశాం చ పతయే నమో 

నమో వృక్షేభ్యో హరికేశేభ్యః, పశూనాం పతయే నమో 

నమ స్సస్పింజరాయ త్విషీమతే, పథీనాం పతయే నమో 

నమో బభ్టుశాయ వివ్యాధినే, ౭_( ఆ )న్నానాం పతయే నమో 

నమో హరికేశా యోపవీతినే, పుష్టానాం పతయే నమో 

నమో భవస్య హేత్యై, జగతాం పతయే నమో 

నమో రుద్రా యా(ఆ)తతావినే, జేత్రాణాం పతయే నమో 

నమ సూతా యాహంత్యాయ, వనానాం పతయే నమః. l 


నమో రోహితాయ స్టపతయే, వృక్షాణాం పతయే నమో 

నమో మంత్రిణే వాణిజాయ, కక్షాణాం పతయే నమో 

నమో భువంతయే వారివస్కృతా, యౌషధీనాం పతయే నమో 

నమ ఉవ్వైర్జోషా యాక్రందయతే, పత్తీనాం పతయే నమో 

నమః కృత్నువీతాయ ధావతే, సత్వనాం పతయే నమః (ద్వితీయానువాకం) 2 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


నమ స్పహమానాయ నివ్యాధిన, ఆవ్యాధినీనాం పతయే నమో 

నమః కకుభాయ నిషంగిణే, స్తేనానాం పతయే నమో 

నమో నిషంగిణ ఇషుధిమతే, తస్కరాణాం పతయే నమో 

నమో వంచతే పరివంచతే, స్తాయూనాం పతయే నమో 

నమో నిచేరవే పరిచరా, యారణ్యానాం పతయే నమో 

నమ స్సృకావిభ్యో జిఘాగ్‌ంసద్భ్యో, ముష్ణతాం పతయే నమో 

నమో ౬_(అ) సిమద్భ్యో నక్తంచరద్భ్యః, (ప్రకృంతానాం పతయే నమో 

నమ ఉష్మీషిణే గిరిచరాయ, కులుంచానాం పతయే నమః ॥ 1 


నమ ఇషుమద్భో, ధన్వావిభ్య శ్చ వో నమో 
నమ ఆతన్వానేభ్యః, (ప్రతిదధానేభ్య శ్చ వో నమో 
నమ ఆయచ్చద్భో, విసృజద్భ్య శృ వో నమో 
నమో ౬_(అ) స్యద్య్యో, విధ్యద్భ్య శ్చ వో నమో 
నమ ఆసీనేభ్య, శృయానేభ్య శృ వో నమో 
నమ స్వపద్భ్యో, జాగ్రద్బ్య శృ వో నమో 
నమ స్తిష్టద్య్చ్యో, ధావద్భ్య శృ వో నమో 
నమ స్పభాభ్య, స్పభాపతి భ్య శ్చ వో నమో 
నమో అశ్వేభ్యో, ౬(అ)శ్వపతిభ్య శృ వో నమః ॥ (తృతీయానువాకం) 4 
నమ ఆవ్యాదినీభ్యో, వివిధ్యంతీభ్య శృ వో నమో 
నమ ఉగణాభ్య, స్పృగింహతీభ్య శృ వో నమో 
నమో గృత్సేభ్యో, గృత్సపతిభ్య శృ వో నమో 
నమో వ్రాతేభ్యో, వ్రాతపతిభ్య శ్చ వో నమో 
నమో గణేభ్యో, గణపతిభ్య శృ వో నమో 
నమో విరూపేభ్యో, విశ్వరూపేభ్య శ్చ వో నమో 
నమో మహద్భ్యః, క్షుల్లకేభ్య శృ వో నమో 
నమో రథిభ్యో ౬(అ) రథేభ్య శృ వో నమో. 
నమో రథేభ్యః, 5 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


రథపతిభ్య శృ వో నమో 

నమ స్సేనాభ్య, స్సేనానిభ్య శ్చ వో నమో 

నమః క్షత్త్రృభ్య, స్పంగ్రహీతృభ్య శృ వో నమో 

నమ స్తక్షభ్యో, రథకారేభ్య శ్చ వో నమో 

నమః కులాలేభ్యః, కర్మారేభ్య శృ వో నమో 

నమః పుంజిష్టేభ్యో, నిషాదేభ్య శ్చ వో నమో 

నమ ఇషుకృద్భ్యో, ధన్వకృద్భ్య శృ వో నమో 

నమో మృగయుభ్య, శ్యునిభ్య శ్చ వో నమో 

నమ శ్చ్వభ్య, శ్చ్వపతిభ్య శ్చ వో నమః ॥ (చతుర్జానువాకం) 6 
నమో భవాయ చ రుద్రాయ చ, నమ శృ్ళర్వాయ చ పశుపతయే చ 
నమో నీల(గ్రీవాయ చ శితికంఠాయ చ,నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ 
నమ స్పహ(స్రాజాయ చ శతధన్వనే చ, నమో గిరిశాయ చ శిపివిస్టాయ చ 
నమో మోఢుష్ట్రమాయ చేషుమతే చ, నమో హ్రస్వాయ చ వామనాయ చ 
నమో బృహతే చ వర్షీయసే చ, నమో వృద్దాయ చ సంవృద్ద్వనే చ॥ 7 


నమో అ(గియాయ చ ప్రథమాయ చ, నమ ఆశవే చాజిరాయ చ 
నమ శ్ళీఘియాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ 
నమ (స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ ॥ (పంచమానువాకం) 8 


నమో జ్యేష్ణాయ చ కనిష్టాయ చ, నమః పూర్వజాయ చాపరజాయ చ 
నమో మధ్యమాయ చాపగల్భాయ చ, నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ 
నమ స్పోభ్యాయ చ (ప్రతిసర్యాయ.చ, నమో యామ్యాయ చ కేమ్యాయ చ 
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ, నమ శ్ఞూక్యాయ చావసాన్యాయ చ 

నమో వన్యాయ చ కళ్యాయ చ, నమ (వాయ చ (ప్రతిశ్రవాయ చ॥ 9 


నమ ఆశుషేణాయ చాశురథాయ చ, నమ శ్ళూరాయ చావభిందతే చ 
నమో వర్మిణే చ వరూధినే చ నమో బిల్మినే చ కవచినే చ 
నమ (శ్రుతాయ చ (శ్రుతసీనాయ చ ॥ (షస్టానువాకం) 10 


(శ్రీ/శివార్చనమ్‌  (శ్రీరుద్రాభిషేకం 


నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ, నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ 
నమో దూతాయ చ (ప్రహితాయ చ, నమో నిషంగిణే చేషుధిమతే చ 


నమ స్తీక్షేషవే చాయుధినే చ, నమ స్వాయుధాయ చ సుధన్వనే చ 
నమ (స్తుత్యాయ: చ పథ్యాయ చ, నమః కాట్యాయ చ నీప్యాయ చ 


నమ స్పూద్యాయ చ సరస్యాయ చ, నమో నాద్యాయ చ వైశంతాయ చ ॥ 11 


నమః కూప్యాయ చావట్యాయ చ, నమో వర్హ్యాయ చావర్యాయ చ 
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ,నమ ఈ(ధ్రియాయ చాతప్యాయ చ 
నమో వాత్యాయ చ రేష్మియాయ చ, 
నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ (సప్తమానువాకం) 12 
(గంట మోగిస్తూ, కొబ్బరికాయ కొట్టి ఆ నీతో అభిషేకం చేస్తూ) 
(హరోర హరోం హరోం హర హర హర) 
నమ సోమాయ చ రుద్రాయ చ 
నమ స్తామాయ చారుణాయ చ 
నమ శృంగాయ చ పశుపతయే చ 
నమ ఉగ్రాయ చ భీమాయ చ 
నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ 
నమో హంత్రే చ హనీయసే చ 
నమో వ్యక్షేభ్యో హరోశేభ్యో 
నమ స్తారాయ 
నమ శృంభవే చ మయోభవే చ 
నమ ళ్ళంకరాయ చ మయస్కరాయ చ 
నమ శివాయ చ శివతరాయ చ. 18 
నము స్త్రీర్రాయ చ కూల్యాయ చ, నమః పార్యాయ చావార్యాయ చ 
నమః ప్రతరణాయ చోత్తరణాయ చ, నమ ఆతార్యాయ చాలాద్యాయ చ 
నమ శ్శృమ్చ్యాయ చ ఫేన్యాయ చ, 
నమ స్సికత్యాయ చ |(ప్రవాహ్యాయ చ (అష్ట్రమానువాకం) 14 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభేకం 


నమ ఇరిణ్యాయ చ (ప్రపథ్యాయ చ, నమః కిగ్‌ంశిలాయ చ క్షయణాయ చ 
నమః కపర్దినే చ పులస్తయే చ, నమో గోష్యాయ చ గృహ్యాయ చ 
నమ స్తల్వ్యాయ చగేహ్యాయ చ, నమః కాట్యాయ చ గహ్వారేష్యాయ చ 
నమో (ప్రదయ్యాయ చ నివేష్బ్యాయ చ,నమః పాగ్‌ంసవ్యాయ చ రజస్యాయ చ 
నమ శ్శ్ళుష్ట్యాయ చ హరిత్యాయ చ. నమో లోప్యాయ చోలప్యాయ చ, 15 
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ నమః పర్యాయ చ షర్ణశద్యాయ చ, 
నమో౭_(అ) పగురమాణాయ చాభిఘ్నతే చ నమ ఆక్టిదతే చ |ప్రక్టిదతే చ 
నమో వః కిరికేభ్యో దేనానాగ్‌ం హృదయేభ్యో 
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో 
నమ ఆనిర్‌హతేభ్యో నమ ఆమోవత్కేభ్య ః ॥ (నవమానువాకం) 16 
(ద్రాపే, అంధసస్పతే, దరిద్రన్‌, నీలలోహిత 
ఏషాం పురుషాణా మేషాం పశూనాం మా భే 
ర్మారో మో ఏషాం కించ నామమత్‌. 1 
యాతే రుద్ర శివా తనూ శ్ళివా విశ్వాహ భేషజీ 
శివా రుద్రస్య భేషజీ, తయా నో మృడ జీవే. 2 
ఇమాగ్‌ం రుద్రాయ తవసే కపర్ది నే, క్షయద్వీరాయ (ప్రభరామహే మతిమ్‌ 
యథా న ళ్ళ మస ద్దిపదే చతుష్పుదే, విశ్వం పుష్టం గ్రామే అస్మి న్ననాతురమ్‌. 3 
మృడా నో రు ద్రోత నో మయస్మ్కృధి, క్షయద్వీరాయ నమసా విధేమ తే 
యచ్చంచ యో శృ మను రాయజే పితా, త దశ్యామ తవ రుద్ర ప్రణీతౌ 4 


మానో మహాంత, ముత మా నో అర్భకం, 

మా న ఉక్షంత, ముత మా న ఉక్షితమ్‌, 

మా నో వధీః పితరం, మోత మాతరం, 

ప్రియా మాన స్తనువో రుద్ర రీరిషః. 5 


మా నస్తోకే తనయే మా న ఆయుషి మానో గోషు మా నో అశ్వేషు రీరిషః 
వీరాన్‌ మా నో రుద్ర భామితో వధీ ర్లవిష్మంతో నమసా విధేమ తే. 6 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


ఆరా త్తే గోఘ్న ఉత పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్న మస్మే తే అస్తు. 
రక్షాచనో అధి చ దేవ (బూ హ్యధా చ న శ్ళర్మ యచ్చ ద్విబర్దాః. 7 
స్తుహి శ్రుతం గర్తసదం యువానం, మృగ న్నభీమ ముపహత్ను ముగ్రమ్‌ 
మృడా జరిత్రే రుద్ర స్తవానో, అన్యం తే అస్మ న్నివపంతు సేనాః. 8 
పరి ణో రుద్రస్య హేతి ర్వృణక్తు, పరి త్వేషస్య దుర్మతి రఘాయోః 
అవ స్థిరా మఘవద్భ్య స్తనుష్వ మోఢ్వ స్తోకాయ తనయాయ మృడయ. 9 
మోఢుష్ట్రమ శివతమ శివో న స్ఫుమనా భవ. 
పరమే వృక్ష ఆయుధం నిధాయ, కృత్తిం వసాన ఆచర, పినాకం బి(భ్ర దాగహి. 10 
వికిరిద విలోహిత నమ స్తే అస్తు భగవః 
యా స్తే సహగస్తగం హేతయో ౬(అ)న్య మస్మ న్నివపంతు తాః. 11 
సహస్రాణి సహస్రధా బాహువో స్తవ హేతయ : 
తాసా మోశానో భగవః పరాచీనా ముఖా కృధి. (దశమానువాకం' 12 
సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యాం 
తేషాగ్‌ం సహ(స్రయోజనే ౬వ ధన్వాని త న్మసి. 1 


అస్మి న్మహ త్యర్ణవే ౬ంతరిక్షే భవా అధి, 2 
నీల(గీవా శృితికంఠా శృర్వా అధః క్షమాచరాః. 3 

' నీలగ్రీవా శృితికంఠా దివగ్‌ం రుద్రా ఉప్రితాః 4 
యే వృక్షేషు సస్పింజరా నీల(గీవా విలోహితాః, 5 

యే భూతానా మధిపతయో విశిఖాసః కపర్దినః, 6 
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్‌, 7 

యే పథాం పథి రక్షయ ఐలబృదా యవ్యుధః 8 
యే తీర్ణాని ప్రచరంతి సృకావంతో నిషంగిణః. 9 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


య ఏతావంత శృ భూయాగ్‌ంస శృ దిశో రుద్రా వితస్థిరే 
తేషాగ్‌ం సహ(స్రయోజనే ౬వ ధన్వాని త న్మసి. 10 
నమో రుద్రేభ్యో యే పృథివ్యాం, యే ౬(అ)ంతరిక్షేయే దివి, 
యేషా మన్నం, వాతో, వర్ష, మిషవ 
స్తేభ్యో దశ ప్రాచీ, రశ దక్షిణా, దశ ప్రతీచీ, ద్ద శోదీచీ, ద్ద శోర్టా, 
స్తేభ్యో నమ, స్తేనో మృడయంతు. 
తేయం ద్విష్మో య శృనో ద్వేష్టి ,తం వో జంభే దధామి. (ఏకదశానువాకం) 11 
(త్య్రంబకం యజామహే, సుగంధిం పుష్టివర్దనమ్‌, 
ఉర్వారుక మివ బంధనా న్మృత్యో ర్ముక్షీయ, మా ౬(అ) మృతాత్‌. 
యో రుద్రో అగ్నా, యో అప్పు, య ఓషధీషు, 
యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. 
(త ముష్టుహ్‌ య స్స్విషు స్సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య 
యక్షామహే సౌమనసాయ రుద్రం నమోభి రేవ మసురం దువస్వ. 
అయ మ్మే ౬(అ)స్తు భగవా నయ మ్మే భగవత్తరః 
అయ మ్మే విశ్వభేషజో 2_(అ)యం శివాభిమర్శనః.) 
(యే తే సహస్ర మయుతం పాశా, మృత్యో మర్త్యాయ హంతవే 
తాన్‌ యజ్ఞస్య మాయయా సర్వా నవయజామహే. 
మృత్యవే స్వాహా, మృత్యవే స్వాహా. 
ప్రాణానాం గ్రంథి రసి, రుద్రో మా విశాంతకః, తే నాన్నే నాప్యాయస్వ. 
నమో రుద్రాయ విష్ణవే - 
మృత్యు ర్మే పాహి. అపమృత్యు ర్నశ్యతు, ఆయు ర్వర్హతామ్‌.) 
ఓమ్‌ శాంతి శ్శాంతి శ్శాంతిః. 


(శ్రీ/శివార్బనమ్‌ (శీ/రుద్రాభిషేకం 


చమకమ్‌ 
ఓమ్‌. అగ్నావిష్టూ ! స జోష సేమా వర్తంతు వాం గిరః, ద్యుమ్నై ర్వాజేభి రాగతమ్‌. 
వాజ శృ మే, ప్రసవ శ్చ మే. ప్రయతి శి మే, ప్రసితి శ్చ మే, ధీతిశ్చ మే, 
క్రతు శృమే, స్వరశ్ళ మే, శ్ఞోక శ్చ మే, శ్రావళ్ళ మే, శ్రుతి శ్చ మే, జ్యోతి శృ మే, 
సువశ్ళ మే, ప్రాణళ్ళ మే, ౬(అ)పాన శ్చ మే, వ్యాన శృ మే, 
£_(అ)సు శ్చ మే, చిత్తం చమ, ఆధీతం చ మే. 
వాక్‌ చమే, మనళశ్చ్ళమే, చక్తు శృమే, (శ్రోత్రం చమే, దక్ష శృ మే, 
బలం చమ, ఓజ శ్చ మే, సహశ్ళ్చమ, ఆయు శృమే, 
జరాచమ, ఆత్మాచమే, తనూ శృమే, శర్మచమే, వర్మ చమే, 
౭ (అ)ంగాని చమే, ౬(అ) స్టాని చ మే, పరూగ్‌ంషి చ మే, శరీరాణి చ మే. 


ఏకాదశేవారం (11సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన (ప్రథమవారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శీ, సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ) సాంబసదాశివదేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
శ్రీ సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివదేవతా ప్రీత్యర్థం 
(ప్రథమవారాభిషేచనానంతరం ద్వితీయ వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూర్భువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. (ఒకపువ్వు వుంచాలి) 

సద్యోజాతాయ వై నమో నమః. 

పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 

హస్తయోః అర్థ్యం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్ళు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో రెండో అనువాకం చెప్పాలి. ) 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీీరుద్రాభిషేకం 


(ద్వితీయవారాభిషేకః - నమకమ్‌ -) 


జ్రైష్ట్ణం చమ, ఆధిపత్యం చ మే, మన్యు శృ మే, భామ శృ మే, 
అ౬.(అ)మ శృమే, ౬(అ)ంభశ్ళమే, జేమా చ మే, 
మహిమా చమే, వరిమా చమే, ప్రథిమా చమే, వర్ష్మాచ మే, 
ద్రాఘుయా చ మే, వృద్దం చ మే, వృద్ది శృ మే, సత్యం చ మే, (శ్రద్దా చ మే, 
జగచ్చ మే, ధనం చమే, వశశ్చమే, త్విషి శృమే, (క్రీడా చమే, మోద శృమే, 
జాతం చ మే, జనిషమాణం చమే, సూక్తం చమే, 
సుకృతం చ మే, విత్తం చ మే, వేద్యం చ మే, భూతం చ మే, భవిష్య చ్చమే, 
సుగం చమే, సుపథం చ మ, బుద్దం చ మ, బుుద్ది శృ మే, 


కప్పం చమే క్ట స్తిశ్చమె, మతి శ్చ మే, సుమతి శృమే. + 2 
ఏకాదశవారం (1 1 సార్టు)' అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన ద్వితీయ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ, సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (క్రీ) సాంబసదాశివ దేవతార్చణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
శ్రీ సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్థం 
ద్వితీయ వారాభిషేచనానంతరం తృతీయ వారాభిషేచనం కర్షిస్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్భువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. (ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః. 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అక్యం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో మూడో అనువాకం చెప్పాలి. ) 


న హాల న 


శీ శివార్చనమ్‌ (శ్రీరు ద్రాభిషేకం 
(తృతీయవారాఖిషేకః - నమకమ్‌ -) 


శంచమే, మయ శ్చ మే, ప్రియం చమే, ౭. (అ)నుకామ శ్చమే, కామ శ్చ మే, 
సౌమనస శృ మే, భద్రం చమే, శ్రేయ శ్చ మే, వస్య శ్చ మే, యశళ్ళీ మే, 
భగళ్ళీ మే, ద్రవిణం చమే, యంతా చమే, ధర్తాచమే, క్షేమ శృమే, 
ధృతి శృ మే, విశ్వం చ మే, మహ శృమే, సంవిచ్చమే, జ్ఞాత్రం చ మే, 
సూశ్చమే, ప్రసూశ్చమే, సీరం చమే, లయ శృమ, బుతం చ మే, 
2. (అ)మృతం చ మే, ౭.(అ)యక్మం చ మే, ౬(అునామయచ్చ మే, 
బీవాతు శృ మే, దీర్దాయుత్వం చమే, £_(అ)నమిత్రం చ మే, 
2_(అ)భయం చ మే, సుగం చ మే,శయనం చ మే, సూషా చ మే, సుదినం చ మే. 
ఏకాదశవారం (11 సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన తృతీయ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ, సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ, సాంబసదాశివ దేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
(శ్రీ సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్ధం 
తృతీయ వారాభిషేచనానంతరం చతుర్త వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి. ) 
ఓం భూ ర్భువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం |ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. (ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః, 
చాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్రరణితో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అరం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలోనాలుగో అనువాకం చెప్పాలి. ) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ,రుద్రాభిషేకం 


( చతుర్ధవారాభిషేకః - నమకమ్‌ -) 
ఊర్చు మే, సూనృతా చ మే, పయళ్ళ్చమే, రస శృ మే, ఘృతం చ మే, 
మధు చ మే, సగ్టి శ్చ మే, సపీతి శ్చ మే, కృషి ళ్ళ మే, 
వృష్టి శృ మే, .జైత్రం చ మ, జాద్భిద్యం చ మే, రయిళ్ళమే, రాయ శృ మే, 
పుష్టంచమే, పుష్టిశ్చ మే, విభుచమే, ప్రభు చమే, బహు చమే, భూయ శృమే, 
పూర్ణం చ మే, పూర్ణతరం చ మే, ౬(అ)క్షితి శృ మే, కూయవా శృ మే, 
౬_(అ)న్నం చమే, ౬(అుక్షుచ్చమే, 
వ్రీహయ శ్చ మే, యవాళ్ళ మే, మాషా శృమే, తిలాళ్ళ మే, 
ముద్దా శ్చ మే, ఖల్వా శ్చ మే, గోధూమా ళ్ళి మే, మసురా ళ్ళ మే, 
ప్రేయంగవ శ్చ మే, ఒ(అ)ణవళ్ళ మే, శ్యామాకా శ్చమే, నీవారాశృ్ళమే. 4 
ఏకాదశవారం (11సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన చతుర్ద వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ) సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ సాంబ )దాశివ దేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేపణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
(శ్రీ, సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ) సాంబసదాశివ దేవతా ప్రీత్యర్థం 
చతుర్ధ వారాభిషేచనానంతరం పంచమ వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్ఫువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (పప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. (ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో ,నమః. 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్ళు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అర్యం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్ళు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్ళు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో ఐదో అనువాకం చెప్పాలి. ) 


తతత 1 Dm 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


(పంచమవారాభిషేకః - నమకమ్‌ -) 
అశ్మా చ మే, మృత్తికా చ మే, గిరయ శృ మే, పర్వతా శ్చ మే, సికతా శ్చ మే, 
వనస్పతయ శృ మే, హిరణ్యం చ మే, ౬.(అ) య శృమే, సీసంచ మే, 
త్రపు శృ మే, శ్యామం చమే, లోహం చ మే, 
౬_.(అ)గ్నిశ్చ మ, ఆప శ్చ మే, వీరుధశ్చ మ, ఓషధయ శృ మే, 
కృష్ణపచ్యం చ మే, ౬(అ)కృష్టపచ్యం చ మే, 
గ్రామ్యా శృ మే, పశవ ఆరణ్యా శ్చ, యజ్ఞేన కల్పంతాం 
విత్తం చ మే, విత్తి శ్చ మే, భూతం చమే, భూతి శృమే, వసుచమే, వసతి శృమే 
కర్మ చ మే, శక్తి శ్చ మే, ౬(అ)ర్ట శ్చుమ,ఏమళశ్చమ, ఇతిశ్చ మే, గతిశ్చ మే. 5 
ఏకాదశవారం (11సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన పంచమ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ, సాంబసదాశివః 
ఇ సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ) సాంబసదాశివ దేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
(శ్రీ/ సాంబసదాశివ దేవతా ముద్లిళ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్థం 
పంచమ వారాభిషేచనానంతరం షష్ట వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్చువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. (ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః. 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్ళు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అర్ర్రం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. ( అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో ఆరో అనువాకం చెప్పాలి.) 


(శ్రీ/శివార్భనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


( షష్షవారాభిషేకః - నమకమ్‌ -) 


అగ్ని శ్చుమ ఇంద్రళ్ళమే, సోమశ్చమ ఇంద్రళ్ళమే, 
సవితా చమ ఇంద్రశ్చ మే, సరస్వతీ చమ ఇంద్రళ్ళ మే, 
పూషా చమ ఇంద్ర శృ మే, బృహస్పతి శ్చ మ ఇంద్రశ్చిమే 
మిత్రశ్చమ ఇంద్రళశ్చమే, వరుణశ్చమ ఇంద్ర ళ్ళ మే, 
త్వష్టా చమ ఇంద్రశ్చమే, ధాతాచమ ఇంద్రళ్ళీమే, 
విష్ణుశ్చ మ ఇంద్రశ్చమే, ౬(అ)శ్వినా చమ ఇంద్ర శృ మే, 
మరుత శృ మ ఇంద్రళ్ళమే, విశ్వేచమే దేవా ఇంద్ర శృ మే, 
పృథివీ చమ ఇంద్ర శృ మే, ౬(అ)ంతరిక్షం చ మ ఇంద్రళ్ళ మే, 
ద్యౌశ్చమ ఇంద్రశ్చమే, దిశశ్చమ ఇంద్రళ్ళమే, 
మూర్చాచమ ఇంద్ర శ్చ మే, (ప్రజాపతి శృ మ ఇంద్ర శృ మే- 6 
ఏకాదశవారం (1 1 సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన షష్ట వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః శ్రీ సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ, సాంబసదాశివ దేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
శ్రీ సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్ధం 
షష్ట వారాభిషేచనానంతరం సప్తమ వారాభిషేవనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్చువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. ( ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః. 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరిణతో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అరం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్ళు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో ఏడవ అనువాకం చెప్పాలి.) 


—— 1 DD 


శ్రీశివార్చనమ్‌ (శృీరుద్రాభిషేకం 


(సప్తమవారాభిషేకః - నమకమ్‌ -) 


అగ్‌ంళు శృ మే, రశ్మి శృ మే, ౬(అ)దాభ్య శృ మే, ౬(అ)ధిపతి శృ మ, 
ఉపాగ్‌ంశు శృ మే, ౬_(ఆ)ంతర్యామ శృ మ, ఐంద్రవాయవ శృ మే, 
మైత్రావరుణ శృమ, ఆశ్విన శృ మే, ప్రతి(ప్రస్థాన శృ మే, శుక్ర శృ మే, 
మంథీ చమ, ఆగ్రయణ శృ మే, వైశ్వదేవ శ్చ మే, (ధ్రువ శృ మే, 
వైశ్వానర శృ మ, బుతుగ్రహా శృ మే, ౬(అ)తిగ్రాహ్యా శ్చ మ, 

ఐంద్రాగ్న. శ్చ మే, వైశ్వదేవ శ్చ మే, మరుత్వతీయా శ్చ మే, 

మాహేంద్ర శ్చ మ, ఆదిత్య శృ మే, సావిత్ర శ్చీ మే, సారస్వత శ్చ మే, 
పౌష్ట శృ మే, పాత్నీవ్రత శ్చ మే, హారియోజన శృ మే. 


ఏకాదశవారం (11 సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన సప్తమ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ) సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ, సాంబసదాశివ దేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
(శ్రీ, సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ; సాంబసదాశివ దేవతా ప్రీత్యర్ధం 
సప్తమ వారాభిషేచనానంతరం అష్టమ వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్చువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరీత్న ఖచితసింహాసనం సమర్పయామి. (ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః. 
, + పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అరం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్ళు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిస్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో ఎనిమిదవ అనువాకం చెప్పాలి.) 


——————— | Dn 


(శ్రీ/శివార్పనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


( అష్టమవారాభిషేకః - నమకమ్‌ -) 


ఇధ్య శృ మే, బర్లి శృ మే, వేది శృమే, ధిఫష్టియా శృమే, సృచ శృ మే, 

చమసా శృ మే, గ్రావాణ శృ మే, స్వరవ శృ మ, ఉపరవా శృ మే, 

౬_(అ) ధిషవణో చ మే, ద్రోణకలశళ శృ మే, వాయవ్యాని చ మే, పూతభ్ళ చ్చ మ, 
ఆధవనీయ శృ మ, ఆగ్నీధ్రం చ మే, హవిర్దానం చ మే, 

గృహా శృ మే, సద శృ మే, పురోడాశా శృ మే, పచతా శ్చ మే, 

2_(అ) వభ్బథ శృ మే, స్వగాకార శృ మే. 8 


ఏకాదశవారం (11సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన అష్టమ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ) సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (క్రీ) సాంబసదాశివ దేవతార్పణ మస్తు .( అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
శ్రీ సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్థం 
అష్టమ వారాభిషేచనానంతరం నవమ వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్భువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. ( ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్ళు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అక్యం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
వామదేవాయ నమః 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో తొమ్మిదన అనువాకం చెప్పాలి.) 


———————— Desens 


(శ్రీశివార్భనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


(నవమవారాఖిషేకః - నమకమ్‌ - ) 


అగ్ని శృ మే, ఘర్మ శృ మే, ౬(అ)ర్క శ్చ మే, సూర్య శృ మే, 

ప్రాణ శృ మే, ౬(అ)శ్వమేధ'శ్చ మే, పృథివీ చ మే, 

౬_.(అ)దొతిశ్చమ, దితిశ్చమే, ద్యాళ్ళమే, 

శక్వరీ రంగులయో దిశ శ్చ మే, యజ్ఞేన కల్పంతాం, 

బుక్‌ చమే, సామ చమే, స్తోమ శృమే, యజు శృ మే, 

దీక్షా చ మే, తపశ్ళ మ, బుతు శృ మే, వ్రతం.చ మే 

౭.(అ)హోరాత్రయో ర్వృష్టా బహద్రధంతరే చ మే, యజ్ఞేన కల్పేతామ్‌ 8 

ఏకాదశవారం (11 సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 

జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 


| ఆ తర్వాత- 
అనేన నవమ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ, సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 


సర్వం (శ్రీ సాంబసదాశివ దేవతార్భణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
(శ్రీ సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్థం 
నవమ వారాభిషేచనానంతరం దశమ వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్భువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్పయామి. ( ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః. 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాదప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భవస్వ మామ్‌. 
హస్తయోః అరం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః, 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్ళు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో పదవ అనువాకం చెప్పాలి. ) 


er 2 1 


శీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


( దశమవారాభిషేకః - నమకమ్‌ -) 
గర్భా శృ మే, వత్సా శ్చ మే, 'త్రవి శృ మే, త్ర్యవీ చమే, 
దిత్యవా టృ మే, దిత్యాహీ చ మే, పంచావిశ్ళ మే, పంచావీ చ మే, 
(త్రివత్స శృ మే, (త్రివత్సా చ మే, తుర్యవా టృ మే, తుర్యౌహీ చ మే, 
షష్టవా చ్చ మే, షష్టాహీ చమ, ఉక్షాచమే, వశాచమ, 
బుషభ శృ మే, వేహచ్చమే,  ౬(అ)ునడ్వాంచమే, ధేనుళ్ళమ, 


ఆయు ర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతా, 

మపానో యజ్ఞేన కల్పతాం, వ్యానో యజ్ఞేన కల్పతాం, 

చక్షు ర్యజ్ఞేన కల్పతాగ్‌ం, శో త్రం యజ్ఞేన కల్పతాం, 

మనో యజ్ఞేన కల్పతాం, వాగ్‌ యజ్ఞేన కల్పతా, 

మాత్మా యజ్లేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతామ్‌. 10 


ఏకాదశవారం (11సార్టు) అభిషేకం చేయదలచుకున్న పక్షంలో 237-250 పుటలలోని 
జ్యేష్ణాయ నమః మొదలుకొని నమో దేవేభ్య అనేంతవకు ఉన్న మొత్తం పూజ ఇక్కడ చేయాలి. 
ఆ తర్వాత- 
అనేన దశమ వారాభిషేచనేన భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ, సాంబసదాళివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ, సాంబసదాశివ దేవతార్పణ మస్తు. (అని నీళ్ళు విడిచిపెట్టాలి) 
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమోపాత్తసమస్త దురితక్షయద్వారా 
శ్రీ, సాంబసదాశివ దేవతా ముద్దిశ్య (శ్రీ, సాంబసదాశివ దేవతా ప్రీత్యర్ధం 
దశమ వారాభిషేచనానంతరం ఏకాదశ వారాభిషేచనం కరిష్యే. (అని నీళ్ళు తాకాలి.) 
ఓం భూ ర్ఫువ స్సువః (అంటూ శివలింగంపైని నిర్మాల్యాన్ని పూవు లేదా ఆకుతో తీసి) 
చండీశ్వరాయ నమః (అని ఉత్తరం వైపుగా విడిచి పెట్టాలి) 
సద్యోజాతం (ప్రపద్యామి. 
నవరత్న ఖచితసింహాసనం సమర్చయామి. (ఒకపువ్వు వుంచాలి) 
సద్యోజాతాయ వై నమో నమః. 
పాదయోః పాద్యం సమర్పయామి. (పాద(ప్రదేశం వద్ద ఉద్దరణితో నీళ్లు వేయాలి.) 
భవే భవే నాతిభవే భనస్వ మామ్‌. 
హస్తయోః అర్థ్యం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
భవోదృవాయ నమః. 
ముఖే ఆచమనీయం సమర్పయామి. (శివునిపై ఉద్దరణితో నీళ్లు వేయాలి) 
వామదేవాయ నమః. 
స్నానం కరిష్యే. (అని అభిషేకం చేస్తూ నమకం చెప్పి చమకంలో 11వ అనువాకం చెప్పాలి. ) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


(ఏకాదశవారాభిషేకః - నమకమ్‌ -) 


ఏకా చమే, తిస్రశ్చ మే, పంచ చమే, సప్తచమే, నవచమ, 

ఏకాదశ చ మే, త్రయోదశ చ మే, పంచదశ చ మే, సప్తదశ చ మే, నవదశ చ మ, 
ఏకవిగ్‌ంశతి శృ మే, (త్రయోవిగ్‌ంశతి శృ మే, పంచవిగ్‌ంశతి శృ మే, 

సప్తనిగ్‌ంశతి శృ మే, నవవిగ్‌ంశతి శృ మ, ఏకత్రిగ్‌ంశ చ్చ మే, త్రయ గ్రీగింశ చ్చ మే, 
చత'్ర శృ మే, ౬(అ)ష్టా చ మే, ద్వాదశ చ మే, షోడశ చ మే, 

విగింశతి శృ మే, చతుర్వింగ్‌శతి శృ మే ౭_(అ) ఫ్టావింగ్‌శతి శ్రమే, 

ద్వాత్రిగ్‌ంశ చ్చ మే, షట్రిగ్‌ంశచ్చ మే, 

చత్వారిగ్‌ంశ చ్చ మే, చతుశ్ళత్వారిగ్‌ంశ చ్చ మే, ౭.(అ)ష్టా చత్వారిగ్‌ంశ చ్చ మే, 


వాజ శృ, ప్రసవ, శ్చాపిజ శ్చ, క్రతు శ్చ, సువ శృ, మూర్చా చ, వ్యశ్నియ, 
శాంత్యాయన శ్వాంత్య శృ, భౌవన శృ, భువన, శ్చాధీపతి శృ. 11 

ఇడా దేవహూ ర్మను ర్యజ్ఞనీ ర్పృహస్పతి రుక్టామ 

దాని శగ్‌ంసిష ద్విశ్వేదేవా స్ఫూక్తవాచః 

పృథివి మాత ర్మా మా హిగ్‌ంసీ 

ర్మధు మనీష్యే, మధు జనిష్యే, మధు వక్ష్యామి, మధు వదిష్యామి, 

మధువుతీం దేవేభ్యో వాచ ముద్యాసగ్‌ం శుశూషేణ్యాం మనుష్యేభ్య 

స్తం మా దేవా అవంతు, శోభాయై పితరో ౬నుమదంతు. 12 


ఓం శాంతి శాంతి శాంతిః 


పురుషసూక్టమ్‌ 
ఓమ్‌. ఈ “ యో రావృణేమే, గాతుం యజ్ఞాయ, గాతుంయజ్ఞపతయే, 
దైవీ స్వస్తి రస్తు నః, స్వస్తి ర్మానుషేభ్యః, ఊర్ష్వం జిగాతు భేషజమ్‌ 
శం నో అస్తు పదే, శం చతుప్పుదే. ఓం శాంతి శాంతి శాంతిః. 
సహగస్రశీర్ణా పురుషః, సహస్రాక్ష స్పృహ (స్రపాత్‌ 
స భూమిం విశ్వతో వృత్తా, అత్యతిష్ట ద్రశాంగులమ్‌. U 


పురుష ఏ వేదగ్‌ం సర్వం, య ద్యూతం య చ్చ భవ్యం 
ఉ తామృతత్వ స్యేశానః, య దన్నే నాతిరోహతి. కై 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


ఏతావా నస్య మహిమా అతో జ్యాయాగ్‌ం శృ పూరుషః 
పాదో -(అ)స్య విశ్వా భూతాని, త్రిపా ద స్యామృతం దివి. 3 


(త్రిపా దూర ఉదైత్సురుషః, పాదో ౬_(అ)స్యే హాభవాత్‌ పునః 
తతో విష్వజ్‌ వ్యక్రామత్‌, సాశనానశినే అభి. 4 


తస్మాద్‌ విరా డజాయత, విరాజో అధిపూరుషః 
సజాతో ౬( అ)త్యరిచ్యత, పశ్చాద్‌ భూమి మధో పురః. 5 
యత్సురుషేణ హవిషా దేవా యజ్ఞ మతన్వత 
వసంతో ౭.(అ)స్యాసీ దాజ్యం, (గ్రీష్మ ఇధ్మ, శ్ళర ద్రవి ః 6 
సప్తా స్యాసన్‌ పరిధయః, త్రిస్సప్త సమిధః కృతాః 
దేవా యద్‌ యజ్ఞం తన్వానా, అబధ్నన్‌ పురుషం పశుమ్‌. 7 
తం యజ్ఞం బర్లిషి ప్రౌక్షన్న, పురుషం జాత మగ్రతః 
తేన దేవా అయజంత, సాధ్యా బుషయ శృ యే. 8 
తస్మాద్‌ యజ్ఞాత్‌ సర్వహుతః, సంభృతం పృషదాజ్యమ్‌ 
పశూగ్‌ స్తాగ్‌ శృ(క్రే వాయవ్యాన్‌, ఆరణ్యాన్‌ గ్రామ్యా శృ యే. 9 
తస్మాద్‌ యజ్ఞాత్‌ సర్వహుతః, బుచ స్పామాని జజ్ఞిరే, 
ఛందాగ్‌ంసి జజ్ఞిరే తస్మాత్‌, యజు స్తస్మా దజాయత. 10 


తస్మా దశ్వా అజాయంత, ఏకే చోభయా దతః 
గావో హ జజ్ఞిరే తస్మాత్‌, తస్మా జ్ఞాతా అజావయః. 11 


య త్పురుషం వ్యదధుః, కతిధా వ్యకల్పయన్‌ 

ముఖం కి మస్య, కౌ బాహూ, కా వూరూ, పాదా, వుచ్యేతే. 12 
బ్రాహ్మణో ౬(అ)స్య ముఖ మాసీత్‌, బాహూ రాజన్యః కృతః, 
ఊరూ త దస్య యద్‌ వైశ్యః ,పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత. 13 


చంద్రమా మనసో జాతః, చక్షో స్ఫూర్యో అజాయత, 
ముఖా దింధద్ర శ్చాగ్ని శృ, ప్రాణాద్‌ వాయు రజాయత. 14 


ఆకార 2 J 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


నాభ్యా ఆసీ దంతరిక్షం, శీర్‌స్టో ద్యౌ స్పమవర్తత, 
పద్భ్యాం భూమి, రైశ శ్రోత్రాత్‌, తథా లోకాగ్‌ం అకల్పయన్‌. 15 
వే దాహ మేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్గం తమస స్తు పారే 
సర్వాణి రూపాణి విచిత్య ధీరః, నామాని కృ త్వాభివదన్‌ య దాస్తే. 16 
ధాతా పురస్తాద్‌ య ముదాజహార, శక్రః ప్రవిద్వాన్‌ (ప్రదిశ శ్చత(స్రః, 
త మేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా అయనాయ విద్యతే. 17 
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః, తాని ధర్మాణి ప్రథమా న్యాసన్‌ 
తేహ నాకం మహిమా న స్సచంతే, యత్ర పూర్వే సాధ్యా స్ఫంతి దేవాః. 18 
అద్భ్య స్పంభూతః పృథివ్యై రసా చ్చ, విశ్వకర్మణ స్పృమవర్త తాధి, 
తస్య త్వష్టా విదధద్‌ రూప మేతి, తత్పురుషస్య విశ్వ మాజాన మగ్రే. 1 
వే దాహ మేతం పురుషం మహాంతం, ఆదిత్యవ్యర్ణం తమసః పరస్తాత్‌, 
త మేవం విద్వా నమృత ఇహ భవతి, నాన్యః పంథా విద్యతే ౬(అ) యనాయ. 
(ప్రజాపతి శ్చరతి గర్భే ౬(అ)౦ఈ, అజాయమానో బహుధా విజాయశే. 
తస్య ధీరాః పరిజానంతి యోనిం, మరీచీనాం పద మిచ్చంతి వేధసః. 21 
యూ దేవేభ్య ఆతపతి, యో దేవానాం పురోహితః, 
పూర్వ్చో యో దేవేభ్యో జాతః, నమో రుచాయ (బ్రాహ్మయే. 22. 
రుచం (బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే త దబ్రువన్‌ 
య్‌ స్వైవం బ్రాహ్మణో విద్యాత్‌, తస్య దేవా అసన్‌ వశే, 23 
హ్రీ శ తే లక్ష్మీ శృ పత్యా, అహోరాత్రే పార్ఫ్వే 
నక్షత్రాణి రూపమ్‌, అశ్వినౌ వ్యాత్తమ్‌, 
ఇష్టం మనిషాణ, అముం మనిషాణ, సర్వం మనిషాణ. 24 
ఓమ్‌ త చృం యో రావృణీమహే గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే, 
దైవీ స్వస్తి రస్తు నః, స్వస్తి ర్మానుషేభ్యః, ఊర్ష్యం జిగాతు భేషజమ్‌ 
శం నో అస్తు ద్విపదే, శం-చతుప్పుదే 
ఓం శాంతి శాంతి శాంతిః 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


శ్రీ సూక్తమ్‌ 
హిరణ్యవర్ణాం హరిణీం సువర్షరజత(స్రజాం, 
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ. 1 
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ, మనపగామినీం, 
యస్యాం హిరణ్యం విందేయం గా మశ్వం పురుషా నహమ్‌. 2 
అశ్వపూర్వాం, రథమధ్యాం, హస్తినాద ప్రబోధినీమ్‌, 
(శ్రియం, దేవీ ముపహ్వయే (శ్రీ) ర్మా దేవీ జుషతామ్‌. 3 
కాం, సోత్‌స్మితాం, హిరణ్య ప్రాకారా, 
మారాం, జ్వలంతీం, తృప్తాం, తర్పయంతీమ్‌, 
పద్మే స్టితాం, పద్మవర్ణాం తా మి హోపహ్వయే (శ్రియమ్‌. 4 
చంద్రాం, (ప్రభాసాం, యశసా జ్వలంతీం, శ్రియం, లోకే దేవజుస్ట్రా, ముదారామ్‌, 
తాం, పద్మినీ, మోం, శరణ మహం (ప్రపద్యే అలక్ష్మీ ర్మే నళ్యతాం త్వా వృణే. 5 
ఆదిత్యవర్ణే తపసో 2_(అ) ధిజాతో, 
వనస్పతి స్తవ వృక్షో 2.(అ)థ బిల్వః 
తస్య ఫలాని తపసా నుదంతు, 
మా యాంతరాయా శృ బాహ్యా అలక్ష్మీ ః 6 
ఉపైతు మాం దేవసఖః కీర్తీ శ్చ మణినా సహ 
ప్రాదుర్ళూతో ఇ౬(అ)స్మి రాష్ట్రే ౬(అ)స్మిన్‌ 
కీర్తి మృద్దిం దదాతు మే. 7 
క్షుత్‌ పిపాసా మలాం జ్యేష్టా మలక్ష్మీ ర్నాశయా మ్యహం 
అభూతి మసమృద్దిం చ సర్వా న్నిర్ణుద మే గృహాత్‌. 


గంధద్వారాం, దురాధర్జాం, నిత్యపుష్టాం, కరీష్టిణీం, 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం, తా మి హోపహ్వయే (శ్రియమ్‌. 9 


————— (7 Tn 


(శ్రీ/శివార్భనమ్‌ | (శ్రీ/రుద్రాభిషేకం 


మనసః కామ మాకూతిం, వాచ స్పత్య మశిమహి, 
పశూనాగ్‌ం రూప మన్నస్య మయి (శ్రీ శ్చయతాల యశ, 10 
కర్ణమేన (ప్రజా భూతా, మయి సంభవ కష్టమ ! 
(శ్రియం హసయ మే కులే మాతరం పద్మమాలిని ఎ. 11 
ఆప స్సృజంతు స్నిగ్దని, చిక్టీత ! వస, మే గృహే 
నిఇచ దేవీం మాతరం (శ్రియం వాసయ మే కులే. 12 
ఆర్రాం, పుష్కరిణీం, పుష్టిం, పింగళాం, పద్మమాలినీమ్‌, 
చంద్రాం, హిరణ్మయీం, లక్ష్మీం, జాతవేదో మ ఆవహ. 13 
ఆ(ర్రాం, యః కరిణీం, యష్టం, సువర్ణం, హేమమాలినీం, 
సూర్యా :, హిరణ్మయీం, లక్ష్మీం, జూతవేదో మ ఆవహ 14 
తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మునపగామినీమ్‌, 
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో 


శాసూక్త ఫలశ్రుతి 


య ్ళుచిః ప్రయతో భూత్వా జాసుయా దాజ్య మన్వహమ్‌ 

(శ్రియః పంచదశర్చం చ శీ ,కామ సృతతం జపేత్‌. 1 
ఆనందః కర్దమ శైవ చ్చిక్టీత ఇతి విశ్రుతాః 
బుషయ స్తే త్రయః పుత్రాః స్వయం | శ్రీదేవి దేవతా. 2 


పద్మాసనే! పద్మ ఊరు ! పద్మాక్షి పద్మసంభివే! 
గ్ర గ్ర ఈ ్రి 


త్వం మాం భజస్వ పద్మాక్షి! యేన సౌఖ్యం లభా మ్యహమ్‌. 3 
అశ్వదాయి చ, గోదాయి, ధనదాయి, మహాధనే ! 
ధనం మే జుషతాం దేవి! సర్వకామార్దసిద్దయే. 4 
పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వా జావిగోరథమ్‌ 
(ప్రజానాం భవతు, మాతా ఆయుష్మంతం కరోతు మామ్‌. 5 


———— 2? Dn 


(శ్రీశివార్బనమ్‌ 


(శ్రీరుద్రాభిస ఇకం 


హనూ రురు 


చంద్రాభాం, లక్ష్మీ, మోశానాం, సూర్యాభాం, శ్రియ, మాళ్చరీమ్‌, 


చంద్రసూర్యాగ్నిసర్వాభాం, (శ్రీమహాలక్ష్మీ ముపాస్మహే. 
ధన మగ్గి, ర్రనం వాయు, వ్రనం సూర్యో, ధనం వసుః, 
ధన మింద్రో, బృహస్పతి, ర్వరుణం ధన మళ్ళుతే. 

వైనతేయ! సోమం పిబ, సోమం పిబతు వృత్రహా, 

సోమం ధనస్య, సోమినో మహ్యం దదాతు సోమిని. 


నక్రోధో, నచ మాత్సర్యం, నలోభో, నా(అ)శుభా మతిః. 
భనంతి కృతపుణ్యానాం భక్తానాం (శ్రీ సూక్తం జపేత్‌ సదా. 
వర్షంతు తే విభావరి దివో అ(భ్రస్య విద్యుతః 
రోహంతు సర్వబీజా, న్యవ, బ్రహ్మద్విషో జహి. 
పద్మప్రియే ! పద్మిని! పద్మహస్తే! పద్మాలయే ! పద్మదళాయతాత్షి 
విశ్వప్రియే! విష్ణమనో ఒనుకూలే! త్వత్సాదపద్మం మయి సన్నిధల్స్వ. 
యా సా పద్మాసనస్టా విపులకటితటీ, పద్మపత్రాయతాశ్నీ 
గంభీరావర్తనాభిః, స్తనభరనమితా, శుభ్రవస్రోత్తరీయా, 
లక్ష్మీ వ్రీవ్యై గ్గజేం[దై ర్మణిగణఖచితా స్నాపితా హేమకుంభైః, 
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా. 
లక్ష్మీం, క్షీరసముద్రరాజతనయాం, (శ్రీరంగధామేళ్వరీం, 
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం, 
(శ్రీమన్మందకటాశ్ష లబ్రవభవ(బ్రహ్మేం ద్ర గంగాధరాం, 
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్‌. 
సి(శు) ద్రలక్ష్మీ, ర్మోక్షలక్ష్మీ, ర్రయలక్ష్మీ, స్పరస్వతీ, 
(శ్రీలక్ష్మీ, ర్వరలక్ష్మీ ళీ ప్రసన్నా మమ సర్వదా. 
వరాంకుశౌ, పాశ, మభీతిముద్రాం, కరై ర్వహంతీం, కమాలాసనస్థామ్‌, 


Il 


13 


బాలార్కకోటిప్రతిభాం, త్రిణేత్రాం, భజే (అ)హ మంబాం జగదీశ్వరీం తామ్‌. 15 


సర్వమంగలమాంగల్యే! శివే! సర్వార్ధసాధికే ! 


శరణ్యే! త్ర్యంబకే! దేవి! నారాయణి! నమో £_(అ)స్తు తే. 


(శ్రీ/శివార్చనమ్‌ 


శ్రీరు ద్రాభిషేకం 


మన్యు సూక్తమ్‌ 
య స్తే మన్యో ! ౬(అ)విధ ద్వజ ! సాయక! 
సహ ఓజః పుష్యతి విశ్వ మానుపక్‌, 
సాహ్యామ దాస మార్యం స్వయా యుజా 
సహస్కృతేన సహసా సహస్వతా. 
మన్యు రిం(ద్రో, మన్యు రే వాస దేవో, 
మన్యు ర్టోతా, వరుణో, జాతవేదాః 
మన్యుం విశ ఈళతే మానుషీ ర్యాః 
పాహి నో మన్యో ! తపసా సజోషాః . 
అభీహి మన్యో ! తవస స్తవీయాన్‌ 
తవసా యుజా విజహి శత్రూన్‌, 
అమిత్రహా, వృత్రహా, దస్యుహా చ, 
విశ్వా వసూ న్యాభరా త్వ న్నః. 
“త్వం హి మన్యో ! అభిభూ త్యోజా 


స్వయం భూ ర్భామో అభిమాతి షాహః 


విశ్వచర్షణి సృహురి స్పహా వా 
నస్మా స్వోజః పృతనాసు ధేహి. 
అభాగ స న్నప పరేతో అస్మి 
తవ (క్రత్వా తవిషస్య (ప్రచేతః 
తం త్వా మన్యో !అ(క్రతు ర్లీహీ లాహం 
స్వాతనూ ర్పలదేయాయ మేహి. 
అయం తే అ స్కుపమే హ్యర్వాజ్‌ 
(ప్రతీచీ న స్సహురే విశ్వధాయః 
మన్యో ! వ[జ్రి న్నభి మా మావవృత్స్వ 
హనావ దస్యూం రుత బో ధ్యాపేః. 


(wo) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/యుద్రాభిషేకం 


అభి'్రేహి దక్షిణతో భవా మే, 

ఇ_(అ)ధా వృత్రాణి జంఘనావ భూరి, 

జుహోమి తే ధరుణం మధ్యో 

అగ్రముఖా ఉపాంశు (ప్రథమా పిబావ. 7 


త్వయా మన్యో ! సరథ మారుజంతో 
హర్షమాణాసో ధృషితా మరుత్వః 
తగ్మేషవ ఆయుధా సంశిశానో 
అభిప్రయంతు నరో అగ్నిరూపాః. 8 
అగ్ని రివ మన్యో ! త్విషిత స్స్పహస్వ 
సేనానీ ర్న స్సహురే హూత ఏధి 
హత్వాయ శత్రూన్‌ వి భజస్వ వేద 
ఓజో మిమానో వి మృథో నుదస్వ. 
సహస్వ మన్యో ! అభిమాతి మ్మే 
రుజన్‌, మృణన్‌, ప్రమృణన్‌, (పీహి శత్రూన్‌, 
ఉగ్రం తే పాజో-న న్వారురుధ్రే 
వశీ వశం నయస ఏకజ త్వమ్‌. 10 
ఏకో బహూనా మసి మన్య ! వీళితో 
విశం విశం యుధయే సంశిశాధి 
అకృత్తరుక్‌ ! త్వయా యుజా వయం 
ద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మహే. 11 
విజేషకృ దింద్ర ఇ వానవబ్రవో 
౬_(అ) స్మాకం మన్యో ! అధిపా భ వేహ, 
ప్రియం తే నామ సహురే గృణీమసి 
విద్మాత ముళ్త్స్రుం యత ఆబభూధ. 12 


— Dre 


(శీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


ఆభూత్యా సహజా వజ ! సాయక, 
సహో బిభ ర్ప్యభిభూత ! ఉత్తరమ్‌, 
క్రత్వా నో మన్యో! సహ మే ధ్యేధి 
మహాధనస్య పురుహూత సంస్ఫజి. 13 
సంస్నష్టర ధన ముభయం సమాకృత 
మస్మభ్యం దత్తాం వరుణ శ్చ మన్యుః 
భియం దధానా హృదయేషు శత్రవః 
పరాజితాసో అప ని లయంతామ్‌. 14 


ఓమ్‌ ॥ధన్వనా గా ధన్వీ నాజిం జయేమ, ధన్వనా తీవా స్సమదో జయేమ, 
ధను శృ(త్రో రపకామం కృణోతి, ధన్వనా సర్వాః ప్రదిశో జయేమ. 


దశశాంతయః 
భద్రం కర్లేభి శ్చాణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః 
ఫ్టీరై రల్టై స్తుష్టువాగ్‌ంస స్తనూభిః, వ్యశేమ దేవహితం య దాయుః 
స్వస్తి న ఇంద్రో వృద్దశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః 
స్వస్తిన స్తార్‌క్షో అరిష్ట నేమిః, స్వస్తినో బృహస్పతి ర్లధాతు. 1 


ఓం శాంతి శాంతి శాంతిః. 

ఓం నమో (బ్రహ్మణే, నమో అ స్వగ్నయే, నమః పృథివ్యై, నమ ఓషధీభ్యః, 

నమో వాచే, నమో వాచస్పతయే, నమో విష్ణవే, బృహతే కరోమి. 2 
ఓం శాంతి శాంతి శాంతిః 


నమో వాచే యా చోదితా, 
యా చానుదితా తస్యై వాచే నమో, 
నమో వాచే, నమో వాచస్పతయే. 
నమ బుషిభ్యో, మంత్రకృద్య్యో, మంత్రపతిభ్యో 
మామా మృషయో, మంత్రకృతో, మంత్రపతయః, పరాదు, 
ర్మా(అ)హ మృషీ , న్మంత్రకృతో, మంత్రపతీన్‌ పరాదామ్‌. 
వైశ్వదేవీం వాచ ముద్యాసగ్‌ం శివా మద స్తాం జుష్ట్రాం 


క కకక 2 టల జ 22 ధాలు అ ఆ 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


దేవేభ్య శృర్మ, ద్వౌ శ్ళర్మ, పృథివీ శర్మ, విశ్వ మిదం జగత్‌, 
శర్మ చంద్ర శ్చ సూర్య శ్చ, శర్మ బ్రహ్మ ప్రజాపతీ. 
భూతం వదిష్యే, భువనం వదిష్యే, తేజో వదిష్యే, యశోవదిష్యే, 
తపో వదిష్యే, బ్రహ్మ వదిష్యే, సత్యం వదిస్యే, 
తస్మా అహ మిద ముపస్తరణ ముపస్తృణ 
ఉపస్తరణం మే (ప్రజాయై పశూనాం భూయా, 
దుపస్తరణ మహం (ప్రజాయై పశూనాం భూయాసం. 
(ప్రాణాపానౌ మృత్యో ర్మా పాతం, 
ప్రాణాపానౌ మా మా హాసిష్టమ్‌. 
మధు మనిషే, మధు జనిష్యే, మధు వత్షామి, నుధు వదిష్యామి, 
మధుమతీం దేవేభ్యో వాచ ముద్యాసగ్‌ం, 
శుశూషేణ్యాం మనుషేభ్య 
స్తం మా దేవా అవంత. శోభాయై పితరో ౬నుమదంతు. 3 


ఓం శాంతి శాంతి శాంతిః 
శన్నో వాతః పవతా మ్మాతరిశ్వా. శ న్న స్తపతు సూర్యః. 
అహాని శం భవంతు న, శ్ళగ్‌ం రాత్రిః ప్రతిధీయతామ్‌. 
శ ముషానో వ్యుచ్చతు, శ మాదిత్య ఉదేతు నః, 
శివా న శృంతమా భవ, సుమృడీకా సరస్వతి. 
మా తే వ్యోమ సందృశి. 
ఇడాయై వా స్వ్వసి, వాస్తుమద్‌, వాస్తుమంతో భూయా స్మ, 
మా వాస్తో శ్చిథ్స్మ 
హ్యవాస్తు స్స భూయాద్‌, యో ౬(అ) స్మాన్‌ ద్వేష్టి, యం చ వయం ద్విష్మః. 


శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


(ఈ 


(ప్రతి ష్టాసి, ప్రతిస్టావంతో భూయా స్మ, 
మౌ (ప్రతిష్ణాయా శ్రి థ్స్ము 
హ్యప్రతిష్ట స్స భూయాద్‌ యో ౬(అ) స్మాన్‌ ద్వేష్టి, యం చ వయం ద్విష్మః. 
= ఆ వాత వాహి భేషజం, వి వాత హహి య (ద్రపః 
త్వగ్‌ం హి విళ్వభేషడో, దేవానాం దూత ఈయసే. 
ద్వా విమౌ వాతౌ, ఆసింధో రాప రావతః, 
దక్షం మే అన్య ఆవాతు, పరాన్యో వాతు య ద్రహః. 
య దదో వాత తే గృహే (అ)మృతస్య నిధిర్‌ హితః 
తతో నో దేహి జీవసే, తతో నో దేహి భేషజం. 
తతో నో మహ ఆవహ, వాత ఆనాతు భేషజమ్‌. 


శం భూ, ర్మ'యో ర్ఫూ, ర్నో హృదే, ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌. 

ఇం|ద్రస్య గృహో (అష్‌ తం త్వా ప్రపద్యే సగు స్పాశ్వః, సహ య న్నే అస్తి తేన. 
భూః (ప్రపద్యే, భువః ప్రపద్యే, సువః (ప్రపద్యే, భూర్‌ భువ స్సువః ప్రపద్యే 
వాయుం ప్రపద్యే, నార్తాం దేవతాం (ప్రపద్యే, శ్మాన మాఖణం ప్రపద్యే. 
(ప్రజాపతే (ర్చహ్మ కోశం, (బ్రహ్మ (ప్రపద్య, ఓం (ప్రపద్యే 

అంతరిక్షం మ ఉర్వంతరం, బృహదగ్నయః పర్వతా శ్చ 

యయా వాత స్వస్త్యా స్వస్తిమాన్‌, తయా స్వస్త్యా స్వస్తి మానసాని. 
'ప్రాణాపానౌ మృత్యో ర్మా పాతం, ప్రాణాపానౌ నూ మా హాసిష్టం 

మయి మేధాం, మయి (ప్రజాం, మ య్యుగ్ని స్తేజో దధాతు. 

మయి మేధాం, మయి (ప్రజాం, మ యీంద్ర ఇంద్రియం దధాతు. 

మయి మేధాం, మయి (ప్రజాం, మయి సూర్యో (భ్రాజో దధాతు. 


ద్యుఖి రక్తుభిః పరిపాత మస్మా నరిష్టేభి రశ్వినా సౌభోభిః, 
తన్నో మిత్రో,వరుణో, మా మహంతా మదితి, స్పింధుః, పృథివీ, ఉతద్యాౌః 
కయా న శిత్ర ఆభువ దూతీ సదా వృఢ స్పఖా, 
కయా శచిష్టయా పృతా, 
కస్తాస న, మదానాం నుగ్‌ంహిష్టో మశ్చదంధస :.దృథఢా చి దారుజే వసు, 


=r —— Pm 


(శ్రీ/శివార్బనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


అభీషుణ స్సఖీనా, మవితా జరిత్యాణామ్‌ శతం భవా స్యూతిభిః 
వయ స్సుపర్ణా ఉపసేదు రింద్రం, ప్రియమేధా బుషయో నాధమానాః 
ఆపధ్వాంత మూర్ధుహి పూర్చి చక్షు ర్ముము గ స్మా న్నిధయే వబద్ధాన్‌. 

శన్నో దేవీ రభీష్టయ, ఆపో భవంతు పీతయే, 

శం యో రభిస్రవంతు నః. 


ఈశానా వార్యాణాం క్షయంతీ శృర్‌షిణేనామ్‌ 
అపో యాచామి భీషజమ్‌, 
సుమిత్రా న ఆప ఓషధయ స్సంతు. 
దుర్మిత్రా స్తస్మై భూయాసు, ర్యో (అ) స్మాన్‌ ద్వేష్టి యం చ వయం ద్విష్మః 
ఆపో హి వా మయో భువః, తా న ఊర్దే దధాతన, మహే రణాయ చక్షసే. 
యో వ శ్ళివతమో రసః, తస్య భాజయ తేహ నః, ఉశతీ రివ మాతరః 
తస్మా అరం గమామ వః, యస్య క్షయాయ జిన్వథ, ఆపో జనయథా చ నః, 
పృథివీ శాంతా, నె సనా శాంతా, సా మే శాంతా శుచగ్‌ం శమయతు. 


అంతరిక్షగ్‌ం శాంలం, త ద్వాయునా శాంతం, తన్మే శాంతగ్‌ం శుచగ్‌ం శమయతు. 
ద్యౌ శ్శాంతా, సా (ఆ)దిత్యేన శాంతా, సా మే శాంతా శుచగ్‌ం శమయతు. 
పృథివీ శాంతి, రంతరిక్షగ్‌ం శాంతి, ర్యా శాంతి, ద్లిశ శాంతి, 
రవాంతరదిశా శాంతి, రగ్ని శాంతి, ర్వాయు శాంతి, రాదిత్య శాంతి, 
శ్చంద్రమా శ్ళాంతి, ర్నక్షత్రాణి శాంతి, రాప శాంతి, రోషధయ శాంతి. 
ర్వనస్పతయ శాంతి, ర్గౌ శాంతి, ('ర్ర్రాహ్మణ శాంతి, 


శాంతి రేవ శాంతి శాంతి ర్మే అస్తు శాంతిః 


తయాహగ్‌ం శాంత్యా, సర్వశాంత్యా, 
మహ్యం ద్విపదే చతుష్పుదే శాంతిం కరోమి, 


శాంతిర్‌ మే అస్తు శాంతిః, 


శ్రీ/శివార్భనమ్‌ (శ్రురుద్రాభి ఏకం 


ఏహ శ్రీ శి, హీ శ్రి, ధృతి ల, 
పో, మేధా, (ప్రతిష్టా, శ్రద్దా, సత్యం, ధర్మ, శ్రైతాని వె. తిష్టంత, 
మ నూత్తిష్టంతు. 
మా మూగ్‌ (శ్రీ ఛి, ధృతి శ్రీ, 
తపో, మేధా, ప్రతిష్టా, శ్రద్దా, సత్యం, ధర్మ, శ్రైతాని మా మాహాసిషుః, 
ఉదాయుషా స్వాయుషో దోషదీనాగిం రసే 
నోత్నర్ణన్యస్య శుష్మే ణోదస్టై మమృతాగ్‌ం అను. 


తచ్చత్తు ద్రేవహితం పురస్తా చ్చుక్ర ముచ్చరత్‌ 
పశ్యేమ శరద ళ్ళుతం, జీవేమ శరద శృతం, నందామ శరద శృ్శతం. 
మోదామ శరద శ్ళతం, భవామ శరద శ్ళతగ్‌ం, శృణవామ శరద శ్ళతం 
ప్రబ్రవామ శరద శ్ళత, మజీతా సామ శరద శృతం. 
జ్యోక్ళ సూర్యం దృశే 
య ఉదగొ న్మహతో 2_(అ) ర్లవాద్‌ విభ్రాజమాన స్ఫరిరస్య మధ్యాత్‌ 
సమా వృషభో లోహితాక్ష స్ఫూర్యో ఏపళ్ళి న్మనసా పునాతు. 
బ్రహ్మణ శ్పోత న్యసి, బ్రహ్మణ ఆణేస్టో, బ్రహ్మణ ఆవపన మసి 
ధారి తేయం ప్పథివీ బ్రహ్మణా, 
మహీ ధారిత మేనేవ, మహ దంతరిక్షం 
దివం దాథార పృథివీగ్‌ం స దేవాం 
య దహం వేద, త దహం ధారయాణి 
మా మ ద్వేదో దివి స్రసత్‌, 
మేథా మనీషే మా విశతాగ్‌ం సమోచీ భూతస్య భవ్య స్యావరుర్ధ్యై.. 
సర్వ మాయు రయాణి . సర్వ మాయు రయాణి. 
అభి ర్లీర్భి ర్య దతో న ఊన ఆప్యాయయ హరివో వర్థమానః 
యదా ప్తోత్సభ్యో గోత్రా రు జాసి భూయిష్టభాజో అధ తే స్యామ 
(బ్రహ్మ ప్రావాదిష్మ, త న్నో మా హాసీత్‌, 4 


గిం శాంతి శాంతి శాంతిః 


== ల కా యయా యాయ 


(శీశివార్చనమ్‌ శీరు ద్రాభిషేకం 


ఓం సం త్వా సించామి యజుషా ప్రజా మాయు ర్రనం చ. క్‌ 
ఓం శాంతి శాంతి శాంతిః 


ఓం తచ్చం యో రో వృణీమహే,-గాతుం యోజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే 
దైవీ స్వస్తి రస్తు నః, స్వస్తి ర్మానుషేభ్యః, ఊర్ణం జాతు భేషజమ్‌. 
శన్నో అస్తు ద్విపదే. శం చతుప్పుదే. 6 
ఓం శాంతి శాంతి శాంతిః 


శన్నో మిత్ర శ్ళం వరుణః శ న్నో భవ త్వర్యమా, 

శన్న ఇంద్రో, బృహస్పతిః, శ న్నో విష్ణు రురుక్రమః, 

నమో (బ్రహ్మణే, నమ స్తే వాయో, 

త్వ మేవ (ప్రత్యక్షం బ్ర హ్మాసి, త్వా మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. 
బుతం వదిష్యామి, సత్యం వదిష్యామి. 

త న్మా మవతు, తద్‌ వక్తార మవతు, అవతు మామ్‌, అవతు వక్తారమ్‌. 


ఓం శాంతి శాంతి శాంతిః 7 


సహ నా వనతు, సహ నౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, 8,9,10 
జస్వి నా వధీత మస్తు, మా విద్విషావహై. 
ఓం శాంతి శాంతి శాంతిః 


Gh 


ఆప్యాయంతు మ మాంగాని వాక్‌, ప్రాణ, చక్షు, శ్రోత్ర, మదో బల మింద్రియాణి చ సర్వాణి 

సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మా మా (బ్రహ్మ నిరాకరో 

దనిరాకరణ మ స్వ్వనిరాకరణం మే అస్తు. త దాత్మని రతే 

య ఉపనిషత్సృ ధర్మా, స్తే మయి సంతు. తే మయి సంతు. (పామవేద క ఆలి! (9) 
ఓం శాంతి శాంతి శృాంతిః 

వాక్‌ మే మనసి ప్రతిష్టితం, మనో మే వాచి ప్రతిష్టితం, 

మావి రావీ, ర్మ ఏధి, వేదస్య మ ఆణిస్త, శ్రుతం మే మా |ప్రహాసీదనే నాదీతే 

నా హోరా(త్రాన్‌ సందధా మ్యతం వదిష్యామి, సత్యం వదిష్యామి, 

త న్మా మవతు, త ద్వక్తార మవతు, అవతు మాం, అవతు వక్తారమ్‌. (10) 
ఓం శాంతి శాంతి శాంతిః 

ననన ree —_ టులరుతాకకదాకకులాకాడలాుడుననాకమున 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


ఘూషశాంతిః 

మిత్రో ౬సి. వరుణో ఇసి. స మహం విశ్రై ర్దేవైః 
క్షత్రస్య నాభి రసి. క్షత్రస్య యోని రసి. స్యోనా మాసీద. సుషదా మాసీద. 

మా త్వా'హిగ్‌ంసీత్‌. మా మా హిగ్‌ంసీత్‌. 

నిషసాద ధృత(వ్రతో వరుణః, పస్తాస్వా సామాజ్యాయ సు(క్రతుః. 
దేవస్య త్వా సవితుః (ప్రసవే. అశ్వినో రాహుభ్యాం. పూషో హస్తాభ్యాం 
అశ్వినో ర్రైషజ్యేన. తేజసే బ్రహ్మవర్చసా యాభిషించామి. 

దేవస్య త్వా సవితుః ప్రసవే. అశ్వినో ర్పాహుభ్యాం. పూష్ల్ణో హస్తాభ్యాం, 

సరస్వత్యై భైషజ్యేన. వీర్యా యాన్నాద్యా యాభిషించామి. 
దేవస్య త్వా సవితుః (ప్రసవే. అశ్వినో ర్భాహుభ్యాం. పూష్లో హస్తాభ్యాం, 
ఇంద్ర స్యేంద్రియేణ. (శ్రియై యశసే బలా యాభిషించామి. 

అర్యమణం బృహస్పతి మింద్రం దానాయ చోదయ. 

వాచం విష్ణుగ్‌ం సరస్వతీగ్‌ం సవితారం చ వాజినం 

సోమగ్‌ం రాజానం వరుణ మగ్ని మన్వారభామహే. 

ఆదిత్యాన్‌ విష్ణుగ్‌ం సూర్యం బ్రహ్మాణం బృహస్పతిం. 
దేవస్య త్వా సవితుః (ప్రసవే. అశ్వినో ర్భాహుభ్యాం. పూష్టో హస్తాభ్యాం, 
సరస్వత్యై వాచో యంతు ర్యంత్రే ణాగ్నే స్వా సామ్రాజ్యే నాభిషించా, 
మోంద్రస్య బృహస్పతే స్వా సామ్రాజ్య నాభిషించామి. 


వసవ స్తా పురస్తా దభిషించంతు, గాయత్రేణ చందసా. 
రుద్రా స్వా దక్షిణతో ఇభిషించంతు, రైష్టుభేన ఛందసా. 
ఆదిత్యా స్వా పశ్చా దభిషించంతు జాగతేన ఛందసా. 


(శ్రీ/శివార్భనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


విశ్వే త్వా దేవా ఉత్తరతో 2_భిషించం, త్వానుష్టుభేన ఛందసా. 
బృహస్పతి స్త్వోపరిష్టా దభిషించతు, పాంక్తేన ఛందసా. 
ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరః, క్షిప్రేషవే దేవాయ స్వధామ్నే 
ఆషాఢాయ సహమానాయ మోఢుషే, తిగ్మాయుధాయ భరతా శృణోతన 
త్వా దత్తేభీ రుద్ర శంతమేభిః, శతగ్‌ం హి మా ఆశీయ భేషబేభిః 
వ్యస్మద్ద్వేషో వితరం వ్యగ్‌ంహః, వ్యమోవాగ్‌ం శ్చాతయ స్వావిషేవీః. 
అర్‌హన్‌ బిభర్‌షి సాయకాని ధన్వ, అర్‌హన్‌ నిష్కం యజతంవిశ్వరూపమ్‌ 
ఆర్‌హ న్నిదం దయసే విశ్వ మభ్బువమ్‌. న వా ఓజీయో రుద్రత్వ దస్తి. 
మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మా నో అశ్వేషు రీరిషః 
వీరాన్‌ మా నో రుద్ర భామితో వధీ క్లవిష్మంతో నమసా విధేమ తే. 
ఆ తే పిత ర్మరుతాగ్‌ం సుమ్న మేతు మా న స్ఫూర్యస్య సందృశో యుయోథాః 
అభి నో వీరో అర్వతి క్షమేత ప్రజా యేమహి రుద్ర ప్రజాభిః. 
ఏవా బభ్రో వృషభ చేకితాన యథా దేవేన హృణీషే న హగ్‌ంసి. 
హావన (త్రూ ర్నో రు ద్రేహ బోధి, బృహ ద్వదేమ విదథే సువీరాః, 
పరి ణో రుద్రస్య హేతి ర్వ్రణక్తు, పరి త్వేషస్య దుర్మతి రఘాయోః 
అవ స్టిరా మఘవద్భ్య స్తనుష్వ, మోఢ్వ స్తోకాయ తనయాయ మృడయ. 
స్తుహో శ్రుతం గర్తసదం యువానం మృగ న్నభీమ ముపహత్ను ముగ్రమ్‌ 
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యం తే అస్మ న్నివపంతు సేనాః. 
మోఢుష్ట్రమ శివతమ శివో న స్సుమనా భవ, పరమే వృక్ష ఆయుధం నిధాయ 
కృత్తిం వసాన ఆచర, పినాకం బి(భ్ర దాగహి. 


==. ఎ నా ఏక) కా 
es =r 


శ్రీశివార్చనమ్‌ (శ్రీీరుద్రాభిషేకం 


అర్‌హన్‌ బిభర్‌షి సాయకాని ధన్వ, అర్‌హన్‌ నిష్కం యజతం విశ్వరూపమ్‌, 
అర్‌హ న్నిదం దయసే విశ్వ మబ్బువమ్‌, నవా ఓజియో రుద్ర త్వ దస్తి. 
త్వ మగ్నే రుద్రో అసురో మహో దివ స్ట్వగ్‌ం శర్హో మారుతం వృక్ష ఈశ్‌షే 
త్వం వాతై రరుణై ర్యాసి శంగ య స్వం పూషా విధతః పాసి నుత్మనా. 
ఆవో రాజాన మధ్వరస్య రు|ద్రగ్‌ం హోతారగ్‌ం సత్య యజగ్‌ం రోదస్యోః 
అగ్నిం ఫురా తనయిత్నో రచిత్తా ద్దిరణ్యరూప మవసే కృణుధ్వమ్‌. 
త ముష్టుహి య స్స్విషు స్సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య, 
యత్వామహే సౌమనసాయ రుద్రం నమోభి ర్దేవ మసురం దువస్వ. 
అయ మ్మే అస్తు భగవా నయ మ్మే భగవత్తరః 
అయ మ్మే. విశ్వ భేషజో 2ఒయం శివాభిమర్శనః. 
యే తే సహస్ర మయుతం పాశా మృత్యో నుర్తాయ హంతవే 
తాన్‌ యజ్ఞస్య మాయయా సర్వా నవయజామహే. 
మృత్యవే స్వాహా, మృత్యవే స్వాహా. 
(ప్రాణానాం గ్రంథి రసి, రుద్రో మా విశాంతకః, తే నాన్నే నాప్యాయస్వ. 
నమో రుద్రాయ విన్షవే, మృత్యు ర్మే పాహి. 
అపమృత్యు ర్నశ్యతు, ఆయు ర్వర్తతామ్‌, 
ఓమ్‌ శాంతి శాంతి శాంతిః 
( ఇతి సామ్రాజ్య పట్టాభిషేక) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


ఓం నమో భగవతే రు.దాయ 


హిరణ్యాభిషేకో 2_(అ)స్తు, సువర్ణాభిషేకో ౬(అ) స్తు, అమృతాభిషేకో 2_(అ)స్తు, 
దివ్యాభిషేకో 2.(అ)స్తు, సామ్రాజ్య పట్టాభిషేకో ౬(అ)స్తు. 
(శ్రీ సాంబసదాశివ పర బ్రహ్మణే నమః, స్నానం సమర్పయామి. 
స్నానాంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 
+ 7. వనం 


(శ్రీసాంబసదాశివపర బ్రహ్మణే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. 
(అని వస్త్రం లేదా అక్షతలు ఇవ్వాలి.) 
వృస్త్రధారణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. (నీళ్ళు ఇవ్వాలి.) 
8. ఉపవీతం : 
ఢైషాయ నమః 
(శ్రీసాంబసదాశివపర బ్రహ్మణో నమః, ఉపవీతం సమర్పయామి. 
(అని ఉపవీతం లేదా అక్షతలు ఇవ్వాలి. ) 
పవీతధారణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ( నీళ్ళుఇవ్వాలి.) 
9. ఆభరణ( భస్మం : 
రుడాయ నమః 
(శ్రీసాంబసదాశివపర బ్ర హ్మణే నమః. ఆభరణాని ( భస్మవితనం) సమర్శయామి. 
(అని అక్షతలు లేదా తడిపిన విబూది వేయాలి. ) 


10. శ్రీగంధం 
కాలాయ నమః : 
(శ్రీసాంబసదాశివపర (బ్రహ్మణే నమః, (శ్రీగంధం ధారయామి. 
(అని గంధం బొట్టు పెట్టాలి. ) 
11. అక్షతలు : 


కలవికరణాయ నను? 
శ్రీసాంబసదాశివపర బ్రహ్మణే నమః. 
గంధ స్యోపరి ( అలంకరణార్టం) అక్షతాన్‌ సమర్పయామి. ( ఆగంధంపై అక్షత లుంచాలి. ) 


(ఇది మొదలు కొని 250 పుటలోని నమో దేవేభ్య క్షమా ప్రార్ధనానికి పూర్వం వరకు వున్న 
పూజాభాగాన్ని ఏకాదశవారా భిషేకం చేసేటప్పుడు ప్రతిరుద్రం చివరా వేయాలి.) 


దడదడా డాలు దడా దద ద దానా ఢి 0 7 


(శ్రీ/శివార్చనమ్‌ శ్పీరు ద్రాభిషేకలి 


12. బిల్వం, పుష్పం : 
బలవికరణాయ నమః 
(శ్రీసాంబసదాశివపర బ్రహ్మణే నమః బిల్వపత్రాణి, పుష్పాణి చ సమర్పయామి. 
(మారేడు దళాలు, పూలు - లేకుంటే అక్షతలతో ఇలా పూజించాలి. 
ఇక్కడ ఆవకాశాన్నిబట్టి శివఅష్టోత్తరం సహస్రం మొ ॥ నామాలతో పూజించవచ్చు. ) 


ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః 
ఓం ఊర్జ్వాయ నమః ఓం ఊర్ష్రలింగాయ నమః 
ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః 
ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణాలింగాయ నమః 
ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః 
ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః 
ఓం శర్వాయ నమః ఓం శర్వ లింగాయ నమః 
ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః 
ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః 
ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః 
ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః 


(ఏత థోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్‌ స్థాపయతి పాణిమం[త్రం పవి'త్రమ్‌. ) 


13. ధూపం: 
బలాయ నమః 
(శ్రీ/,సాంబసదాశివపరబ్రహ్మణో నమః, ధూప మా(ఘాపయామి 
(అగరుధూపం వేయాలి. ) 
14. దీపం : 
బల(పమథనాయ నమః 
(కీసాంబసదాశివపర బ్రహ్మణే నమః 
(ప్రత్యక్ష దీపం దర్శయామి. (దీపం చూపాలి.) 
ధూపదీపానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. (ఉద్దరణితో నీళ్ళు వేయాలి.) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ;రుద్రాభిషేకం 


15. నైవేద్యం : 
సర్వభూతదమనాయ నమః 
(శీసాంబసదాశివపర బ్రహ్మణే నమ్మ_అమృతనైవేద్యం సమర్పయామి 
(అవసరార్దం) నారికేళశకలద్వయం (కదళీఫలం) నివేదయామి. ) 
ఓం భూ ర్చువస్సువః, త త్సవితుర్‌ వరేణ్యం 
భరో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్‌. 
(అని చెప్తూ నైవేద్యం పెట్టే వస్తువులపై నీళ్ళు చిలకరించాలి. ) 
అమృత మస్తు - (అని ఉద్దరిణతో నీటిని దేవుడికి చూపి) 
అమృతోపస్తరణ మసి (అంటూ పళ్లెంలో వదలాలి) 
(పూవు లేదా ఉద్దరిణతో నైవేద్య పదార్దాలను దేవుడికి చూపుతూ- ) 
1. ఓం ప్రాణాయ స్వాహా, 3. ఓం వ్యానాయ స్వాహా 
2. ఓం అపానాయ స్వాహా, 4. ఓం ఉదానాయ స్వాహా 
5. ఓం సమానాయ స్వాహా (తర్వాత) 
అమృతాపిధాన మసి, ఉత్తరాపోశనం సమర్పయామి. 
(అంటూ ఉద్దరణితో పళ్లెంలో నీళ్ళు వదలాలి.) 
హస్తా (ప్రక్షాళయామి - / 
పాదౌ (ప్రక్షాళయామి - ॥ 
ముఖే ఆచమనీయం సమర్పయామి ॥ 
16. తాంబూలం : 
మనోన్మనాయ నమః. 
(శ్రీ/సాంబసదాశివపర బ్రహ్మణే నమః, తాంబూలం సమర్పయామి. 
(అని తాంబూలం ఇవ్వాలి. ) 
తాంబూల చర్వణ అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 
(స్వామికి ఉద్దరణితో నీళ్ళు చూపి పళ్లెంలో వేయాలి.) 
17. నీరాజనం : 
(కర్పూరం వెలిగించి హారతి ఇస్తూ) 
అఘోరేభ్యో 2_థ ఘోరేభ్యో ఘోరఘోరతరీభ్యః 
సర్వేభ్య స్సర్వళర్విభ్యో నమ స్తే అస్తు రుదరూపేభ్యః, 
Pn 


(శ్రీ/శివార్భనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


(అవకాశం వుంటే,ఇంకా ఇలా చెప్పవచ్చు. ) 
సమాజం చ విరాజం చ అభి శ్రీ ర్యాచనో గృహే 
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మాసగ్‌ం సృజామసి. 
హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి, 
మధవ్యో సానీతి, ఏకధా బ్రహ్మణ ఉపహరతి, 
ఏక ధైవ యజమాన ఆయు స్తేజో దధాతి, 
సామ్రాజ్యం భోజ్యం, స్వారాజ్యం, వైరాజ్యం, పారమేష్ట్యగ్‌ం రాజ్యం, 
మహారాజ్య మాధిపత్యం, అయగ్‌ం సము(ద్రపర్యాయా స్యాత్‌ 
సార్వభౌమా స్ప్ఫార్వాయుషా 
ధాతా పరార్జ్రా పృథివీ సముద్రపర్యంతా యా ఏకరా డితి 
యశస్మ్కరం బలవంతం (ప్రభుత్వం త్వ మేవ రాజ్యాధిపతి రృభూవ 
సంక్షీర్ణనాగాశ్వపతి- ర్నరాణాం సుమంగల్యం సతతం ద్వీర్ణ మాయుః. 
(శ్రీసాంబసదాశివపరబ్రహ్మణే నమః 
ఆనంద కర్పూర మంగళ-( ఉత్తర) నీరాజనం దర్శయామి. 
(అని స్వామికి చేతితో నీరాజనం చూపాలి.) 
నీరాజనానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 
(స్వామికి ఉద్దరణితో నీళ్ళు చూపి అవి పళ్లెంలో వేయాలి.) నమస్కరోమి. 
హర!నమః పార్వతీపతయే హర! హర! మహాదేవ! 
(స్వామికి నమస్కరించాలి. ) 
18. మంత్రపుష్పం : 


(తర్వాత పూలు పట్టుకుని) 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
త న్నో రుదః ప్రచోదయాత్‌. 
(శ్రీ,సాంబసదాశివపరబ్రహ్మణే నమః, 
పాదయోః సువర్ణ దివ్యమంత్రపుష్పుం సమర్పయామి. 
(అని పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి. ) 


(శ్రీ/శివార్చనమ్‌ . ఢ్రీరుద్రాభిషేకం 


మంత్రపుష్పం (యధావకాశంగా) 
ధాతా పురస్తాద్‌ య ముదాజహార, 
శక్రః ప్రవిద్వాన్‌ ప్రదిశ శ్చత(స్రః, 
త మేవం విద్వా నమృత ఇహ భవతి, 
నాన్యః పంథా అయనాయ విద్యతే. 


ఓవ్‌ం సహ(స్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం 
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదమ్‌. l 


విశ్వతః పరమా న్నిత్యం విశ్వం నారాయణగ్‌ం హరిం 


విశ్వమే వేదం పురుష స్త ద్విశ్వ ముపజీవతి. 2 
పతిం విశ్వ స్యాత్మేశ్వరగ్‌ం శాశ్వతగ్‌ం శివ మచ్యుతం 
నారాయణం మహాజ్జేయం విశ్వాత్మానం పరాయణమ్‌. 3 
నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణః పరః 
నారాయణ పరం (బ్రహ్మ తత్త్వం నారాయణః పరః: 4 
నారాయణ పరో. ధ్యాతా, ధ్యానం నారాయణః పరః 
య చ్చ కించి జ్ఞగ త్సర్వం దృశ్యతే (శ్రూయతే 2._పి వా. 5 
అంతర్‌ బహి శృ త త్సర్వం వ్యాప్య నారాయణ స్సితః 
అనంత మవ్యయం కవిగ్‌ం సముద్రే ౬.౦తం విశ్వశంభువ మ్‌. 6 
పద్మకోశ(ప్రతీకాశగ్‌ం హృదయం చా ప్యధోముఖమ్‌ 
అధో నిష్టా విత స్తాంతే నాభ్యా ముపరి తిష్టతి. 7 
జ్వాలమాలాకులం భాతి విశ్వ స్యాయతనం మహత్‌ 
సంతతగ్‌ం శిలాభి స్తు లంబ త్యాకోశసంనిభమ్‌. 8 
త స్యాంతే సుషిరగ్‌ం సూక్ష్మం తస్మి న్హ్రర్వం ప్రతిష్టితం 
తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః. 9 
సో ౬గ్రభుగ్‌ విభజన్‌ తిష్ట న్నాహార మజరః కవిః 
_ తిర్యగూర మధ శ్శాయీ రశ్మయ స్తస్య సంతతా. 10 


Ter tr 


(శ్రీ/శివార్చనమ్‌్‌ (శ్రీీరుద్రాభిషేకం 


సంతాపయతి స్వందేహ మాపాదతలమస్తకః 
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్య్టా వ్యవస్థితః. 11 
నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లే భేవ భాస్వరా 
నీవారశ్వూకవ త్తన్వీ పీతా భాస్వ త్యణూపమా. 12 
తస్యా శృిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్టితః 
స బ్రహ్మ, స శివ, స్ప హరి, సేం[ద్ర, స్పో ౬క్షరః, పరమ స్స్వరాట్‌. 
రాజాధిరాజాయ (ప్రసహ్య సాహినే 
నమో వయం వైశ్రవణాయ కుర్మహే 
స మే కామాన్‌ కామ కామాయ మహ్యం 
కామేశ్వరో వైశ్రవణో దదాతు 
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. 14 


ఓం తద్‌ బ్రహ్మా, ఓం తద్‌ వాయుః, ఓం త దాత్మా, 
ఓం తత్‌ సత్యం, ఓం తత్‌ సర్వం, ఓం తత్పురోం నమః. 15 
అంత శ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. 
త్వం యజ్ఞ, స్వం వషట్కార, స్వ మిం[ద్ర, స్వగ్‌ం రుద్ర, 
స్త్వం విష్ణు, స్త్వం బ్రహ్మ, త్వం (ప్రజా(ప్రతి 
స్వం త దాప, ఆపో జ్యోతీ రసో ౬మృతం (బ్రహ్మ 
భూ ర్భువ స్సువ రోమ్‌. 16 
యో ౬పాం పుష్టం వేద, పుష్పువాన్‌, ప్రజావాన్‌, పశుమాన్‌ భవతి. 
చంద్రమా వా అపాం పుష్పం, పుష్పువాన్‌, (ప్రజావాన్‌, పశుమాన్‌ భవతి. 


య ఏవం వేద, 
యో ౬పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. l 
అగ్ని ర్వా అపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
యో ౬గ్నే రాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 
ఆపో వా అగ్నే రాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
య ఏవం వేద, 
యో ౬పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి 2 


———— తదు 


(| శివార్చనమ్‌ శీ/రుద్రాభషేకం 


వాయు ర్వా అపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
యో వాయో రాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 
ఆపో వై వాయో రాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
య ఏవం వేద, 
యో ౬పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 3 
అసౌ వై తప న్నపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి, 
యో 2. (అ)ముష్య తపత ఆయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 
ఆపో వా(అ)ముష్య తపత ఆయతనం, ఆయతనవాన్‌ భవతి. 
య ఏవం వేద 
యో ౬ పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 4 


చంద్రమా వా అపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 

య శ్చంద్రమస ఆయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 

ఆపో వై చంద్రమస ఆయతనం, ఆయతనవాన్‌ భవతి. 

య ఏవం వేద, . 

యో ౬పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 5 


నక్షత్రాణి వా అపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
యో నక్షత్రాణా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 
ఆపో వై నక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 


య ఏవం వేద, 
యో £.పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 6 
పర్హన్యో వా అపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
యః పర్హన్య స్యాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 
ఆపో వై పర్తన్య స్యాయతనం, ఆయతనవాన్‌ భవతి. 
య ఏవం వేద, 
యో 2.పా మాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 7 


నయ 


శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


సంవత్సరో వా అపా మాయతనం, ఆయతనవాన్‌ భవతి. 

య సంవత్సర స్యాయతనం వేద, ఆయతనవాన్‌ భవతి. 

ఆపో వై సంవత్సర స్యాయతనం, ఆయతనవాన్‌ భవతి. 

య ఏవం వెద, 

యో ౬(అ)ప్వు నావం |ప్రతిష్టితాం వేద, ప్రత్యేవ -తిష్టతి 
కింత ద్విష్టో రల మాహాకి కా దీప్తి, కిం పరాయణం, 
ఏకో య ద్దారయ ద్దేవః, రేజతీ రోదసీ ఉభే, 
వాతా ద్విష్టో రృల మాహుః, అక్షరా ద్రీప్తి రుచ్యతే, 
(త్రిపదా ద్దారయ దేవః, య ద్విష్టో రేక ముత్తమమ్‌. 


ఆతనుష్వ ప్రతనుష్వ, ఉద్ద మాధమ సంధమ. 
ఆదిత్యే చంద్రవర్ణానాం, గర్భ మాధేహి యః పుమాన్‌. 
ఇత స్సిక్త్షగ్‌ం సూర్యగతం చంద్రమసే రసం కృధి. 

వారాదం జన యాగ్రే ౬_గ్నిం య ఏకో రుద్ర ఉచ్యతే. 


సద్యోజాతం (ప్రపద్యామి, సద్యోజాతాయ వై నమో నమః 


భవే భవే నాతిభివే భవస్వ మాం, భవోదృవాయ నమః. 


వామదేవాయ నమో, జ్యేష్టాయ నమ, శ్రేష్టాయ నమో, 
రుద్రాయ నమః,. కాలాయ నమః, కలవికరణాయ నమో, 
బలవికరణాయ నమో, బలాయ నమో, బల(ప్రముథనాయ నమ, 
స్పర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః, 


అఘోరేభ్యో ౭_(అ)థ, ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః, ప్రవోదయాత్‌. 


ఈశాన స్సర్వవిద్యానా, మోశ్వర సర్వభూతానాం, 
(బ్రహ్మాధిపతిర్‌, బ్రహ్మణో ౬ధిపతిర్‌, (బ్రహ్మా, 
శివోమే అస్తు సదాశి వోమ్‌. 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


ఓం నిధనపతయే నమః...పాణిమంత్రం పవిత్రం చూ.పుట 238 
బుతగ్‌ం సత్యం పరం (బ్రహ్మ పురుషం కృష్ణపింగలం 
ఊర్చ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. 
సర్వో. వై రుద్ర స్తస్మై రుద్రాయ నమో అస్తు 
పురుషో వై రుద్ర స్ప న్మహో నమో నమః. 
విశ్వం భూతం భువనం చిత్రం 
బహుధా జాతం జాయమానం చ యత్‌ 
సర్వో హ్యేష రుద్ర, స్తస్మై రుద్రాయ నమో అస్తు. 
కద్రుద్రాయ ్రచేతసే, మోఢుష్టమాయ తవ్యే, 
వో చేమ శంతమగ్‌ం హృదే, 
సర్వో హ్యేష రుద్ర, స్తస్మై రుద్రాయ నమో అస్తు. 
యో వేదాదౌ స్వరః |ప్రోకో, వేదాంతే చ ప్రతిస్టితః 
తస్య ప్రకృతిలీనస్య యః పర స్ప మహేశ్వరః. 
నమో హిరణ్యబాహవే, ""రణ్యవర్ణాయ, 
హిరణ్యరూపాయ, హిరణ్యపతయే, ౬( అ)౦బికాపతయ, 
ఉమాపతయే, పశుపతయే, నమో నమః. 
నమస్తే అస్తు భగవన్‌ విశ్వేశ్వరాయ మహాదేవాయ 
(త్ర్యంబకాయ త్రిపురాంతకాయ (త్రికాగ్నికాలాయ 
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ 
సర్వేశ్వరాయ సదాశివాయ (శ్రీ) మన్మహాదేవాయ నమః. 
జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః 
స నః పర్ష దతిదుర్గాణి విశ్వా నా వేవ సింధుం దురితాత్యగ్నిః. 1 


తా మగ్ని వర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టం 
దుర్గాం దేవీగ్‌ం. శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః. 2 


అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్‌ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా 
పూ శ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శం యోః. 3 


(శ్రీశవార్చనవి (న,రుద్రాభిషకం 


విశ్వాని నో దుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతిపర్షి 
అన్నో అత్రివ న్మనసా గృణానో ౬స్మాకం బో ధ్యవితా తనూనామ్‌. 4 
పృతనాజితగ్‌ం సహమాన ముగ్ర మగ్నిగ్‌ం హువేమ పరమాత్‌ సధస్తాత్‌ 
స నః పర్ష దతి దుర్గాణి విశ్వా క్షామ దేవో అతి దురితా త్యగ్నిః. 5 
(ప్రత్నో షిక మోడ్యో అధ్వరేషు సనా చ్చ హోతా నవ్య శృ సత్సి 
స్వాం చాన్నే తనువం పిప్రియ స్వాస్మభ్యం చ సౌభగ మాయజస్వ. 6 
గోభి ర్హుష్ట మయుజో నిషిక్తం త వేంద్ర విష్ణో రనుసంచరేమ 
నాకస్య పృష్ట మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్‌. 7 
(యా సా పద్మాసనస్పా........ నారాయణి నమో౭._స్తుతే చూ. పుట 225) 
సహ(స్ర పరమా దేవీ శతమూలా శతాంకురా, 
సర్వగ్‌ం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్ననాశనీ. 1 


కాండాత్‌ కాండాత్‌ (ప్రరోహంతీ, పరుషః పరుషః పరి 


ఏవా నో దూర్వే ఫ్రతను సహ(సేణ శతేన చ. 2 
యా శతేన ప్రతనోష్కి సహగ(సీణ విరోహసి, 
తస్యా స్తే దే వీష్టకే విధేమ హవిషా వయమ్‌. 3 
అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా 
శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. 4 
భూమి రేను ర్హరణీ లోకధారిణీ 
ఉద్ద తాసి వరాహేణ కృష్ణేన శతబాహునా. 5 


మృత్తికే ! హన మే పాపం య న్మయా దుష్కృతం కృతం 

మృత్తికే ! బ్రహ్మద త్తాసి కాశ్యపే నాభిమంత్రితా, 

మృత్తికే ! దేహి మే పుష్టిం త్వయి సర్వం |ప్రతిష్టితమ్‌. 6 
మృత్తి కే ప్రతిష్టితే సర్వం త న్మే నిర్గుద మృత్తికే ! 
తయా హతేన పాపేన గచ్చామి పరమాం గతిమ్‌. 7 


mf fm 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


త ద్విష్టోః పరమం పదగ్‌ం, సదా పశ్యంతి సూరయః 

ది వీవ చక్షు రాతతం, త ద్విప్రాసో విపన్యవో 

జాగ్రవాగ్‌ంస స్సమింధతే, విష్ణో ర్య తృరమం పదమ్‌. 
అ ధైతం విష్ణవే చరుం నిర్వపతి 
యజ్లో వై విష్ణుః, యజ్ఞ ఏ వాంతతః 'ప్రతితిష్టతి. 
సో ఇత్ర జహోతి. విష్ణవే స్వాహా, యజ్ఞాయ స్వాహా, ప్రతిష్పాయై స్వా హేతి, 

పర్యాప్తా అనంతరాయాయ సర్వస్తోమో 

౬_(అ) తిరాత్ర ఉత్తమ మహ రృవతి 

సర్వ స్యా, సర్వస్య జిత్యై, 

సం కేవ తే నాష్నోతి సర్వం జయతి. 
ఓం పురుషస్య విద్మ, సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి త న్నో రుద్రః ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి త న్నో దంతిః ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ విద్మహే, చక్రతుండాయ ధీమహి త న్నో నందిః ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ వీద్మహే, మహాసేనాయ ధీమహి, త న్న ష్షణ్ముఖః ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ విద్మహే, సువ్షపక్షాయ ధీమహి, త న్నో గరుడః ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ విద్మహే, హిరణ్యగర్భాయ ధీమహి, త న్నో బ్రహ్మ ప్రచోదయాత్‌. 
ఓం తత్పురుషాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రదోదయాత్‌. 
ఓం వజ్రనఖాయ విద్మహే, తీక్షదగ్గ్‌ష్టాయ ధీమహి, త న్నో నారసిగ్‌ంహః ప్రచోదయాత్‌. 
ఓం భాస్కరాయ విద్మహే, మహద్ద్యుతికరాయధీమహి, త న్న ఆదిత్యః ప్రచోదయాత్‌. 
ఓం వైశ్వానరాయ విద్మహే, లాలీలాయ ధీమహి, త న్నో అగ్నిః ప్రచోదయాత్‌. 
ఓం కాత్యాయనాయ విద్మహే, కన్యకుమారి ధీమహి, త న్నో దుర్గిః ప్రచోదయాత్‌. 
ఓం ఆంజనేయాయ విద్మహే, వాయుపుత్రాయ థీమహి, తన్నో హనుమాన్‌ ప్రచోదయాత్‌. 

) మహాదేవ్యై చ విద్మహే, విష్టుపత్స్వై చ ధీమహి, త న్నో లత్ష్మీః ప్రచోదయాత్‌. 

ద టై దన నడకలు 


(శీ/శివార్చనమ్‌ శ్రీరుద్రాభిషేకం 


19. ఆత్మప్రదక్షిణ నమస్కారాలు క 
ఈశాన స్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం 
(బహ్మాధిపతిర్‌ బహ్మణో 2_ధిపతిర్‌ (బహ్మా 
శివో మే అస్తు సదాశివోమ్‌. 
(శ్రీ/సాంబసదాశివపరబ్రహ్మణే నమః, ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. 
(అని ప్రదక్షిణం చేసి స్వామిపై అక్షతలు వేయాలి.) 
పునః పూజాం కరిష్యే. (నీళ్లు తాకాలి) 
(పూలు- లేకుంటే అక్షతలతో ఇలా పూజించాలి. ) 


1. భవాయ దేవాయ నమః అర్క జిల్లేడు) పుష్పం సమర్పయామి. 

2. శర్వాయ దేవాయ నమః చంపక (సంపెంగ) పుష్పుం సమర్పయామి. 
3. ఈశానాయ దేవాయ నమః పున్నాగ (తెల్లకలువ) పుష్పం సమర్పయామి. 
4. పశుపతయే దేవాయ నమః  నంద్యావర్హ(నందివర్హనం) పుష్పం సమర్పయామి. 
5. రుద్రాయ దేవాయ నమః పాటల (కలిగొట్టి) పుష్పం సమర్పయామి. 
6. ఉగ్రాయ దేవాయ నమః ' బృహతీ(వాకుడు) పుష్పం సమర్పయామి. 
7. భీమాయ దేవాయ నమః కరవీర (గన్నేరు) పుష్టం సమర్పయామి. 
8. మహతే దేవాయ నమః (ద్రోణ (తుమ్మి) పుష్టం సమర్పయామి. 
భవస్య దేవస్య పత్ర్రై నమః అర్క జిల్లేడు) పుష్టం సమర్పయామి. 
శర్వస్య దేవస్య పత నమః చంపక (సంపెంగ) పుష్పం సమర్పయామి. 
ఈశానస్య దేవస్య పత్వై నమః పున్నాగ (తెల్లకలువ) పుష్పం సమర్పయామి. 
పశుపతే ద్దేవస్య పత్త్యై నమః నంద్యావర్త (నందివర్రనం) పుష్పం సమర్పయామి. 
రుద్రస్య దేవస్య పత్ష్యై నమః పాటల (కలిగొట్టి) పుష్పం సమర్పయామి. 
ఉగ్రస్య దేవస్య పత్ర నమః బృహతీ (వాకుడు) పుష్పం సమర్పయామి. 
భీమస్య దేవస్య పత్ష్యై నమః కరవీర (గన్నేరు) పుష్పుం సమర్పయామి. 
మహతో దేవస్య పత్ష్యై నమః ద్రోణ (తుమ్మి) పుష్పం సమర్పయామి. 


నప 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


అథ తర్పయామి. 


(క్రింద తర్పయామి అన్నప్పుడు కుడిఅరచేయిమీదుగా (వ్రేళ్ళచివర నుండి పడేటట్టు నీళ్ళు విడిచి పెట్టాలి.) 


1. భవం దేవం తర్పయామి 
3. ఈశానం దేవం తర్పయామి 


. శర్వం దేవం తర్పయామి 
. పశుపతిం దేవం తర్పయామి 


ఈ ఇ © 


5. రుద్రం దేవం తర్పయామి 
7. భీమం దేవం తర్పయామి 8. మహాంతం దేవం తర్పయామి 
భవస్య దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

పశుపతే గ్రేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

భీమస్య దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 

మహతో దేవస్య పత్నీం తర్పయామి, తర్పయామి 


. ఉగ్రం దేవం తర్పయామి 


(శృీసాంబసదాశివపర బ్రహ్మణే నమః 

(తర్వాత శివుడికి నమస్కరిస్తూ ఇలా చెప్పాలి. ) 
అఘోరేభ్యో ౬_ధ ఘోరేభ్యో, ఘారఘోరతరేభ్యః 
సర్వేభ్య స్ఫర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః (ఆతర్వాత..) 

తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
త న్నో రుద్రః ప్రచోదయాత్‌. 
(అనే రుద్రాయ త్రిని 10 సార్టు తక్కువ కాకుండా జపించాలి. ) 
(శ్రీసాంబసదాశివ పరబ్రహ్మణే నమః, ఛత్రం ధారయామి. 
(స్వామి వారిపై ఒకపూవు గొడుగులా వుంచాలి.) 


. శ్రీ/శివార్చనమ్‌ (శ్రీరుద్రాభిషేకం 


చామరేణ వీజయామి (స్వామికి పూవుతో వింజామరగా విసరుతూ ఇలా చెప్పాలి.) 
ఆశాస్తే యం యజమానో ౬సౌ, ఆయు రాశాస్తే, సుప్రజా స్వ మాశాస్తే, 
సజాతవన శ్యా మాశాస్తే, ఉత్తరాం దేవయజ్యా మాశాస్తే, 
భూయో హవిష్కరణ మాశాస్తే, దివ్యం ధా మాశాస్తే, విశ్వం ప్రియ మాశాస్తే, 
య దనేన హవి షాశాస్తే, త దస్యా, త్త ద్రుధ్యాత్‌, 
త దస్మై దేవా రాసంతాం, త దగ్ని ర్లేవో దేవేభ్యో వనతే, 
వయ మగ్నీ ర్మానుషాః, ఇష్టం చ వీతం చ 
ఉభే చ నో ద్యావాపృథివీ, అగ్‌ంహస స్పాతామ్‌ 
ఇహ గతి ర్వామ స్యేదం చ, నమో దేవేభ్యః. + 
(శ్రీసాంబసదాశివపరబ్రహ్మణే నమః. 
అశ్వా నారోహయామి, గజా నారోహయామి, ఆందోళికా నారోహయామి. 
గీతం శ్రావయామి, వాద్యం శ్రావయామి, నృత్యం దర్శయామి, 
సమస్తవిధోపచారాన్‌ సమర్పయామి. 
(స్వామిపై అక్షతలుంచాలి. ) 
20. కమా (ప్రార్థనం : 

అపరాధసహగస్రాణి క్రియంతే అహర్నిశం మయా 
దాసో(అ)య మితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర! 

ఆవాహనం న జానామి, న జానామి విసర్ణనం, 

పూజావిధిం న జానామి, క్షమస్వ పరమేశ్వర ! 

21. ఈశ్వరార్పణం : 

యస్య స్మృత్యా చ, నామోక్త్యా, తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరమ్‌. 

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర ! 

య త్పూజితం మయా దేవ ! పరిపూర్ణం త దస్తు తే. 


+ ఇంతవరకున్న పూజను ఏకాదశరు ద్రాభిషేకంలో (ప్రతిరు[ద్రం చివర చేయాలి. 


(శ్రీ/శివార్చనమ్‌ ,శ్రీ(రుద్రాభిషేకద 


22. ఈశ్వర(ప్రీణనం : 
ఓం నమో భగవతే సాంబసదాశివపర బ్రహ్మణే, 
(స్వామికి నమస్కరించాలి) 
అనయా ధ్యానావాహనాది వివిధ ఉపచార పూజయా 
భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ, సాంబసదాశివః 
సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ సాంబసదాశివ దేవతార్పణ మస్తు. (అని పళ్లెంలో నీళ్లు విడిచిపెట్టాలి.) 
ఉద్వాసనమ్‌ : 
వికిరద ! విలోహిత ! నమస్తే అస్తు భగవః 
యా స్తే సహ(స్రగ్‌ం హేతయో ౬(అ)న్య మస్మ న్నివపంతు తాః. 
ఓం భూ ర్భువ స్సువః 
(శ్రీ/సాంబసదాశివదేవతా ముద్వాసయామి. (స్వామిని కొంచెం కదిలించాలి) 

ప్రయాతు భగవా నీశ స్పర్వదేవనమస్కృతః 

అనేన హవిషా తృప్తః పునరాగమనాయ చ. 
ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం, 
పూజా తే విషయోపభోగరచనా, నిద్రా సమాధిస్టితిః 
సంచారః పదయోః (ప్రదక్షణ విధిః, స్తోత్రాణి సర్వా గిరః, 
య ద్య త్కర్మ కరోమి త త్త దఖిలం శంభో త వారాధనమ్‌. 

కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా 

(శ్రవణ నయనజం వా మానసం వాపరాధం 

విహిత మవిహితం వా సర్వ మేతత్‌ క్షమస్వ 

శివ, శివ, కరుణాబ్రే, (శ్రీ మహాదేవ! శంభో. 

ఇతి శమ్‌. 
m= 


వయా Dn 


శీ /శివార్చనమ్‌ (శ్రీ/రుద్రాభిషేకం 


ఏకాదశరు (దాఖిషేకం - లఘువిధానం 
నమ స్తే రుద్ర మన్యవ... మృత్యు ర్మే పాహి. అని నమకం మొత్తం ఒక పర్యాయం చెప్పి 
సద్యోజాతం |ప్రపద్యామి, సద్యోజాతాయ వై నమో నమః 
భవే భవే నాతిభవే భవస్వ మాం, భవోద్భవాయ నమః. 1 
వామదేవాయ నమో, జ్యేష్ణాయ నమ, (్రేష్ణాయ నమో, 


రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, 
బలవికరణాయ నమో, బలాయ నమో, బల(ప్రమధథనాయ నమ, 


స్పర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమః. 2 
అఘోరేభ్యో ౬(అ)థ, ఘోరేభ్యో ఘోరఘారతరేభ్యః 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 3 


తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః, (ప్రచోదయాత్‌. 
ఈశాన స్సర్వవిద్యానా, మోళ్వర సర్వభూతానాం, 
(బ్రహ్మాధిపతిర్‌, బ్రహ్మణో ౬ధిపతిర్‌, బ్రహ్మా 


శివో మే అస్తు సదాశి వోమ్‌. 5 
సర్వో. వై రుద్ర స్తస్మై రుద్రాయ నమో అస్తు 
పురుషో వై రుద్ర స్స న్మహో నమో నమః. 6 


విశ్వం భూతం భువనం చిత్రం 
బహుధా జాతం జాయమానం చ యత్‌ 
సర్వో హ్యేష రుద్ర, స్తస్మై రుద్రాయ నమో అస్తు. 7 
కద్రుద్రాయ ్రచేతసే, మాఢుష్టమాయ తవ్యసే, 
వో చేమ శంతమగ్‌ం హృదే, 
సర్వో హ్యేష రుద్ర, స్తస్మై రుద్రాయ నమో అస్తు. 8 
నమో హిరణ్యబాహవే, హిరణ్యవర్ణాయ, 
హిరణ్యరూపాయ, హిరణ్యపతయే, ౬( అ)ం౦బికాపతయ, 


ఉమాపతయే, పశుపతయే, నమో నమః. 9 
బుతగ్‌ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలం 
ఊర్చ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. 10 


ఈ పది మంత్రాలు ఒక్కొక్కటి సదిపార్టు చెప్పి నమకం చెపితే ఏకాదశరు ద్రాభిషేకం అవుతుంది. 


rr బద ree mere: 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


శ్రీశివార్పనవ్‌ 


పంచ (బహ్మమం త - నమక 


పురుషసూక్త- శ్రీసూక్త- మన్యుసూక్త విధానేన 
_ దేవతార్చనవ్‌ 
హరిః ఓమ్‌ - (శ్రీ గురుభ్యో నమః 
శ్లో॥  గురుర్‌ బ్రహ్మా, గురుర్‌ విష్ణుః, గురుర్‌ దేవో మహేశ్వరః, 
గురు స్పాక్షాత్‌ పరం బ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః. 
అపవిత్రః పవిత్రో వా, సర్వావస్ట్రాం గతో ౬ పీ వా, 
య స్స రేత్‌ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతర శ్ళుచిః. 
పుండరీకాక్ష - పుండరీకాక్ష- పుండరీకాక్ష 
" ్రీపుండరీకాక్షాయ నమః. (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకోవాలి) 


ఆచమనం 8 
1. ఓం కేశవాయ స్వాహా, శి. ఓం నారాయణాయ న్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, (అంటూ 3సార్టు ఆచమనం చేయాలి) 
ఓం గోవిందాయ నమః ఓం (ప్రద్యుమ్నాయ నమః 
ఓం విష్ణవే నమః ఓం అనిరుద్దాయ నమః 
ఓం మధుసూదనాయ నమః ఓం పురుషోత్తమాయ నమః 
ఓం (త్రివిక్రమాయ నమః ఓం అధోక్షజాయ నమః 
ఓం వామనాయ నమః ఓం నారసింహాయ నమః 
ఓం శ్రీధరాయ నమః ఓం అచ్యుతాయ నమః 
ఓం హృషీకేశాయ నమః ఓం జనార్దనాయ నమః 
ఓం పద్మనాభాయ నమః ఓం ఉపేందాయ నమః 
ఓందామోదరాయ నమః ఓం హరయే నమః 
ఓం సంకర్షణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః 
ఓంవాసుదేవాయ నమః ఓం శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః. 


(అని నమస్కాం౦౦ చెయోల్‌ - తర్వాత) 


rT లకక కనండి 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


దీపారాధనం : 
భో దీప! బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్టితః, 
అతస్తాం స్టాపయా మ్యద్య మదజ్ఞాన మపాకురు. 
(అని కుందిలో దీపం వెలిగిస్తూ ఇలా చెప్పాలి.) 
అగ్ని నాగ్ని స్పమిధ్యతే, 
కవిర్‌, గ్రహపతిర్‌, గృహపతిర్‌, హవ్యవాడ్‌, జుహ్వాశ్వః. 
ఉద్దీప్యస్వ జాతవేదో ౬పఘ్నం నిర్భతిం మమ. 
పశూగ్‌ం శ్చ మహ్య మావహ, జీవనం చ దిశో దిశ. ' 
(అని కుందిలో దీపం వెలిగించాలి. ) 
దీపదేవి ! మహాదేవి ! సర్వాభీష్ట(ప్రదాయిని ! 
యావత్‌ పూజావసానకం తావత్‌ ప్రజ్వల సుస్థిర. 
(అని కుందికి 3చోట్ల కుంకుమబొట్టు పెట్టి ఆవునెయ్యితో వెలిగించిన దీపమైతే దేవుడికి కుడివైపు 
నూనెదీప మైతే దేవుడికి ఎడమవైపూ వుంచాలి. ) 
దీపదేవ్యై నమః (అని దీపానికి నమస్కరించాలి.) 
ఘంటాపూజ : 
(గంటపై ఆవాహనము (ద్రతో గంటను చూపుతూ. ) 
హగ్‌ంస శ్ళుచిషద్‌, వసు రంతరిక్షస, 
ద్దోతా వేదిష దతిధి ర్హురోణసత్‌, 
నృషద్‌, వరసద్‌, బుతసద్‌, వ్యోమస, 
దబ్బ్దా, గోజా, బుతజా, అద్రిజా, బుతం బృహత్‌. 
ఘంటాయాం (బహ్మాణ మావాహయామి. 


“జ్యోతిష్మతీం త్వాసాదయామి దీష్యమానాం త్వాసాదయామి 
జ్యోతిష్కృతం త్వాసాదయామి రోచమానాం త్వాసాదయామి 
జ్యోతిర్విదం త్వాసాదయామి అజ'స్రాం త్వాసాదయామి 
భాస్వతీం త్వాసాదయామి బృహజ్యోతిషం త్వాసాదయామి 
జ్వలంతీం త్వాసాదయామి బోధయంతీం త్వాసాదయామి 
మల్మలా భవంతీం త్వాసాదయామి జాగ్రతీం త్వానాదయామి 


* ఆవాహన ముద్ర : రెండు చేతుల్లోను నాల్లు వ్రేళ్ళను చాచి, బొ లన వ్రేలిని ఉంగరం (వ్రేలి మొదట 
వుంచి, వెళ్లికల రెండు చేతులు దగ్గరచేరి మాపడం ఆవాహన ముద్ర 


= 254 ne 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


(గంటకు నమస్కరిస్తూ) ఘం ఘంచాయై నమః, నాదబ్రహ్మణే నమః. 
(గంటకు గంధంతో బొట్టు, పైన అక్షతలు లేదా కుంకుమవుంచుతూ) 
ఘంటా దేవతాయై గంధ, పుష్ప, ధూప, దీప,నైవేద్య, తాంబూలాది 
సమస్తోపచారపూజాం సమర్పయామి. 
(తర్వాత గంట వాయిస్తూ.) 

ఆగమార్ధం తు దేవానాం గమనార్హం చ రక్షసామ్‌, 

కుర్యాం ఘంటారవం త్వ(త్ర దేవతాహ్వానలాంఛనమ్‌. 
అపసర్పంతు తే భూతా, యే భూతా భూమి సంస్థితాః 
యే భూతా విఘ్నకర్తారః తే నళ్యంతు శివాజయా. 

(అని గంటను దేవుడికి ఎదుట ఎడమవైపు వుంచాలి. ) 
ఓం దేవీం వాచ మజనయంత దేవా స్తాం విశ్వరూపాః పశవో వదంతి 
సానో మంద్రేష మూర్ణం దుహానా ధేను ర్వా గస్మా నుపసుష్టు తైతు ॥ 
అయం ముహూర్త స్ఫుముహూరో ౬స్తు. 

య శ్ళివో నామరూపాభ్యాం, యా దేవీ సర్వమంగళా, 
తయో స్సంస్మరణాత్‌ పుంసాం, సర్వతో జయమంగళమ్‌. 

ఆపదా మపహర్తారం, దాతారం సర్వసంపదామ్‌, 

లోకాభిరామం, (శ్రీ/రామం, భూయో భూయో నమా మ్యహమ్‌ ॥ 
సర్వమంగళమాంగల్యే ! శివే ! సర్వార్ధసాధకే ! 
శరణ్యే ! త్ర్యంబకే ! దేవి! నారాయణి! నమో ౬_స్తుతే ॥ 

ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః 

ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః 

ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః 

సర్వేభ్యో దేవేభ్యో, బుషిభ్యో, మునిభ్యో, 
గురుభ్యో, పితృభ్యో, మహద్భ్యో నమః. 


అని సాఇమిపై పూలు అక్షతలు ఉంచి నమస్త_రించాలి 
ప 1 


కోటప్పకొండ వరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


ఆచమునం: 
ఓం కేశవాయ స్వాహాః: 5.02 (శీ/కృషపరబ్రహ్మణే నమః. 
(పూర్వ (ప్రకారంగా ఆచమనం చేయాలి. ) 
భూతోచ్చాటనం : 
ఉత్తిష్టంతు భూతపిశాచాః, యే తే భూమిభారకాః, 
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే., 
(అని వెనకనుంచి ఎడమవైపుగా నీళ్ళు లేదా అక్షతలు విసరాలి.) 


స్కృత్యాచవునం: 

(తి రాచామేత్‌.) ! బుగ్వేదః (పీణాతు. 

(అని 3 సార్టు చెప్తూ ఆచమనం చేయాలి. తర్వాత ఎడము అరచేతిలో కొంచెం నీళ్ళు వుంచుకొని 
అందులో కుడిబొటనవేలు ముంచి) 

(ద్విః పరిమృజ్య) ! యజుర్వేదః (పీణాతు. 

(అని? సారు చెప్తూ ఆ బొటనవేలి నీటితో మొదట పై సెడవిసీ, తర్వాత క్రిందపెదవినీ, 

ఎడమనుంచి కుడివైపుకు తుడవాలి. ) 

(సకృద్‌ ఉపస్పృశ్య) $ సామవేద ః (పీణాతు. 

(మిగిలిన నాలుగువేళ్ళతో రెండుపెదవులను ఒకే సారి కుడినుంచి ఎడమకు తుడవాలి. ) 
(యత్‌ సవ్యం పాణిం) అధర్వవేదః (పీణాతు. (ఎడమ వేతిపై నీళ్ళు చల్లుకోవాలి) 
(పాదౌ ) బాహ్మణాః (పీణంతు. (రెండు పాదాలపై నీళ్ళు చల్టుకోవాలి. ) 
((పోకతి శిరః) ఇతిహాసాః (పీణంతు. (శిరస్సును 5వేళ్ళతో తాకాలి.) 

(చక్షుషీ ) పురాణా: (పీణంతు (బొటనవేలూ, ఉంగరం వేలూ కలిపి ముందు 
ఎడమకంటిచినరా తర్వాత కుడికంటిచివరా తాకాలి.) 
(నాసికే) కల్పాః (ప్రీణంతు. (ముక్కు ఎడమరంధ్రమూ తర్వాత కుడిరంధ్రమూ తాకాలి.) 
(శోతీ) గాధాః 'పీణంతు. (ముందు ఎడమచెవీ, తర్వాత కుడిచెవీ చివరలు తాకాలి. ) 
(హృదయ మాలభ్య) నారాళగ్‌ంసీః 'పీణంతు. (కుడి అరచేతితో గుండెను తాకాలి. ) 
(అప ఉపస్పశేత్‌) (ఎడమ చేతిలోని నీళ్ళను తాకి, రెండుచేతులు తుడుచుకోవాలి. ) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


(ప్రాణాయామం చేస్తూ - లేదా ముక్కు పట్టుకుని) 
ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః, 
ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ం సత్యం, 
ఓం తత్‌ సవితుర్‌ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః (ప్రచోదయాత్‌. 
ఓ, మాపో, జ్యోతీ, రసో, ఇమృతం, (బ్రహ్మ. భూ ర్భువ స్సువ రోమ్‌. 
సంకల్పం : 
శ్రీ గోవింద, గోవింద, గోవింద. (శ్రీ వుహావిష్ణోః ఆజ్జయా ' 
'ప్రవర్తవూనస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్డే, శ్వేత వరాహకల్స్చే, 
వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, 
మేరోః దక్షిణదిగ్భాగే, (శ్రీశ్రైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణాకావేర్యోః మధ్యదేశే, శోభన 
గృహే, సకలదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధా- 
అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.......... నామసంవత్సరే 


శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణవిశేషణ విశిస్టాయాం శుభతిథా- 
శ్రీమాన్‌...గో(త్రః,...నామధేయః,క్రీముతః.... గోత్రస్య, ..నావధేయస్య, 
ధర్మపత్నీసమేతస్య, సపుత్రస్య, సబాంధవస్య, మమ- 

ఉపాత్త సమస్తదురితక్షయద్వారా (శ్రీ, పరమేశ్వర ముద్దిశ్య (శ్రీ) పరమేశ్వర 
ప్రీత్యర్థం, - (శ్రీవిష్ణు, సూర్య, గణేశ అంబికా, పరివేష్టితస్య ( నందీశ్వరసేవితస్య) 
(శ్రీమహాదేవస్య పరిచర్యాం, ధ్యాన ఆవాహనాదిం, సంభవద్చిః ద్ర వ్యైః, సంభవద్భి 
రుపచారైః, సంభవతా (ప్రకారేణ, సంభవతా నియమేన, పంచబ్రహ్మమంత్ర (ఆది) 
నమక- పురుషసూక్త- (శ్రీసూక్త- మన్యుసూక్త ప్రకారేణ యథాశక్తి కరిష్యే, 

(అని కుడి ఉంగరంవేలి కొనతో గోరు తగలకుండా నీరు తాకాలి.) 


గణపతి [పార్ధన : 
నిర్విఘ్నపరిసమాప్త్యర్దం ఆదౌ (శ్రీ) మహాగణపతి ప్రార్ధనాం కరిష్యే. (అని నీళ్ళు తాకి) 
ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే 
కవిం కవీనా ముపమ (శృవ స్తమమ్‌, 
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత 
ఆన శ్చణ్వ న్నూతిభి స్సీదసాదనమ్‌ ॥ 


కోటప్పకొండ వరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


సుముఖ శ్రైకదంత శృ కపిలో గజకర్ణకః 

లంబోదర శ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 

ధూమకేతు ర్లణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః 

వక్రతండ శ్ళూర్చకర్ణొ హేరంబ స్స్కందపూర్వజః. 
వక్రతుండ! మహాకాయ ! కోటిసూర్యసమ ప్రభ ! 
నిర్విఘ్నం కురు మే దేవ ! సర్వకార్యేషు సర్వదా. 


(శ్రీమహాగణాధిపతయే నమః. 
(అని గణపతి పాదాలవద్ద పూవు వుంచి నమస్కరించాలి) 
సరస్వతీ(పార్థన : 
వాగ్‌విశుద్ద్యర్థ్ణం (శ్రీమహాసరస్వతీం ధ్యాయామి. 
ప్రణో దేవి! సరస్వతి ! వాజేభి ర్వాజినీవతీ ! ధీనా మవి త్ర్యవతు. 
(శ్రీ మహాసరస్వత్రై నమః. 
(అని సరస్వతీదేవి పాదాలవద్ద పూవు వుంచి నమస్కరించాలి. ) 
నందీశ్వర (ప్రార్థన 
తత్పురుషాయ విద్మహే, చక్రతుండాయ ధీమహి,త న్నో నందిః ప్రచోదయాత్‌. 
నందీశ్వర ! నమ స్తుభ్యం సాంద్రానంద ప్రదాయక ! 
(శీ/మహాదేవపూజార్ధ మనుజ్ఞాం దేహి మే ప్రభో ! 
(అని నందిపై పూవుంచి నమస్కరించాలి) 
(పంచాంగ రు[ద) లఘున్యాసం : 
+ అ థాత్మని _శ్రీమహారుద్రన్యాసం కరిష్యే. (అని నీటిని తాకాలి.) 
ఓం నమో భగవతే రుద్రాయ. (అని స్వామికి నమస్కరించాలి.) 


ఓం మూర్గ్నే నమః, వం హృదయాయ నమః, 
నం నాసికాయై నమః, తేం దక్షిణహస్తాయ నమః, 
వాం లలాటాయ నమః, రుం వామహాస్తాయ నమః, 
భం ముఖాయ నమః, (ద్రాం నాభ్యై నమః, 

గం కంఠాయ నమః, యం పాదాభ్యాం నమః, 


(ఆయా అవయవాలు తాకుతూ నమసా_రింబాలి. 
౮ 


కోటప్పకొండ వరిత్ర | క par 


సద్యోజాతం (ప్రపద్యామి, సద్యోజూతాయ వై నమో నమః, 
భవే భవే నాతిభవే భవస్వ మాం భవోదృవాయ నమః. 
పాదాభ్యాం నమః - (పాదాలు తాకాలి) 

వామదేవాయ నమో, జ్యేష్ణాయ నమ, శ్ళేష్టాయ నమో, రుద్రాయ నమః, 
కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, 
బలాయ నమో, బలప్రమథనాయ నమ, స్స్పర్వభూతదమనాయ నమో, 
మనోన్మనాయ నమః. ఊరుమధ్యమాభ్యాం నమః (తొడలు తాకాలి) 
అఘోరేభ్యో ఇ౬థ ఘోరేభ్యో 'ఘాూరఘారతరేభ్యః, 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 

హృదయాయ నమః (గుండెను తాకాలి) 


తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః ప్రదోదయాత్‌. ముఖాయనమః (నోరు తాకాలి) 
ఈశాన స్సర్వవిద్యానా మోశ్వరస్సర్వభూతానాం 
(బహ్మాధిపతిర్‌ బ్రహ్మణో ౭_ధిపతిర్‌ బ్రహ్మా 
శివో మే అస్తు సదాశివోమ్‌. మూర్తే నమః - (శిరసుపైన- ముందుభాగం తాకాలి.) 
హంస హంసః, పరమహంస, స్ఫో ఓహం హంస, స్పోలి_హం హంసః. 
హంస హంసాయ విద్మహే, పరమహంసాయ ధీమహి, 
త న్నో హంసః ప్రచోదయాత్‌. (అంటూ శిరస్సు తాకాలి.) 
శివో ఇహం-శివో ౬హం-శివో ఒహమ్‌. 
ఆత్మరు దధ్యానం 
అ థాత్మానం శివాత్మానం (శ్రీరుద్రరూపిణం ధ్యాయే. 
(తనలో తానే రుద్రుడుగా రుద్రస్వరూపాన్ని ఇలా ధ్యానించాలి) 
శుద్దస్పటీకసంకాశం (త్రిణేత్రం పంచవ[క్రకం 
దశభుజగ్‌ం నీల(గ్రీవం సర్పాభరణభూషితం 
నాగయజ్ఞోపవీతినం వ్యాఘచర్మోత్తరీయకం 


శుటప్పకొండ. చరిత్ర. (శ్రీశివార్చనమ్‌ 


కపీలజటాజూటినం శిఖామధ్యేందుధారిణం 
వృషస్కంధసమారూఢ ముమాదేహార్దధారిణం 
అమృతే నాఫ్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం 
దగేవతాసమాయుక్తం సురాసురమస్కృతం 
నిత్యం చ శాశ్వతం శుద్దం (ధ్రువ మక్షర మవ్యయం 
సర్వవ్యాపిన మోశానం రుద్రం వై విశ్వరూపిణమ్‌. 
(శివునకు సాష్టాంగ దండ ప్రణామం చేసి తానే శివుడుగా భావన చేస్తూ) 
అ థాత్మని దేవతాః స్థాపయామి. + దేవతాస్థాపనం : 
(ఆయా అవయవాలు తాకి నమస్కరిస్తూ ఇలా చెప్పాలి.) 
(ప్రజననే బ్రహ్మా తిష్టతు, పాదయో ర్విష్టు స్తిష్టతు, హస్తయో రర స్తిష్టతు, 
బాహ్వో రింద్ర స్తిష్టతు, జఠరే అగ్ని స్తిష్టతు, హృదయే శివ స్తిష్టతు, 


కంఠే వసవ స్తిష్టంతు, వక్రే సరస్వతీ తిష్టతు, నాసికయో ర్వాయు స్తిష్టతు, ' 
నయనయో శ్చంద్రాదిత్యా తిస్టేతాం, కర్ల్ణయో రశ్వినౌ తిష్టేతాం, 
లలాటే రుద్రా స్తిష్టంతు, మూ ర్వ్రాదిత్యా స్తిష్టంతు, శిరసి మహాదేవ స్తిష్టతు,. 
శిఖాయాం వామదేవ స్తిష్టతు, పృష్ళే పినాకీ తిష్టతు, 
పురత శ్ళూలీ తిష్టతు, పార్ష్యయో శ్ళివాశంకరౌ తిష్టేతాం, 
సర్వతో వాయు స్తిష్టతు, సర్వే ప్వంగేషు సర్వా దేవతాః యథాస్థానం తిష్టంతు, 
మాం రక్షంతు, భక్తజనాన్‌ రక్షంతు. 
(బహ్వాక్య భావనం: 
(తన ఆయాఅవయవాలనూ తర్వాత హృదయా న్నీ స్పృశిస్తూ ఇలా చెప్పాలి. 


కొందరు చివరివాక్యం చెప్పేటప్పుడు శివలింగం తాకుతారు. ) 


అగ్ని ర్మే వాచి శ్రితః (నోరు) 
వార్చుదయే, హృదయం మయి (హృదయం) 
అహ మమతే, అమృతం బ్రహ్మణి, (శివలింగం) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


వాయు ర్మే ప్రాణో శిత (ముక్కు) 
ప్రాణో హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృతం [బ్ర హ్మణి. 
సూర్యో మే చక్తుషి శ్రిత,  ' (కన్నులు) 
చక్తుర్‌ హృదయే హృదయం మయి, 
అహ మమతే, అమృతం (బ్ర హ్మణి. 
చంద్రమా మే మనసి (శ్రితః (గుండె) 
మనో హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం (బ హ్మణి. 
దిశో మే శ్రోత్రే శ్రితాః, (చెవులు) 
(శో (తగ్‌ం హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృతం (బ్ర హ్మణి. 
ఆపో మే రేశసి (శ్రితాః, (గుహ్యం) 
రేతో హృదయే, హృదయం మయి, ' 
అహ మమతే, అమృతం టబ హ్మణి. 
పృథివీ మే శరీరే (శ్రిత, (శరీరం) 
శరీరగ్‌ం హృదయే, హృదయం మయి, 
అహ మమృతే, అమృతం బబ హ్మణి. 
ఓషధివనస్త్పతయో మే లోమసు శ్రితాః, - (వెలట్రుకలు) 
లోమాని హృదయే, హృదయం మయి 
అహ మమతే, అమృతం (బ్ర హ్మణి. 


ఇంద్రో మే బలే శ్రితః, | (భుజాలు) 
బలగ్‌ం హృదయే, హృదయంమయి 
అహ మమతే, అమృతం (బ్ర హ్మణి. 


కోటప్పకొండ చరిత్ర 


ఫర్హన్యో మే మూర్ష్ని (శ్రితః, (శిరసుపై ముందు) 
మూర్జ్చా హృదయే, హృదయం మయి, 
అహ మమతే, అమృతం (బ్ర హ్మణి. 


ఈశానో మే మన్యౌ (శ్రితః, (ముక్కు) 
మన్యుర్‌ హృదయే, హృదయం మయి 
అహ మమృత్మే అమృతం టబ హ్మణి. 

(గుండె) 


ఆత్మా మ ఆత్మని (శ్రిత, 

ఆత్మా హృదయే, హృదయం మయి 

అహ మమతే, అమృతం (బ్ర హ్మణి. 
పున ర్మ ఆత్మా పున రాయు రాగాత్‌ పునః ప్రాణః పున రాకూత మాగాత్‌ 
వైశ్వానరో రశ్మిభి ర్వా వృథా నః, అంత స్తిష్ట త్వమృతస్య గోపాః, 


అర్బాభ్యర్థనం : 
ఆరాధితో మనుష ళ్ళి సిద్దె దేవాసురాదిభి ః 
ఆరాధయామి భక్త్యా త్వాం మాం గృహాణ మహేశ్వర. 
(అని స్వామికి నమస్కరించి అర్చన ప్రారంభించాలి.) 
నిర్మాల్యవిసర్జనం : 


ఓం భూ ర్భువ స్సువః - (అంటూ శివలింగంపై నిర్మాల్యం తీసి ) 
చండీశ్వరాయ నమః అంటూ ఆ నిర్మాల్యాన్ని ఉత్తరం దిక్కుగా విడిచి పెట్టాలి. ) 
కలశపూజ : 


అథ (శ్రీ మహాదేవ పూజాంగత్వేన అదౌ కలశారాధనం కరిష్యే.. 
(నీరు లాకాలి. తర్వాత కలశానికి గంధం కుంకుమలతో మూడుచోట్ల బొట్టు పెట్టి కలశంలో 
గంధం, పుష్పం, అక్షతలు వేస్తూ ఇలా చెప్పాలి. ) 

కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర స్సమాశ్రితః, 
మూతే తత్ర స్ట్‌తో (బ్రహ్మా మధ్యే మాతృ్ప్సగణాఃస్కృతాః. 
కుత తు సాగరా స్సర్వే, సప్తద్వీపా వసుంధరా, 
బుగ్వేదో ౬థ యజుల్వేద స్పామవేదో హ్యధర్వణః 
అర్హా శృ సహితా స్సర్వే కలశాంబుసమా శ్రితాః 


అ rr (262 mmr 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


కలశే - దశకళాత్మనే వహ్నిమండలాయ నమః. 
మధ్యే - ద్వాదశకళాత్మనే సూర్యమండలాయ నమః. 
ఆధారే - షోడశకళాత్మనే చంద్ర మండలాయ నమః. 
(అని అంకుశము ద్రతోఅంటే కుడిచేయి పిడికిలి లాగా ముడిచి, నడిమి వేలు చాచి చూపుడువేలును 
సున్నలాగ చుట్టి సూర్యమండలంనుంచి కలశంలోకి జలాన్ని ఆకర్షిస్తున్నట్టుగా చూపుతూ - ) 
(బ్రహ్మాండోదరతీర్జాని కరై స్పృష్టాని తే రవే ! 
తేన సత్యేన మే దేవ తీర్ధం దేహి దివాకర ! 
(అని చెప్పి ఓం నమశ్శివాయ మంత్రం జపిస్తూ కలశంలో నీరు నింపాలి.) 
(కలశంపై ' గరుడముదద్ర చూపుతూ) 
అస్మిన్‌ విష మపహృత మస్తు. (క్షం. 
(క౭శంపై ధేను “ముద్ర చూపుతూ) అమృతత్వ మస్తు. 
(కలశంలో నీళ్లలో వం అనే అమృతబీజాక్షరం వ్రాస్తూ) వం వరుణాయ నమః. 
(కలశంపై *శంఖము ద్రచూపుతూ) ఇమం మే వరుణ శ్రుధీ హవ 
మద్యా చ మృడయ, త్వా, మవస్స్యు రాచకే. 


1.గరుడముద్ర: రెండు హస్తాలూ చాచి, కుడి హస్తాన్ని ఎడమహస్తం వెనుక ఆన్ని వుంచాలి. కుడి 
చిటికెన వ్రేలిని, ఎడమ చిటికెన వ్రేలితో వెనకనుంచే లంకె వేసి వుంచాలి. అలాగే కుడిచేతి 
చూపుడు (్రేలిని, ఎడమచేతి చూపుడు ్రేలితో లంకె వేయాలి. మధ్యలో వున్న రెండు 
(వ్రేళ్ళను, రెండు చేతుల్లోనూ ఒకేసారిగా పక్షి రెక్కలవలె ఆడిస్తూ వుండాలి. 

2. ధేనుముద్ర : ఎడమ చేతిలో చిటికెన వ్రేలిని ఉంగరం న్రేలికంటె ముందుగా వుండేటల్లు చేయాలి. 
అందులో చిటికెన ద్రేలికొసపై కుడిచేతి ఉంగరం (వ్రేలి కొస ఉంచాలి. ఎడమ చేతి ఉంగరం 
గ్రేలి కొసపై కుడిచేతి చిటికెన ద్రేలి కొస వుంచాలి. అలాగే, కుడిచేతి నడిమి వ్రేలుఎడమచేతి 
చూపుడు ్రేలిపై వుంచాలి. కుడిచేతి మాపుడు వ్రేలు ఎడమచేతి నడిమి ద్రేలిపై వుంచాలి. 
ఈ స్టితిలోవున్న వ్రేళ్ళను నేలవైపు చూపుతున్నట్టుగా ఉంచాలి. 

3.శంఖ ముద్ర - కుడిచేతిని పిడికిలిగా చేసి ఎడమచేతి చూపుడు వ్రేలిని ఆపిడికిలో వుంచి 
బిగించి, ఎడమ చేతిలో మిగిలిన నాలుగు వ్రేళ్ళను, కుడిచేతి పిడికిలి క్రిందగా చాచి పట్టుకొని, 
కుడి బొటన వ్రేలినీ, ఎడమచేతి నాలుగు వ్రేళ్ళ కొసనూ కలిపి వుంచాలి. 


ః నా | 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్పనమ్‌ 
తననన తననన ననా నానా. 


(కలశంలోని జలానికి నమస్కరిస్తూ) 
యస్య కేశేషు జీమూతా, నద్య స్పర్వాంగసంధిషు, 
కుక్షౌ సముద్రా శృత్వారః, తస్మై తోయాత్మనే నమః. 
ఇమం మే గంగే, యమునే, సరస్వతి, శుతుద్రి, స్తోమగ్‌ం స చ తాపబుషియా 
అశిక్నియా, మరద్వృధే, వితస్త యార్టీకీయే శ్రుణు హ్యాషు సోమయా. 
(తర్వాత కలశాన్ని ఎడమచేతిలో పెట్టుకుని పైన కుడిచేయి బోర్లించి మధ్యవేలు మినహా మిగిలిన 
నాలుగువేళ్ళతో కలశాన్ని పట్టుకుని మధ్యవేలు చాచి చివర వంచి - కూర్మము ద్రతో ఇలా చెప్పాలి) 
ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే జక్టై ర్యజ్ఞేషు వర్రతే 
ఆపో వా ఇదగ్‌ం సర్వం, విశ్వభూతా న్యాపః, ప్రాణా వా ఆపః, 
పశవ ఆపో, అన్న మాపో, అమృత మాప, 
స్సమ్రా డాపో, విరా డాపః, సరా డాపః, 
ఛందాగిం స్యాపో, జో తిగ్‌ం ష్యాపో, యజూగ్‌ంష్యాపః, 
సత్య మాప స్సర్వా దేవతా ఆపో భూ ర్ఫ్భువ స్సువ రాప ఓమ్‌. 
గంగే! చ యమునే ! కృష్ణే ! గోదావరి ! సరస్వతి ! 
నర్మదే ! సింధో ! కావేరి ! జలే అస్మిన్‌ సన్నిధిం కురు. 
సర్వే సము ద్రాః సరిత స్త్రీర్ధాని చ నదా దాః 
ఆయాంతు దేవపూజార్దం దురితక్షయకారకాః. 
(తర్వాత మూడు లేక పదిసార్లు ఓం కారం ఉచ్చరించాలి) 
ఓం భూ ర్భువ స్సువః తత్సవితుర్‌ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, 
ధియో యో నః ప్రచోదయాత్‌. (అని మూడుసార్లు చెప్పి) 
అత్ర తిష్టతు గాయత్రీ సావిత్రీ చ సరస్వతీ. 
| శింఖపూజ: 
అథ శంఖపూజాం కరిష్యే. 
(కలశజలంతో శంఖం నింపి ఆనీళ్ళతో , శంఖాన్ని కడిగి, మళ్ళీ కలశజలంతో శంఖం నింపి, దానిని 
శంఖపీఠంపై వుంచి, శంఖంపైనా పీఠం పైనా గంధపుష్పాక్షత లుంచి ఆవాహనము ద్రతో) 


శంఖపీరే (బహ్మాణ మావాహయామి. 
శంఖమూలే (ప్రజాపతి మావాహయామి, 
శంఖహృదయే ఆదిత్య మావాహయామి. 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


శంఖమధ్యే వంద్ర మావాహయామి. 
శంఖాగ్రే గంగాం, సరస?తిం చావాహయామి. 


(అని శంఖంపై ఉంగరం వేలుకొస వుంచి) 


శంఖం చంద్రార్భదైవత్యం, కుక వరుణదైవతం, 

పృష్టే ప్రజాపతి శ్రైవ, అగ్రే గంగాసరస్వతీ. 
త్వం పురా సాగరోత్సన్నో, విష్ణునా విధృతః కరే, 
సర్వలోకహితార్జాయ, పాంచజన్య ! నమో ల_స్తు తే. 

విష్ణో ర్ముఖోద్దానిలపూరితస్య యస్య ధ్వని ర్హాంతమదాపహార్తా 

తం పాంచజన్యం శశికోటిశు భం శంఖం స దాహం శరణ్యం ప్రపద్యే. 
దర్శనే నాపి శంఖస్య స్పర్శనేన తు సర్వతః 
విలయం యాంతి పాపాని, హిమవద్‌ భాస్కరోదయే. 

త్రైలోక్య యాని తీర్ణాని వాసుదేవస్య చాజ్ఞయా, 

శంఖే తిష్టంతి సర్వాణి, తస్మా చ్చంఖం ప్రపూజయేత్‌. 
శంఖపీరే బ్రహ్మణే నమః, _శంఖమూలే ప్రజాపతయే నమః 
శంఖహృదయే ఆదిత్యాయ నమః, శంఖమధ్యే చంద్రాయ నమః 
శంఖాగ్రే గంగాసరస్వతీభ్యాం నమః. 

పాంచజన్యాయ విద్మహే, పావమానాయ ధీమహి, త న్న శృంఖః ప్రచోదయాత్‌. 

(అని 5సార్టు చెప్పాలి.) 
(12సార్లు ఓం కారమూ- 3 సార్ల్హు గాయత్రీ చెప్పి) 
(గాయత్రితోనూ, కేశవనామాలతోనూ, కొంచెం కొంచెంగా శంఖంలో నీళ్ళు 
కొన్ని కలశంలోవేసి, కొన్ని దేవతలపైనా, కొన్ని తనపైనా, కొన్ని పూజా ద్రవ్యాల సైనా చల్లి 
మిగిలిన వాటిని ఈశాన్యంలో విడిచిపెట్టాలి. మళ్ళీ 12 సార్టు ఓంకారం చెప్తూ కలశజలంతో 
శంఖం నింపి, శంఖాన్ని పీఠంపై వుంచాలి, శంఖం దేవుడికి ఎదురుగా కుడివైపున వుంచాలి. ) + 


(శంఖమూలే బ్రహ్మాణం. .శంఖమధ్యే జనార్థనం... శంఖాగ్రే చంద్రశేఖరం... అని లఘు విధానం. ) 


ne చ rs see 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


పీఠ( ద్వార) పూజ: 
(దేవతల నుంచిన పీఠం యొక్క తూర్పువైపున- అక్షతలు లేదా పూలతో ఇలా పూజించాలి. ) 
1. ప్రావ్వైరశ్రియై నమః '2. ధాత్రే నమః 
3. విధాత్రే నమః 4. చిచ్చక్ష్యై నమః 
5. (క్రియాళకై నమః 6. మవూయాళ్యై నమః 
7. దుర్గాయై నమః "8. గణపతయే నమః 
9. క్షేత్రపాలకాయ నమః 10. తన్మధ్యే వాస్తుపురుషాయ నమః 
(పీఠం దక్షిణం వైపున) దక్షిణద్వార శినైైనమః 
(పీఠం పశ్చిమం వైపున) పశ్చిమద్వార శొక్టకి నమః 
(పీఠం ఉత్తరం వైపున) ఉత్తరద్వార శిైైనమః 
(నడుమ) తదుపరి ప్పథివ్యై నమః. 


తన్మధ్యే ద్వాదశకళాత్మనే సూర్యమండలాధిపతయే రుద్రాయ నమః. 
సం-సత్త్వాయ నమః, రం-రజసే నమః, తం-తమసే నమః, అం- ఆత్మనే నమః, 
పం-పరమాత్మనే నమః, సర్వాధారపీఠశక్తిభ్యో నమః. 


ననన యాలాల 
(శంఖపూజ తర్వాత పీఠ పూజ ముందు ) పాత్రాసాదనమ్‌ : 
+ అధ అర్పాపాత్రాసాదనమ్‌ కరిష్యే. (దేవుడికి ఎదురుగా ఒక పళ్లెంలో నాలుగుమూలలోను 
మధ్యలోను ఐదుపాత్రలుంచి వాటిలో నీళ్ళుపోస్తూ ఇలా చెప్పాలి. ) 
1. (మధ్యలో పంచామృతపాత్ర. అందులో పంచామృతాలు పోస్తూ) 
సద్యోజాతం (ప్రపద్యామి  .... భవోదృవాయ నమః 
మధ్యే పంచామృతపాత్రే సద్యోజాతమావహయామి. 
2. (ఆగ్నేయమూల స్నానపాత్ర. అందులో నీళ్ళు పోస్తూ) 
" వామదేవాయ నమో మనోన్మనాయ నమః 
ఆగ్నేయే స్నానపాత్రే వామదేవ మావహయామి. 
3. (నైరుతిమూల అక్ష్యపాత్ర. అందులో నీళ్లుపోస్తూ) 
అఘోరేభ్యో ప రుద్రరూపేభ్యః 
నైరుత్యాం అర్యపాత్రే అఘోర మావహయామి. 
4. (వాయవ్యమూల పాద్య పాత్ర. అందులో నీళ్ళు పోస్తూ) 
తత్పురుషాయ స ప్రచోదయాత్‌. 
వాయవ్యే పాద్యపాత్రే తత్పురుషమావాహయామి. 
5. (ఈశాన్యమూల ఆచమనీయపాత్ర. అందులో నీళ్ళు పోస్తూ) 
ఈశాన స్పర్వవిద్యానాం శ | సదాశివోం. 
ఐశాన్యాం ఆచమనీయపా( తే ఈశాన మవాహయామి. 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ను 


అథ పంచాయతనదేవతా ధ్యాయామి. 

ధ్యానం: 
శాంతం పద్యాసనస్ట్రవం శశిధరమకుటం పంచవక్రం త్రిణేత్రం 
శూలం వజ్రం చ ఖడ్గం పరశు మభయదం దక్షభాగే వహంతం 
నాగం పాశం చ ఘంటాం ప్రలయహుతవహం సాంకుశం వామభాగే 
నాగాలంకారయుక్తం సృటికమణినిభం పార్వతీశం నమామి. 


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం 
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం 
లక్ష్మీకాంతం కమలనయనం యో గిహృద్ద్యానగమ్యం 
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్‌. 


ధ్యాయే సూర్య మనంతకోటికిరణం తేజోమయం భాస్కరం 
భక్తానా మభయపప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం 
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం (తైలోక్యచూడామణిం 
భక్తాభిష్రవరపద్రం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్‌. 


హస్తీంద్రానన మిందుచూడ మరుణచ్చాయం త్రిణేత్రం రసా 
దాశ్రిష్టం ష్రియయా స పద్మకరయా స్వాంకస్టయా సంతతం 
బీజాపూరగదే క్షుకార్ముకలసచ్చ క్రాబ్దపాశోత్సల 
(వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్‌ హస్తె ర్వహంతం భజే. 
సకుంకుమవిలేపనా మలికచుంబికస్తూరికాం 
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం 
అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్జ్వలాం 
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరా మ్యంబికామ్‌. 
పంచాయతనదేవతాభ్యో నమః, ధ్యానం సమర్పయామి. 
/ అని పూవులు లేదా అక్షతలు వేయాలి. ) 


cr పై” sss 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్వనమ్‌ 


1. ఆవాహనం 

సద్యోజాతం (ప్రపద్యామి. 1 

నమ స్తే రుద్రమన్యవ, ఉ తోత ఇషవే నమః, 

నమ స్తే అస్తు ధన్వనే, భాహుభ్యా ముత తే నమః. 2 
సహగస్రశీర్ణా పురుషః, సహస్రాక్ష స్పృహ స్రపాత్‌, 
స భూమిం విశ్వతో వృత్తా, అత్యతిష్ట ద్రశాంగులమ్‌. 3 

హిరణ్యవర్ణాం, హరిణీం, సువర్ధరజత(స్రజాం, 

చంద్రాం, హిరణ్మయీం, లక్ష్మీం, జాతవేదో మ ఆవహ. 4 


య స్తే మన్యో విద ద్వ(జ సాయక, సహ ఓజః పుష్యతి విశ్వ మానుషక్‌ 
సాహ్యాను దాస మార్యం స్త్వయా యుజా, సహస్కృతేన సహసా సహస్వతా. 5 
ఓం భూర్భువ స్సువః 
(శ్రీవిష్ణు సూర్య గణేశ అంబికా పరివేష్టితం మహాదేవ మత్ర ఆవాహయామి. 


ఆ త్వావహంతు హరయ స్సచేత స్సశ్వేతె రై స్సహ కేతుమద్చిః 
వాతాజిరై రృలవద్చి ర్మనోజవైః, ఆయాహి శీఘ్రం మమ హవ్యాయ శర్వోమ్‌. 
ఆయాతు భగవాన్‌, మహాదేవః, సమస్తదేవతాపరివేష్టితః. 
(అని పుష్పం నీళ్లను దేవతలపై చల్లాలి. ) 
స్వాగత మాగతే, భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేక్టితాయ 
(అని దేవతలపై అక్షత లుంచాలి. ) 
(త్ర్యంబకం యజామహే, సుగంధిం పుపష్టివద్దనం 
ఉర్వారుక మివ బంధనా న్మృత్యో ర్ముక్షీయ, మాల_మృతాత్‌. 


మండలాంతరగతం హిరణ్మయం (భాజమానవవుషం శుచిస్మితం 
చండదీధితి మఖండవిగ్రహం భావయే మునిసహ(స్రసేవితమ్‌. 


శంకరస్య చ రితాకథామృతం, చం ద్రశేఖరగుణానుకీర్తనం, 
నీలకంఠతతపాదసేవ నం, సంభవంతు మమ జన్మజన్మని. 
(అని నమస్కారం చేస్తూ) 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్షితాయ. 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీశివార్బనమ్‌ 


ఆవాహితో భవ, స్టాపితో భవ, సన్నిహితో భవ, 
సన్నిరుద్దో భవ, అవకుంఠితో భవ, (ప్రసీద, ప్రసీద. 


సద్యోజాతాయ వై'నమో నమః. l 
యా త ఇషు శివతమా, శివం బభూవ తే ధనుః. 
శివా శరవ్యా యా తవ, తయా నో రుద్ర మృడయ. 2 
పురుష ఏ వేదగ్‌ం సర్వం, య దూతం య చ్చ భవ్యం, 
ఉ తా మృతతత్వ స్యేశానః, య దన్నే నాతిరోహతి. 3 


తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం, 
యస్యాం హిరణ్యం విందేయం గా మశ్వం పురుషా నహమ్‌. 4 


మన్యు రిం[ద్రో, మన్యు రే వాస దేవో,మన్యు ర్టోతా, వరుణో, జాతవేదాః 
మన్యుం విశ ఈళతే మానుషీ ర్యాః పాహి,నో మన్యో తపసా సజోషాః. 5 
ఓం భూర్భువ స్ఫువః. 
. ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ, 
నవరత్నఖచిత సువర్ణ దివ్యసింహాసనం సమర్పయామి. 
(స్వామి పాదాల వద్ద పూవుంచాలి.) 

ఏత దాసన'ముపకృత మ (త్రాస్తాం భగవాన్‌, మహాదేవ, స్సమస్తదేవతాపరివేష్టితః. 
తి. పాద్యం: 


భవే భవే న. | 
యాతేరుద్ర శివా తనూ, రఘోరా ౭_( అ) పాపకాశినీ, 
తయాన స్తనువా శంతమయా, గిరిశం తాభిచాకశీహి. 2 
ఏతావా నస్య మహిమా, అతో జ్యాయాగ్‌ం శ్చ పూరుషః, 
పాదో ౬(అ)స్య విశ్వా భూతాని, త్రిపా దస్యా మృతం దివి. 3 


కోటప్పుకొండ చరిత్ర (శీ/శివార్భనమ్‌ 


అశ్వపూర్వాం, రథమధ్యాం, హస్తినాదప్రబోధినీం, 
(శ్రియం, దేవీ ముపహ్వయే శ ర్మా దేవీ జుషతామ్‌. 4 
అ భీహి మన్యో తవస స్తవీయాన్‌, తపసా యుజా ని జహి శత్రూన్‌ 
అమి(త్రహా, వృత్రహా, దుస్యుహా చ, విశ్వా వసూ న్యాభరా త్వ న్న ః 5 
ఓం భూ ర్భువ స్సువః 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్రితాయ. 
పాదయోః పాద్యం సమర్పయామి, పాదౌ ప్రక్షాళయామి. 
(పాదాల వద్ద కలశంనుంచి నీళ్ళు ఇవ్వాలి) 
4. అర్హ్యం ః 
అతిభవే భవస్వ మామ్‌. 1 
యా మిషుం గిరిశంత, హస్తే భిభ ర్య్యస్తవే, 
శివాం గిరిత్ర తాం కురు, మా హిగ్‌ ంసీ ః పురుషం జగత్‌. 
(త్రిపా దూర్హ్వ ఉదైత్‌ పురుష ః, పాదో ౬(అ) స్యే హాభవాత్‌ పునః, 
తతో విష్వజ్‌ వ్యక్రామత్‌, సాశనశనే అభి. 3 
కాం సోత్‌స్మితాం, హిరణ్య ప్రాకారా, 
మార్తా, జ్వలంతీం, తృప్తాం, తర్పయంతీం, 
పద్మే స్టితాం, పద్మవర్ణాం, తా మి హోపహ్వయే (శ్రియమ్‌, 4 
త్వం హి మన్యో అభిభూ త్యోజా, స్వయంభూ ర్భామో అభిమాతి షాహః, 
విశ్వచర్హ ణి స్పహురి స్ఫహావా, నస్మా స్వోజః పృతవాసు ధేహి. 5 
ఓం భూ ర్చువ స్ఫువః, 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేనతాపరివేష్షితాయ. 
హస్తయోః లర్యం సమర్పయామి, హస్తా ప్రక్షాళయామి. (కలశజలం ఇవ్వాలి) 
5. ఆచమనీయకం (మధుపర్కం) ః 
భవోద్భవాయ నమః. | 


శివేన వచసా త్వా గిరి శాచ్చా వదామసి, 
యథా న స్సర్వ మి జ్ఞగ దయక్షగ్‌ం సుమనా అసత్‌. శ' 


కోటప్పుకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


తస్మా ద్విరా డజాయత, విరాజో అధిపూరుష =, 
స జాతో అత్యరిచ్యత, పశ్చా ద్భూమి మథో పురః. 3 


చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం 
శ్రియం లోకే దేవజుస్టా ముదారాం 
తాం పద్మినీ మీం శరణ మహం ప్రపద్యే 


అలక్ష్మీ ర్మే నళ్య తాం త్వా వృణే. 4 


అభాగ స్స న్న పపరేతో అస్మి, తవ (క్రత్వా తవిషస్య |ప్రచేత ః 
తం త్వా మన్యో అ(క్రతు ర్లీహీ శాహం, స్వా తనూ ర్చలదేయాయ మేహి. 5 
ఓం భూర్భువ స్సువః 
ఓం నమో భగవతే, మహా దేవాయ, సమస్తదేవతాపరివేష్షితాయ. 
ముఖే ఆచమనీయం (మధురపర్క చ) సమర్పయామి. 
(కలశజలం 3సార్టు ఇవ్వాలి) 
మధుపర్కం ః 
యత్సురుషేణ హవిషా, దేవా యజ్ఞ మతన్వత, 
వసంతో అ స్యాసీ దాజ్యం, (గ్రీష్మ ఇధ్మ ,శృ్శర ద్రవి ః. 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
మధుపర్కం సమర్పయామి. (తేనె పెరుగు నెయ్యి కలిపిన పదార్దం లేదా జలం ఇవ్వాలి) 
6. స్నానం ః 
వామ దేవాయ నమః. | 
అ ధ్యవోవ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్‌, 
అహీగ్‌ ంశ్ళ్ర సర్వాన్‌ జంభయన్‌ సర్వా శృ యాతు ధాన్యః. 
సప్తా స్యాసన్‌ పరిధయః, త్రిస్సప్త సమిధః కృతా ః, 
దేవాయ ద్యజ్ఞం తన్వానాః, అబధ్నన్‌ పురుషం పశుమ్‌. 
ఆదిత్యవర్ణే తపసో ౬ధిజాతో, మనస్పతి స్తవ వృక్షో ౬థ బిల్వః 
తస్య ఫలాని తపసా నుదంతు, మాయా ( అ)ంతరాయా శృ బాహ్య అలక్ష్మీ £. 


న em 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


అయం తే అ స్య్వుపమే హ్యర్వాజ్‌, (ప్రతీదీ న స్పహురే పశ్వధాయః, 
మన్యో , వజ్ర, న్నభి మా మూవవృత్స్వ, హనావ దస్యూం రుత బో ధథ్యాసేక క 


ఓం భూ ర్ఫువ స్సువః 
ఓం నమో భగవతే మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్షితాయ. - స్నానం కరి 
తదంగ త్వేన - ఆదౌ- పంచామృతైః స్నానం కరిష్యే. 
(అని ఆచమనపాత్రలో నీళ్ళు తాకాలి) 


హ్‌ 


ష్య 


(పంచామృతస్నానం- దశద్రవ్య స్నానం మలాపకర్షణ స్నానం రుద్రాభిషేకంలోని 
పుటలు 137 నుండి 141 ప్రకారం యథావకాశం చేయాలి. ) 
అథ (క్రీ మహాదేవస్య సమస్తదేవతాపరివేష్టితస్య అను గ్రహావాష్త్యరం 
(నమకాదిభిః) సకృద్‌ ( ఏకాదశ) వారాభిషేచనం కరిష్యే. 
(చమనపాత్రల్లో నీళ్ళు తాకాలి) 
(అస్య (శ్రీరుద్రాధ్యయస్య - పుట 141 మొదలుకొని పుట 177 చివరి వరకు వున్న భాగం - 
నమకం మొదలైన వాటిలో యథావకాశంగా చెప్పి అభిషేకం చేయాలి. తర్వాత) 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేప్టితాయ. 
హిరణ్యాభిషేకో అస్తు , సువర్ణాభిషేకో అస్తు, అమృతాభిషేకో అస్తు, 
దివ్యాభిషేకో అస్తు, సామ్రాజ్యపట్టాభిషేకో అస్తు. 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేస్టితాయ. 
స్నానం సమర్పయామి. 
స్నానానంతరం శుద్ద అచమనీయం సమర్పయామి. ( అచమనానికి జలం ఇవ్వాలి) 


7. వన్రంః 
జ్యేష్ణాయ నమః. | 
అసౌ య స్తాయో అరుణ, ఉత బభభు స్సుమంగలః, 
యే చేమాగ్‌ం రుద్రా అభితో దిక్షు, శ్రితా స్సహ్రశో, 
(అ) వైషాగ్‌ం హేడ ఈమహే. 2 


తం యజ్ఞం బర్లిషి |ప్రౌక్షన్న్‌, పురుష జాత మగ్రతః, 
తేన దేవా అయజంత, సాధ్యా బుషయ శృ యే. 3 


I 27 కకక న 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ఉపైతు మాం దేవసఖః కీర్తి శ్చ మణినా సహ 
ప్రాదుర్భూతో ౬(అ)స్మి, రాట్టే ౬-(అ)స్మిన్‌, 
కీర్తిం బుద్దిం దదాతు మే. 4 
అభి(పీహి దక్షిణతో భవా మే, (అ)ధా వృత్రాణి జంఘనావ భూరి, 
జుహోమి తే ధరుణ మ్మధ్యో, అగ్రముఖా ఉపాంశు ప్రథమా పిబావ. 5 
(అభివ(స్తా సువసనా న్యర్దాభిధేనూ స్సుదుఘాః పూయమానాః 
అభిచంద్రా భర్తవేనో హీరణ్యాభ్యశ్వాన్‌ రథినో దేవసోమ. ) 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
వస్తాణి సమర్పయామి. (వస్త్రాలు లేదా అక్షతలు ఇవ్వాలి.) 
వస్త్రధారణ అనంతర మాచమనీయం సమర్పయామి. (నీళ్ళు ఇవ్వాలి.) 
8. ఉపవీతం, (ఆభరణం) 8 
(శ్రష్ణాయ నమః. l 
అసౌ యో ౬(అ)వసర్పతి నీల(గీవో విలోహితః, 
ఉ తైనం గోపా అదృశ, న్నదృశ న్నుదహార్యః, 


ఉ తైనం విశ్వా భూతాని, స దృష్టో మృడయాతి నః. 2 
తస్మాద్‌ యజ్ఞా తృర్వహుతః, సంభృతం పృషదాజ్యమ్‌, 
పశూగ్‌ స్తాగ్‌ శృక్రే వాయవ్యాన్‌, ఆరణ్యాన్‌ గ్రామ్యా శృ యే. 3 


క్షుత్పిపాసామలాం, జ్యేష్టా మలక్ష్మీ, ర్నాశయా మ్యహం 

అభూతి, మసమృద్దిం, చ సర్వా న్నిర్ణుద మే గృహాత్‌. 4 
త్వయా మన్యో సరథ మారుజంతో, హర్షమాణాసో ధృషితా మరుత్వః 
తగ్మేషవ ఆయుధా సంశిశానో, అభిప్రయంతు నరో అగ్ని రూపాః. 5 

(యజ్ఞోపవీతం పరమం పవిత్రం, (ప్రజాపతే ర్యత్‌ సహజం పురస్తాత్‌ 

ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బల మస్తు తేజః.) 
ఓం నమో భగవతే, మహా దేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 

ఉపవీతం సమర్పయామి. (ఉపవీతం లేదా అక్షతలు ఇవ్వాలి.) 
ఉపవీతధార ణానంతర మాచమనీయం సమర్పయామి. (నీళ్ళు ఇవ్వాలి.) 


నయా త్త హయ 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్భనమ్‌ 


( ఆభరణం) భస్మం £ 
రుద్రాయ నమః. | 


ఓం నమోిభగనతే, ' మహాదేవాయ, సమస్తదేవతాపఠిఎష్టైతాయ. 
భస్మవిలేపనం సమర్పయామి. (విభూతి ఇవ్వాలి. ) 
9. గంధం %ః 
కాలాయ నమః. | 
నమో అస్తు నీలగ్రీవాయ, సహసా కాయ మోఢుష్నె 
అథో యే అస్య సత్వానో, ఓ ౬..(అ)హం తేభ్యో 'అ(లే)కరం నమః 2 
తస్మాద్‌ యజ్ఞాత్‌ ఖచ బుచ స్పామాని జజ్ఞరే, 


ధదాగ్‌ంసి "కట్ట రే రే "తన్యాదే యజు స్తస్మా వజాయత. 3 
గంధద్వారాం, దురాధర్దాం, నిత్యపుష్టైం, కరీషిణీం, 
ఈశ్వరీగ్‌ం సర్షుభాతానాం, తా మ'హోపహ్వయేః శ్రియమ్‌... 4 
అగ్ని రివ మన్యో త్విషిత స్పహస్వ, సేనానీ ర్న్స్సహూ రేహూాత' ఏథి 
హత్వాయ శత్రూన్‌ విభజస్వ వేడ, 'ఓజో మిమా నో విమృథో- నుదస్వ 5 


ఓం నమో భగవతే, మహా దేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
(శ్రీగంధం (ఉపరి అక్షతాం శృ) ధారయామి. (గంధరేతో బొట్లు ుజ్లలి) 


నమో అస్తు సర్పేభ్యో యే కే ద పృథివీ మను 
యే అంతరిక్షే యే దివి తేభ్య స్పర్సేభ్యో నమః. 
నాగాభరణం సమర్పయామీ ( శెవుడికి సోగొభరణం: తవ్వాలి 
యో ూ రుద్రో అగ్నౌ, యో అప్పు, య ఓషధీషు, 
యో కుట విశ్వా-భువనో గ్‌ సై రుద్రాయ -నమో' అస్తు 
అక్షమాలాం సమర్పయామి. (రుద్రాక్షమాల వయ లి.) 
హిరణ్య రూప స్స హిరణ్య సంద్న గపాంనపా త్సేతు హిరణ్య వర్ణ 


హిరణ్యయాత్‌ కా. ర్నిషద్‌ యో, హిరణ్య దా దద త్యన్న ' మునే. 
(బంగారపు ఆభరణాలుంటే ఇలా చెప్తివేయోలి) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


అక్షతలు: 
కలవికరణాయ నమః. | 
( ఈశానం త్వా భువనానా మభి(శ్రియం, స్తా మ్యన్న ఉరుకృతగ్‌ం సువీరం 
హవి ర్హుషాణ స్పపత్నాగ్‌ం అభిభూ రసి, జహి శత్రూగ్‌ం రపమృథో నుదస్వ.) 
ఆయనేతే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీః 
'హదా శృ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. 
ఓం భూర్భువస్సువః ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
గంధస్యోపరి అలంకరణార్థ మక్షతాన్‌ సమర్పయామి. (గంధంపై అక్షతలు ఇవ్వాలి.) 
10. పుష్పం బిల్వం ః 
బలవికరణాయ నమః. 1 
(ప్రముంచ ధన్వన స్వ ముభయో రార్నియో ర్ట్యాం, 
యా శృ తే హస్త ఇషవః పరా తా భగవో వప. 2 


తస్మా దశ్వా అజాయంత, యే కే చోభయాదతః, 
గావో హ జజ్జి రే తస్మాత్‌, తస్మా జ్యాతా అజావయ:. 3 
మనసః కామ మాకూతిం, వాచ స్పత్య వ ంశీమహి, 
పశూనాగ్‌ం రూప మన్నస్య, మయి (శ్రీ శ్రయతాం యశః. 4 
సహస్వ మన్యో అభిమాతి మ్మో, రుజన్‌ మృణన్‌ (ప్రమృణన్‌ (ప్రేహి శత్రూన్‌ 
. ఉగ్రం తే పాజో న న్వారురుగ్రే వశీ వశం నయ స ఏకజత్వమ్‌. 


ఆగి 


హరిద్రా దేవపతథో వనే దుపసోమం, సుతం మహిపే, నావగచ్చథః 
స జోషసా ఉషసా సూర్యేణ చ త్రి ర్వర్తి ర్యా తమశ్వినౌ. 
హరిద్రాం సమర్పయామి. (అని అమ్మవారికి పసుపు ఇవ్వాలి) 
యాగ్‌ంగూ, ర్యా సినీవాలీ, యా రాకా, యా తు సర్వస్వతీ, 
ఇంద్రాణీ మహ్వ ఊతయే, వరుణానీం స్వస్తయే. 
కుంకుమం సమర్పయామి. ( అని కుంకుమ ఇవ్వాలి.) 

అహి రివ భోగైః పర్యేతి బాహుం , జ్యాయా కీతిం పరిబాధమానః 
హ al ఇ విశ్వా వయునాని విద్వాన్‌, పుమాన్‌ పుమాంసగ్‌ం పరిపాతు విశ్వతః. 

పరిమళద్రవ్వ్యాణి సమర్పయామి ఏ. (ఉంటే రికేధపరిమళోద్రవ్య్నాలు లేదా అక్షతలు ఇవ్వాలి) 


త న షట 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్భనమ్‌ 


ఓం భూ ర్భువ స్సువః. 
ఓం నమో భగవతే, మహా దేవాయ, సమస్తదేవతాపరివేప్టితాయ. 
పుష్పైః బిల్వదళైః చ పూజయామి. 
(మారేడుదళాలు, పూలు లేదా అక్షతలతో పూజిస్తూ) 


శివపూజ : 
ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః 
ఓం ఊర్య్యాయ నమః ఓం ఊర్థ్వలింగాయ నమః 
ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః 
ఓం సువర్ణాయ నమః ఓం సువర్గాలింగాయ నమః 
ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః 
ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః 
ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః 
ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః 
ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః 
ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః 
ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః 


(ఏత థ్ఫోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్‌ స్టాపయతి పాణిమంత్రం పవి(త్రమ్‌. ) 


విష్ణుపూజ శ 
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః 
ఓం మాధవాయ నమః 
ఓం గోవిందాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః 
ఓం విష్ణవే నమః ఓం అనిరుద్ధాయ నమః 
ఓం మధుసూదనాయ నమః ఓం పురుషోత్తమాయ నమః 
ఓం (తివికమాయ నమః ఓం అధోక్షజాయ నమః 
ఓం వామనాయ నమః ఓం నారసింహాయ నమః 
ఓం శ్రీధరాయ నమః ఓం అచ్యుతాయ నమః 
ఓం హృషీకేశాయ నమః ఓం జనార్ధనాయ నమః 
ఓం పద్మనాభాయ నమః ఓం ఉపేంద్రాయ నమః 
ఓం దామోదరాయ నమః ఓం హరయే నమః 
ఓం సంకర్షణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః 
ఓం వాసుదేవాయ నమః ఓం శ్రీకృష్ణపర(బహ్మణే నమః. 


కోటప్పుకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


ఆదిత్యపూజ క 
ఓం మిత్రాయ నమః ఓం హిరణ్యగర్భాయ నమః 
ఓం రవయే నమః ఓం మరీచయే నమః 
ఓం సూర్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః 
ఓంభానవేనమః ' ఓం సవి(తీ నమః 
ఓం ఖగాయ నమః ఓం అర్మాయ నమః 
ఓం పూష్ణే నమః ఓం భాస్కరాయ నమః. 
గణపతిపూజ 
ఓం గణంజయాయ నమః ఓం చింతామణయే నమః 
ఓం గణపతయే నమః ఓం నిధయే నమః 
ఓం హేరంబాయ నమః ఓం సుమంగలాయ నమః 
ఓం ధరణీధరాయ నమః ఓం వీజాయ నమః 
ఓం మహాగణపతయే నమః ఓం ఆశాపూరకాయ నమః 
ఓం లక(పదాయ నమః ఓం వరదాయ నమః 
ఓం క్షిప్ర ప్రసాదనాయ నమః ఓం శివాయ నమః 
ఓం అమోఘసిద్ధయే నమః ఓం కాశ్యపాయ నమః 
ఓం అమితాయ నమః ఓం నందనాయ నమః 
ఓం మం(తాయ నమః ఓం వాచాసిద్ధాయ నమః 
ఓం ఢుంఢివినాయకాయ నమః 
అంవికాపూజ : 
(అవకాశాన్ని బట్టి లలితా సహస్రం మొత్తం చెప్పవచ్చు) 
ఓం శ్రీమా ట్రే నమః 
ఓం శ్రీ మహారాజ్ఞ్యై నమః 
ఓం శ్రీమత్సింహాసనేశ్వె నమః 
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః 
ఓం దేవకార్యసముద్యతాయై నమః 
ఓం ఉద్యద్భానుసహ(స్రాభాయై నమః 
ఓం చతుర్పాహుసమన్వితాయై నమః 
ఓం రాగస్వరూపపాశా ఢ్యాయై నమః 
ఓం కోధాకారాంకుళోజ్వలాయై నమః 
ఓం మనోరూపేకుకోదండాయై నమః 10 


తతత 7 Dm 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శీవార్చనమ్‌ 


ఓం పంచతన్మాతనాయకాయై నమః 
ఓం నెజారుణ(ప్రభాపూరమజ్జ్ఞద్‌బహ్మాండమండలాయై నమః 
ఓం చంప కాళోక పున్నాగ సౌగంధిక లసత్‌ కచాయై నమః 
ఓం కురువిందమణి (శ్రేణీకనత్‌ కోటీరమండితాయై నమః 
ఓం అష్టమీ చంద విభాజ దశికస్థల శోఖితాయై నమః 
ఓం ముఖచం(దకళంకాభమృగనాభివిేశేషకాయై నమః 
ఓం వదనస్మరమాంగల్య స గృహతో రణచిల్లి కాయ్రై నమః 
ఓం వ(క్రలక్షీ పరీవాహ చలన్‌ మీనాభ లోచనాయై నమః 
ఓం నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయై నమః 
ఓం తారాకాంతితీరస్కారినా సాభరణభాసురాయై నమః ము 
ఓం కదంబమంజరీ కప్తకర్ణ పూర మనోహరాయై నమః 
ఓం తాటంకయుగళీభూతతపనోడుపమండలాయై నమః 

౦ పద్మరాగశిలాదర్శపరీభావికపోలభువే నమః 
ఓం నవవిదుమభింబశ్రీన్యక్కా రిరదనచ్చదాయై నమః 
ఓం శుద్దవిద్యాంకురా కా రద్విజపం క్రిద్వయోజ్ప్వలాయై నమః 
ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః 
ఓం నిజసల్హాపమాధుర్య వినిర్భ ర్హితకచ్చ ప్రై నమ 
ఓం మందస్మిత ప్రభాపూ రమజ్ఞత్‌కామేశ సస నమః 
ఓం అనాకలితసాదృ్భశ్యచుబుక గ్రీవిరాజితాయై నమః 


ఓం కామేశబద్దమాంగల్యసూ త్రశోధితకంధరారెమై నమః 30 


ఓం రత్న(గై వేయచింతా కలో అముక్తాఫలాన్వితాయై నమః 
ఓం కామేళ్ళర([శేమ రత్నమణి పతిపణస్తష్మై నమః 

ఓం నాభ్యాలవాలరో మాళిలతాఫలకుచద్వయ్యై నమః 

ఓం లక్యుర్‌ రోమలతాధారతాసమున్నేయమధ్యమాయై నమః 
ఓం స్తనభా రదళన్మధ్యపట్టబంధవళి తయూయై నమః 

ఓం అరుణారుణకౌ సుంభవ స్త్రభా స్వాత క్‌! రటీతట్యై నమః 

ఓం రత్నకింకిణికా రమ్యరశనాడామభూ షితాయై నమః 

ఓం కామేశజ్ఞాతసౌభాగ్యమార్తవోరుద్వయాన్వతాయైై నమ 


టల అలు టానుద్వయవిరాజితాళై నమః 40 


ఓం ఇం;దగోపపరికిప క క 


కోటప్పకొండ చరిత్ర _(శ్రకివోర్చనన్‌ 


ఓం గూఢగుల్ళారూ న నమః 


ఓం రూర్మపృృష్టజయిష్టు ఏబదా స్థాతాయై నమః 


[1 


ఓం నఖదీథితి సంఛన్ననదముజ్దనతమాగుణాయై న 


ఓం పదద్వయ బభాజాలపబరాక్య తస 


ఓం శ్రీ చకరాజనిలయరెపై నమః ఓం శ్రీమ త్రిపురసుందక్రై నమః 
శ్రీశివాయై నమః ఓం శవళ్ష్యైక్కరూ పిట్టా నమః 
“ఓం శ్రీలలితాంబికాయై నమిః 58 
ఓం నమో భగవతే,” మహాదేపాయ, సమస్తదేవతాపరివేసితాయ. 
నానావిధ పరిమళ పత్ర వుష్బాక్షతాన్‌- సమర్పయామి: 
(పూలు, మౌ చేడు; తులసిదళాలు, 'అతల్నదేవతపాదాలవద్ద ఉంచోలి) 


10. ధూపం: 
బలాయ నమః. || 
అవతత్య ధను స్త్వగం సహస్రాక్ష ,శతెషుధే, 
నిశీర్య శల్యానాం ముఖా, శ్ర నొస్సుమనా భవ న 
యత్తురుషం వ్యదథు:, కతిథా వ్యకల్పియనే్‌, 
ముఖం క్రీమస్యః కొతొహూ కో వూరూ, పాదా వుచ్యేతే. 3 
“కర్ణమేన ప్రజా తళ మయి సంభవక కర్దమ, _ 
'శ్రీయం' వాసయ మే కులే, మాతరం పద్మమా “ల్రెసీమ్‌. 4 


ఏకో బహూనా మసి మన్య వీళితో విశం విశం భుధయే సంశిశాధి 
అకృత్తరుక్‌ త్వయా యుజా వయంద్యుమంతం ఘూాషం విజయాయ కృణ్మ హే 


కుం భూ రువ స్సువః 
త త్సవితు ర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమ్‌ హా ధియో యో నః ప్రవోదయాత్‌; 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేప్టితాయ. 
ధూప మా(ఘాపయామి. (ధూపం చేయాలి) 


11. దీపం 

బల(ప్రమథనాయ నమః. | 

విజ్యం ధనుః కపర్దినో, విశల్యో బాణవాగ్‌ం ఉత, 

అనేశ న్న స్యేషవ, ఆభు రస్య నిషంగధిః. 2 
బ్రాహ్మణో ౬(అ)స్య ముఖ మాసీత్‌, బాహూ రాజన్యః కృతః, 
ఊరూ త దస్య యద్‌ వైశ్యః, పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత. 3 

అప స్స్పృజంతు స్నిగ్దైని, చిక్షీత, వస మే గృహే, 

ని చ దేవీం మాతరం (శ్రియం వాసయ మే కులే. 4 


విజేషకృ దింద్ర ఇ వా నవబ్రువో ౬(అ)స్మాకం మన్యో అధిపా భ వేహ 
ప్రియం తే నామ సహురే గృణీమసి, విద్మా త ముత్హ్రరి యత ఆబభూథ. 5 
ఉద్దీప్యస్వ జాతవేదో ౬పఘ్నం నిర్భతిం'మమ. 
పశూగ్‌ం శృ మహ్య మావహ, జీవనం చ దిశో దిశ. 
ఓఠ భూ ర్భువ స్సువః, 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
(ప్రత్యక్షదీపం దర్శయామి. (దీపం చూపాలి) 


ధూపదీపానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి 
(అని కలశజలం ఉద్దరణితో 3సార్టుగా, స్వామికి చూపి, పళ్లెంలో వేయాలి) 


12. నై వేద్యం క 

సర్వభూతదమనాయ నమః. l 
యా తే హేతి ర్మీఢుష్టమ, హస్తే బభూవ తే ధనుః, 

తయా ( అ)స్మాన్‌ విశ్వత స్వ మయక్ష్మయా పరిబ్బుజ. 2 


చంద్రమా మనసో జాతః, చక్షో స్ఫూర్యో అజాయత, 
ముఖా దింద్ర శ్పాగ్ని ఛి, ప్రాణా ద్వాయు అజాయత. 3 
280 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్చనమ్‌ 


అ(ర్రాం, పుష్కరిణీం, పుష్టిం, పింగళాం, పద్మమాలినీం, 
చంద్రాం, హిరణ్మయీం, లక్ష్మీం, జాతవేదో మ ఆవహ. 4 
ఆభూత్యా సహజా వజ్ర, సాయక, సమో బిభ ర్యభూత ఉత్తరం 
'కత్వా నో మన్యో సహ మే ధ్యేధి మహాధనస్య పురుహుత సంస్ఫజి. 5 
కం ఖో ర్భువ స్ఫువః 
ఓం నమో భగవతే, మహా దేవాయ, సమస్తదేవతాపరివేప్టితాయ. 
అమృతనై వేద్యం సమర్పయామి. 
ఓం భూర్భువస్సువః త తృ్సవితు ర్వరేణ్యం భరో దేవస్య ధీమహి, 
ధియో యో నః ప్రచోద యాత్‌. 
(అంటూ నివేదించే పదార్దాలపై నీళ్ళు చల్లాలి. ) 
సత్యం త్వర్తేన పరిషించామి. (నివేదించే పదార్థాలకు చుట్టూ (ప్రదక్షిణంగా నీళ్ళు పోయాలి) 
దేవస్య త్వా సవితుః (ప్రసవే అశ్వినో ర్భాహుభ్యాం, పూష్ణో హస్తాభ్యామ్‌. 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేప్టితాయ. 
సూప ఘృత దధి ఆది సంయుక్తం సజలం, అన్నం నివేదయామి. 
1. ఓం సద్యోజాత ముఖాయ స్వాహా 2. ఓం వామదేవముఖాయ స్వాహా. 
3. ఓం అఘోర ముఖాయ స్వాహా 4. ఓం తత్పురుష ముఖాయ స్వాహా 
5. ఓం ఈశానముఖాయ స్వాహా. 
(శీ, విష్ణు సూర్య గణేశ అంబికా( నందీశ్వరే) భ్య స్వాహా. ఓం శ్రీపరబ్రహ్మణేస్వాహా. 
1. ఓం ప్రాణాయ స్వాహా, 3. ఓం వ్యానాయ స్వాహా 
2. ఓం అపానాయ స్వాహా, 4. ఓం ఉదానాయస్వాహా 
5. ఓం సమానాయ స్వాహా. 
మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. 
(స్వామికి ఉద్రరిణతో నీళ్ళు చూపి అని పళ్ళెంలో వేయాలి) 
అమృతాపిధాన మసి. ఉత్తరాపోశనం సమర్పయామి. 
(స్వామికి ఉద్దరిణతో నీళ్ళు చూపి అని పళ్ళెంలో వేయాలి) 
హస్తా ప్రక్షాళయామి, పాదా (ప్రక్షాళయామి, శుద్ద ఆచమనీయం సమర్పయామి. 
(స్వామికి నీళ్ళు చూసి అఎ పళ్ళెంలో వేయాలి) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


14. తాంబూలం 8 
మనోన్మనాయ నమః | 
సమ స్తే అ స్వాయుధా యానాతతాయ ధృష్ణవే 
ఉబాభ్యా ముత తే నమో, బాహుభ్యాం తన ధన్వనే. 2 
నాభ్యా ఆసీ దంతరిక్షం, శీర్‌ఫ్లో ద్యౌ స్పమవర్తత, 
పధ్భ్యాం భూమి, ద్రిశ (కో(త్రాత్‌, తథా లోకాగ్‌ం అకల్పయన్‌. 3 
ఆర్రాం, యః కరిణీం, యష్టిం, సువర్ణాం, హేమమాలినీం, 
సూర్యాం, హిరణ్మయీం, లక్ష్మీం, జాతవేదో మ ఆవహ. 4 
సంస్నష్టం ధన ముభయం సమాకృత, మస్మభ్యం దత్తాం వరుణ ళ్ళ మన్యుః, 
భియం దధానా హృదయేషు శత్రవః, పరాజితాసో అప ని లయంతామ్‌. 5 
ఓం భూర్భువ స్ఫువః. 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
తాంబూలం సమర్పయామి. (తాంబూలం (లేదా అక్షతలు) ఇవ్వాలి.) 
15. నీరాజనం : 
అఘోరేభ్యో, ౬థ ఘోరేభ్యో, ఘోరఘారతరేభ్యః. 
సర్వేభ్య, స్పర్వశర్వేభ్యో, నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 1 
పరి తే ధన్వనో హేతి, రస్మాన్‌ వృణక్తు విశ్వతః, 
అధో య ఇషుధి స్త, వారే అస్మ న్ని ధేహి తమ్‌. 2 
వే దాహ మేతం పురుషం మహాంతం, ఆదిత్యవ్యర్ణం తమస స్తు పారే, 
సర్వాణి రూపాణి విచిత్య ధీరః, నామాని కృత్వా అభివదన్‌ య దాస్తే. 3 
తా మ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం 
యస్యాం హిరణ్యం (ప్రభూతం 
గావో దాస్యో ౬_(అ)శ్వాన్‌ విందేయం పురుషా నహమ్‌. 4 
ధన్వనా గా ధన్వీ నాజిం జయేమ, ధన్వనా తీవ్రా స్స్పమదో జయేమ, 


ధను శ్శత్రో రపకామం కృణోతి, ధన్వనా సర్వాః (ప్రదిశో జయేమ. 5 
(కర్ఫూరం వెలి గిం దేవతలకు హారతి ఇసూ!) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


సమాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే 
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మాసగ్‌ం సృజామసి. 
హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి, 
మధవ్యో సానీతి, ఏకధా బ్రహ్మణ ఉపహరతి, 
ఏక ధైవ యజమాన ఆయు స్తేజో దధాతి, 
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేస్ట్యగ్‌ం రాజ్యం 
మహారాజ్య మాధిపత్యం అయగ్‌ం సము[ద్రపర్యాయా స్యాత్‌ 
సార్వభౌమా సార్వాయుషా 
ధాతా పరార్టా పృథివీ సముద్రపర్యంతా యా ఏకరా డితి 
యశస్కరం బలవంతం (ప్రభుత్వం త్వ మేవ రాజ్యాధిపతి రృభూవ 
సంక్తీర్ణనాగాశ్వపతి ర్నరాణాం సుమంగల్యం సతతం ద్వీర్ణ మాయుః. 
ఓంభూ ర్భువ స్సువః 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
ఆనందకర్ఫూర మంగళ ఉత్తర) నీరాజనం సమర్పయామి. 
(చేతితో దేవతలకు నీరాజనం చూపాలి. ) 
నీరాజన అనంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి. 
(కలశజలం ఆచమనంగా ఇవ్వాలి. ) 
నమస్కరోమి(నమస్కరిస్తూ) హర! నమః పార్వతీపతయే హర! హర! మహాదేవ ! 
(శ్రీమద్‌ రమారమణ, గోవింద, హరి.) 
16. మంత్రపుష్పం : 
త త్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః (ప్రచోదయాత్‌. | 


నమ స్తే అస్తు భగవన్‌, విశ్వేశ్వరాయ, మహాదేవాయ, 
(త్ర్యంబకాయ, (త్రిపురాంతకాయ, (త్రికాగ్నికాలాయ, 
కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, 
సర్వేశ్వరాయ, సదాశివాయ, (శ్రీమన్మహాదేవాయ నమః 2 
(తరువాత పుట. 182లో మంత్రపుష్పుం. ధాతా పురస్తాద్‌ మొదలుకొని 189 పుటలో 
లక్ష్మీః ప్రచోదయాత్‌ వరకున్న భాగంలో యథాశక్తి చెప్పాలి. ) 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేస్టితాయ. 
పాదయోః సువర్ణ దివ్యమంత్రపుష్పుం సమర్పయామి. 
(అని పూవులు దేవుడి పాదాలవద్ద వుంచాలి.) 
(ప్రదక్షిణ నమస్కారాలు 8 
ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం 
(బహ్మాధిపతిర్‌, బ్రహ్మణో ౬(అ) ధిపతిర్‌ బ్రహ్మా 
శివో మే అస్తు సదా శివోమ్‌. 
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ 
తాని తాని. ప్రణశ్యంతి (ప్రదక్షిణపదే పదే. 


పాపో £౬_(అ)హం, పాపక ర్మాహం, పాపాత్మా, పాపసంభవః, 
త్రాహి మాం కృపయా దేవ! శరణాగతవత్సల ! 


అన్యథా శరణం నాస్తి, త్వ మేవ శరణ మ్మమ, 
తస్మాత్‌ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ! 
నమో హిరణ్యబాహవే, హిరణ్యవర్ణాయ, 
హిరణ్యరూపాయ, హిరణ్యపతయే ౬_( అ)ం౦బికాపతయ, 
ఉమాపతయే, పశుపతయే నమో నమః. 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. 
(మనసులో) ప్రదక్షిణం చేసి నమస్కరించాలి. ) 
పునః పూజాం కరిష్యే. .(ఆచమనపాత్రలో నీళ్లు తాకాలి.) 
భవాయ దేవాయ (జలమూర్తయే) నమః 
శర్వాయ దేవాయ (క్షితిమూర్తయే) నమః 
ఈశానాయదేవాయ (సూర్యమూర్తయే) నమః 
పశుపతయేదేవాయ (యజమానమూర్తయే) నమః 
రుద్రాయ దేవాయ ( అగ్నిమూర్తయే) నమః 
ఉగ్రాయ దేవాయ (వాయుమూర్తయే) నమః 
భీమాయ దేవాయ (ఆకాశ మూర్తయే) నమః 
మహతే దేవాయ (సోమమూర్తయే) నమః 


flee: 


కోటప్పకొండ చరిత్ర 


(చూ,పుట. 


ఓం సుముఖాయ నమః 
ఓం ఏకదంతాయ నమః 
ఓం కపిలాయ నమః 

ఓం గజక్షద్ణకాయ నమః 
ఓం లంబోదరాయ నమః 
ఓం వికటాయ నమః 

ఓం విఘ్నరాజాయ నమః 
ఓం గణాధిపాయ నమః 


ఓం (త్రిపురాయై నమః 
ఓం (త్రిపుర్తేశ్రై నమః 

ఓం త్రిపురసుందర్యై నమః 
ఓం (త్రిపురావాసిన్యై నమః 


ల 


ఓం ధూమకేతవే నమః 
ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం ఫాలచంద్రాయ నమః 
ఓం గజాననాయ నమః 
ఓం వక్రతుండాయ నమః 
ఓం శూర్చకర్ణాయ నమః 
ఓం హేరంబాయ నమః 


ఓం స్కందపూర్వజాయ నమః 


(అంబికాపూజ) : 


ఓం త్రిపురాశ్రియై నమః 

ఓం త్రిపురామాలిన్యై నమః 
ఓం (త్రిపురా సిద్దాయై నమః 
ఓం (త్రిపురాంబాయై నమః 


(శ్రీమహా త్రిపురసుందర్రై నమః. 
అథ తర్పయామి. 
(క్రింద తర్పయామి అన్నప్పుడు కుడిఅరచేయిమీదుగా (వ్రేళ్ళచివర నుండి పడేటట్లు నీళ్ళు విడిచి పెట్టాలి. ) 


1. భవం దేవం తర్పయామి 

3. ఈశానం దేవం తర్పయామి 
5. రుద్రం దేవం తర్పయామి 

7. భీమం దేవం తర్పయామి 
భవస్య దేవస్య పత్నీం తర్పయామి 


రుద్రస్య దేవస్య పత్నీం తర్పయామే 
భీమస్య దేవస్య పత్నీం తర్పయామి 


2. శర్వం దేవం తర్పయామి 
4. పశుపతిం దేవం తర్పయామి 
6. ఉగ్రం దేవం తర్పయామి 
$8. మహాంతం దేవం తర్పయామి 
శర్వస్య దేవస్య పత్నీం తర్పయామి 
ఈశానస్య దేవస్య పత్నీం తర్పయామి పశుపతే ర్లేవస్య పత్నీం తర్పయామి 
ఉగ్రస్య దేవస్య పత్నీం తర్పయామి 
మహతో దేవస్య పత్నీం తర్పయామి 


సాంబసదాశ్‌ వపరబ్రహ్మణే నమః 


(తర్వాత శివుడికి నమస్తరిస్తూ ఇలా చెప్పాలి. ) 


కోటప్పకొండ చరిత్ర (శీ/శీవార్చనమ్‌ 


అఘోరేభ్యో ౬ధ ఘోరేభ్యో, ఘారఘూరతరేభ్యః 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ( ఆతర్వాత...) 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః ప్రవోదయాత్‌. 


(అనే రుద్రగాయత్రిని 10 సార్గు తక్కువ కాకుండా జపించాలి. ) 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
ఛత్రం ధారయామి. (స్వామి వారిపై ఒకపూవు గొడుగులా వుంచాలి.) 
చామరేణ వీజయామి (స్వామికి పూవుతో వింజామరగా విసరుతూ ఇల చెప్పాలి. ) 
ఆశాస్తే ౬యం యజమానో ౬సౌ, ఆయు రాశాస్తే, సుప్రజా స్వ మాశాస్తే, 
సజాతవన శ్యా మాశాస్తే, ఉత్తరాం దేవయజ్యా మాశాస్తే, 
భూయో హవిష్కరణ మాశాస్తే, దివ్యం ధా మాశాస్తే, విశ్వం ప్రియ మాశాస్తే, 
య దనేన హవి షాశాస్తే, త దస్యా, త్త ద్రధ్యాత్‌ః 
తదస్కై దేవా రాసంతాం, త దగ్ని ర్లేవో దేవోభ్యో వనతే, 
వయ మగ్నీ ర్మానుషాః, ఇష్టం చ వీతం చ 
ఉభే చ నో ద్యావాపృథివీ, అహుగ్‌ంస స్పాతామ్‌ 
ఇహ గతి ర్వామ స్యేదం చ, నమో దేవేబ్యః. 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేష్టితాయ. 
అశ్వా నారోహయామి, గజా నారోహయామి, ఆందోళికా నారోహయామి. 
గీతం శ్రావయామి, వాద్యం శ్రావయామి, నృత్యం దర్శయామి, 
సమస్తవిధోపచారాన్‌ సమర్పయామి. (స్వామిపై అక్షతలుంచాలి. ) 
| శంఖనైవేద్యం : 
అథ శంఖం నివేదయామి. 
(తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తూ నీళ్ళతోవున్న శంఖాన్ని దేవతలకు చుట్టూ 
3 సార్జుతిప్పి మళ్లీ పీఠంపై వుంచాలి.) 
క్షమా 'పార్ధనం : 
అపరాధసహగస్రాణి క్రియంతే అహర్నిశం మయా 
దాసో(అ)య మితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర! 


ఆవాహానం న జానామి, న జానామి విసర్హనం, 


పూజావిధిం న జానామి, క్షమస్వ పరమేశ్వర ! 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ఈశ్వరార్పణం క 
యస్య స్మృత్యా చ, నామోక్యా, తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరమ్‌. 
మంత్రహీనం (క్రియాహీనం భక్తిహీనం మహే టాశ్వర ! 
య త్పూజితం మయా దేవ ! పరిపూర్ణం త దస్తు తే. 
ఈశ్వర(పీణనం || 
ఓం నమో భగవతే, మహాదేవాయ, సమస్తదేవతాపరివేస్టితాయ. 
(స్వామికి నమస్కరించాలి) 
పాతయ వా పాతాళే, స్టాపయ వా సకలలోకసామాజబ్యే 
దేవ! త్వదీయచరణౌ నాహం ముంచామి నైవ ముంచామి. 


అనయా ధ్యానావాహనాది వివిధ ఉపచార పూజయా 
భగవాన్‌ సర్వాత్మకః (శ్రీ మహాదేవస్సు ప్రీత స్సు ప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ, పరమేశ్వరార్పణ మస్తు. (అని పళ్లెంలో నీళ్లు విడిచిపెట్టాలి.) 


$ రల 


ఇతిశమ్‌. 


శంఖతీర్థగ్రహణం : 
(ఎడమచేతిలో షూ యాన్ని నాలుగుమడతలుగా పెట్టుకొని, దానిపై కుడిచేయివుంచి దానితో 
3 ఇ0ఖంలో నీళ్ళు తీసుకొని) 
శంఖమధ్యస్టితం తోయం కల్‌ కేశవోపరి 
అంగలగ్నం మనుష్యాణ్‌ల చా హసాశస్థయుతం దత్‌. 
(అస చెప్పు శిరస్సుపై చల్లుకోవాలి.) 


పాదతీర్థ్ణగహణం : 
(పై విధంగా నుత్తీర్లం(అభీషేకంచేసిన జలం) తీసుకుని). 
సాల(గీవశిలావారి పాప Ms ఒకరే భఘక్యాదడ రం 
ఆజన్మకృతపాపానాం ప్రాయశ్చిత్తం -దిశె దినే డతుయాంతాండాదందే 
అకాలమృత్యు హరణం “సత్సోవాళధినివారణం పట SE ros రన 


సర్వపాపక్షయికరల ఎమ్షుపోవోటికం శుభమ్‌. 


(అని చెప్పి నేలపై ఏమాత్రం పడకుండా ఎనాల్టు తాగా. తాగిన తరువాతే తలపై చల్దుకోవాలి.) 


పూ ట్ర rr 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


(శ్రీశివార్పనవ్‌ 


(పంచాయతన) శివపూజనం (లఘువిధానం) 


హరిః ఓమ్‌ - (శ్రీ గురుభ్యో నమః 


శ్‌ * గురుర్‌ బ్రహ్మా, గురుర్‌ విష్ణుః, గురుర్‌ దేవో మహేశ్వరః, 


౧ 


గురు స్ఫాక్షాత్‌ పరం బ్రహ్మ, తస్మై (శ్రీగురవే నమః. 
అపవిత్రః పవిత్రో వా, సర్వావస్థాం గతో ౬_ పి వా, 
య స్స్మ రేత్‌ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతర శుచిః. 
పుండరీకాక్ష - పుండరీకాక్ష- పుండరీకాక్ష 
(శ్రీపుండరీకాక్షాయ నమః. (అని శిరస్సుపై నీళ్ళు చల్చుకోవాలి) 


ఆచమనం 8 
1. ఓంశకేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 
తి. ఓం మాధవాయ స్వాహా, (అంటూ 3సార్టు ఆచమనం చేయాలి) 
ఓం గోవిందాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః 
ఓం విష్ణవే నమః ఓం అనిరుద్ధాయ నమః 
ఓం మధుసూదనాయ నమః ఓం పురుషోత్తమాయ నమః 
ఓం (త్రివిక్రమాయ నమః ఓం అధోశజాయ నమః 
ఓం వామనాయ నమః ఓం నారసింహాయ నమః 
ఓం శ్రీధరాయ నమః ఓం అచ్యుతాయ నమః 
ఓం హృషీకేశాయ నమః ఓం జనార్ధనాయ నమః 
ఓం పద్మనాభాయ నమః ఓం ఉపేం[దాయ నమః 
ఓం దామోదరాయ నమః ఓం హరయే నమః 
ఓం సంకర్షణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః 
ఓం వాసుదేవాయ నమః ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. 


( అని నమస్కారం చేయాలి - తర్వాత) 


288 


-కోటప్పుకొండ చరిత్ర (శీశివార్భనమ్‌ 


దీపారాధనం : 
(కుందిలో దీపం వెలిగిస్తూ) 
ఉద్దీప్యస్వ జాతవేదో ౬పఘ్నం నిర్భతిం మమ. 
పశూగ్‌ం శ్చ మహ్య మావహ, జీవనం చ దిశో దిశ. 
(దీపానికి ౩ బొట్టుపెట్టి) దీపదేవ్యై నమః (నమస్కరించాలి. ) 
ఘంటావాదనం : 
(గంటకు బొట్లు పెట్టి నమస్కరించి మోగిస్తూ) 
ఆగమార్దం తు దేవానాం గమనార్టం చ రక్షసామ్‌, 
కుర్యాం ఘంటారవం త్వత్ర దేవతాహ్వానలాంఛనమ్‌. 
(అని గంటను దేవుడికి ఎదుట ఎడమవైపు వుంచాలి. ) 
ఓం కేశవాయస్వాహా... (శ్రీక్షష్టపరబ్రహ్మణే నమః. 
పూర్వంలాగ ఆచమనం చేయాలి. 
ఓం దేవీం వాచ మజనయంత దేవా స్తాం విశ్వరూపాః పశవో వదంతి 
సానో మంద్రేష మూర్హం దుహానా ధేను ర్వా గస్మా నుపసుష్టు తైతు ॥ 
అయం ముహూర్త స్సుముహూర్తో ఇస్తు. 


య శ్నినో నామరూపాభ్యాం, యా దేవీ సర్వమంగళా, 


తయో స్సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమంగళమ్‌. 
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ 
లోకాభిరామం (శ్రీరామం భూయో భూయో నమా మ్యహమ్‌ ॥ 
సర్వమంగళమాంగల్యే ! శివే ! సర్వార్ధసాధకే ! 
శరణ్యే ! త్ర్యంబకే ! దేవి! నారాయణి ! నమో ౬స్తు తే ॥ 
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః 
ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః 
ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః 
సర్వేభ్యో దేవేభ్యో, బుషిభ్యో, మునిభ్యో, . 
గురుభ్యో, పితృభ్యో, మహద్భ్యో నమః. 
(అని స్వామిపై పూలు అక్షతలు ఉంచి నమస్కరించాల్సి 


కోటప్పకొండ చరిత్ర (శీ/శవార్చనమ్‌ 


భూతోచ్చాటనం : 
ఉత్తిష్టంతు భూతసిళ చాః, యే చే భూమిభారకాః, 
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. 
(అని వెనకనుంచి ఎడమవైపుగా నీళ్ళు లేదా అక్షతలు విసరాలి. ) 
(ప్రాణాయామం చేస్తూ - లేదా ముక్కు పట్టుకుని) 
ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః 
ఓం నహః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ం సత్యం, 
ఓం తత్‌ సవితుర్‌ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్‌. 
ఓ, మాపో, జ్యోతీ, రసో, ౬మృతం, బ్రహ్మ. భూ ర్భువ స్సువ రోమ్‌. 
సంకల్పం : 
శ గోవింద, గోవింద, గోవింద. శ వుహావిష్ణోః ఆజ్జయా 
(పనర్తవరానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయపరార్డే, శ్వేతవరాహకల్పే, 
వైవస్వతమన్వంతరే, కలియుగే, (ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, 
మేరోః దకిణదిగ్భాగే, (శ్రీశ్రైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణాకావేర్యోః మధ్యదేశే శోభన 
గృహే, సకలదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ- 


శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణనిశేషణ విశిష్టాయాం శుభతిథా- 
(శ్రీమాన్‌ ..గోత్రః, ...నావమధేయః, శ్రీవుతః.... గోత్రస్య,. ie 
ధర్మపత్నీసమేతస్య, సపుత్రస్య, య. మమ- 


ఉపాత్త సమస్తదురితక్షయద్వారా (శ్రీ, పరమేశ్వర ముద్దిశ్య (శ్రీ) ) పరమేశ్వర 
పీత్యర్ణం, “శీ శీనిస్లు, సూర్య, గణేశ, అంబికా, పరివేష్షితస్య (నందీశ్వరసేవితస్య) 
'శ్రీ/'మహాదేనస్య సరవర్యాం, ధ్యాన ఆవాహనాదిం, పంచబ్రహ్మమంత్ర ప్రకారేణ 
యథాశక్తి కరో. (అని ఆచమన పాత్రలో సీషు తాకాలి.) 


290 


Cu 


ఎప్పికొండ వరిత్ర (శీ/శివార్చనమ్‌ 


నర్విఘ్నన ఏరసమాప్త్యర్దం గణపతి ప్రార్దనాం కరిస్యే. 
- గణపతి(పార్ధన. : 
సుముఖ శైకదంత శ్చ కపిలో గజకర్ణకః 
లంబోదర శృ వికటో విఘ్నరాజో గణాధిపః 
భూవవతు ర్లణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః 
నక్రతండ శ్ళూర్చకర్ణో హేరంబ స్పృందపూర్వజః. 
శ ఎనోగణా ధిపతయే నమః. (అని గణపతిపాదాల వద్ద పూవుంచి నమస్కరించాలి. ) 
శ్రీమహాసరస్వత్రై నమః. (అని సరస్వతీదేవికి నమస్కరించాలి. ) 
నందీశ్వర, నమ, స్తుభ్యం సాంబానంద ప్రదాయక, 
(శ్రీ/నుహాదేన పూజార్హ్ర మనుజ్ఞాం దేహి మే ప్రభో. 
(శ్రీనందీశ్వరాయ నమః 
దేహో" చేవాలయ? ప్రోకో, జీవో దేవ స్పనాతనః, 
శ్వ వజ్జాననిర్మాల్యం, సో ౬(అ) హంభావేన పూజయేత్‌. 
శికో ఇ(అ)హం.శివో ౬(అ)హం. శివో ౬(అ)హం. 
కలశపూజ: 
శ న ల. ఆదౌ కలశపూజాం కరిష్యే. 
(అన -:5 తాకాలి. తర్వాత కలశానికి చుట్టూ 3 చోట్ల గంధం కుంకునులతో బొట్టుపెట్టి, నీరు నింపి.) 
శస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః, 


మాలే తత్ర స్ట్రితో బ్రహ్మా, మధ్యే మాతృగణాఃస్కృతాః. 
కుక్షౌ తు సాగరా స్సర్వే, సప్తద్వీపా వసుంధరా, 
బుగ్వేదో ౬థ యజుర్వేద స్పామవేదో హ్యధర్వణ: 


అం్రై శ్ర సహితా స్సర్వే కలశాంబుసమా శ్రితాః 
Vv 


ఆకలశేషు ధానతి నో పరిషిచ్యతే ఉక్టై ర్యజ్జేషు వర్దతే 
ఆసో శౌ ఇదగ్‌ం సర్వం, విశ్వభూతా న్యాపః ప్రాణా వా ఆపు 
పశన ఆపో, ఆన్న మాపో, అమృత మాప, 
స్సమ్రా డొపో, వీరా డాహ్మ స్న్వరా డాపః, 


291 


కాదా. 


కోటప్పకొండ చరిత్ర (శీ/శివార్బనమ్‌ 


ఛందాగ్‌ం స్యాపో, జో ్యతిగ్‌ం న్యెపో, యజూగ్‌ంష్యాపః, 
సత్య మాప స్సర్వా దేవతా ఆపో భూ ర్భువ స్సువ రాప ఓమ్‌. 
గంగే! చ యమునే ! కృష్ణే ! గోదావరి ! సరస్వతి ! 
నర్మదే ! సింధో ! కావేరి ! జలే అస్మిన్‌ సన్నిధిం కురు. 
(వీలునుబట్టి శంఖం, పీఠపూజలు, శంఖానికి బొట్టుపెట్టి నీళ్ళునింపి పీఠంపై ఉంచి 


అక్షతలు వేసి, నమస్కరించి) 


ధ్యానం : 
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం, పరస్పరాశ్రిష్టవపుర్దరా భ్యాం 
నగేం ద్రకన్యావృషకేతనాభ్యాం, నమో నమ శ్ళంకరపార్వతీభ్యామ్‌. 
ధ్యానం సమర్పయామి. (పూవు లేదా అక్షతలు వేయాలి.) 
ఆవాహనం : 


సద్యోజాతం (ప్రపద్యామి 
మహాదేవం సపరివారం ఆవాహయామి. (పూలు లేదా అక్షతలు వేయాలి.) 


ఆసనం : 


పాద్యం : 
భవే భవే న. 
పాదయోః పాద్యం సమర్పయామి. (నీళ్ళు వేయాలి.) 
అర్జ్యం : 
అతి భవే భవస్వ మామ్‌. 
పాస్తయో”ః అర్థం సమర్పయామి. (నీళ్ళు వేయాలి.) 
ఆచమనం : 


భవోదృవాయ నమః. 


ముఖే ఆదమనీయం సమర్పయామి. (నీళ్ళు వేయాలి.) 


కోటప్పకొండ చరిత్ర శ్రీ/శీవార్చునక్‌ 


స్నానం క 


వాసుదేవాయ నమః 
స్నానం కరిష్యే. 

ఆపో హి ష్టా మయో భువః - తాన ఊర్దే దధాతన - మహే రణాయ చక్షసే 
యో వ శృివతమో రసః - తస్య భాజయ తేహ నః - ఉశతీ రివ మాతరః 
తస్మా అరం గమామ వః - యస్య క్షయాయ జిన్వథ - ఆపో జనయథా చ నః. 

సద్యోజాతం (ప్రపద్యామి, సద్యోజాతాయ వై నమో నమః, 

భవే భవే నాతిభవే భవస్వ మాం భవోదృవాయ నమః. . 
వామదేవాయ నమో, జ్యేష్టాయ నమ, శ్యేష్టాయ నమో, రుద్రాయ నమః, 
కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, 
ఒలాయ నమో, బలప్రమథనాయ నమ, సృర్వభూతదమనాయ నమో, 
మనోన్మనాయ నమః. 


అఘోరేభో ౬థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః, 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః ప్రవోదయాత్‌. 
ఈశాన సృర్వవిద్యానా మోళశ్వరసర్వభూతానాం 
(బహ్మాధిపతిర్‌ బ్రహ్మణో 2._ధిపతిర్‌ బ్రహ్మా 
శివో మే అస్తు సదాశివోమ్‌. 
నమ స్ఫ్పోమాయ చ రుద్రాయ చ 
నమ స్తామాయ చారుణాయ చ 
నమ శృంగాయ చ పశుపతయే చ 


నమ ఉగ్రాయ చ భీమాయ చ 
నమో అడే వధాయచ దూరే వధాయ చ 


లూ త. 


కోటప్పుకొండ వరిత్ర ॥॥ కనవా బ్య 
nn hee 


DTT 


నమో హండే చ పహ హూ నీయ సే చ 

నమో వ్యకేభ్యో హరికేశేభ్యో 

నమ స్తారాయ 

నమ శృ్ళంభవే చ మయోభవే చ 

నమ శృంకరాయ చ మయస్కరాయ చ 
నమ శివాయ చ శివతరాయ చ. 


ఏకా చమే, తిస్రశ్చమే, పంచచమే, సప్తచమే, నవచమ, 

ఏకాదశ చ మే, త్రయోదశ చ మే, పంచదశ చ మే, సప్తదశ చ మే, నవదశ చ మే, 
ఏకవిగ్‌ంశతి శ్చ మే, త్రయోవిగ్‌ంశతి శ్చ మే, పంచవిగ్‌ంశతి శ్చ మే, 

సప్తవిగ్‌ంశతి శృ మే, నవవిగ్‌ంశతి శ్చ మ, ఏక్రిగ్‌ంశ చ్చ మే, త్రయ గ్ర్రిగ్‌ంశ చ్చ మే, 
చతగస్ర శృ మే, ౬.(అ)ష్టా చ మే, ద్వాదశ చ మే, షోడశ చ మే, 

విగ్‌ంశతి శ్చ మే, చతుర్వింగ్‌శతి శ్చ మే, ౬(అ)ష్టైవింగ్‌శతి శ్చ మే, 

ద్వాత్రిగ్‌ంశ చ్చ మే, ష(ట్రిగ్‌ంశ చ్చ మే, 

చత్వారిగ్‌ంశ చ్చ మే, చతుశ్ళత్వారిగ్‌ంశ చ్చ మే, ౭-(అ)స్టా చత్వారిగ్‌ంశ చ్చే, 


వాజళ్ళీ, (ప్రసవ, శ్చాపిజ శ్చ, (క్రతు శృ, సువళ్ళ, మూర్జా చ, వ్యశ్నియ, 
శ్చాంత్యాయన శ్చాంత్య శ్చ, భౌవన శ్చ, భువన, శ్చాధిపతి ళ్ళ. 
ఇడా దేవహూ ర్మను ర్యజ్ఞనీ రృహస్పతి రుక్టామ 
దాని శగ్‌ంసిష ద్విశ్వేదేవా స్ఫూక్తవాచః 
పృథివి మాత ర్మా మా హిగ్‌ంసీ 
ర్మధు మని మ్య, మధు జనిష్యే మధు వక్ష్యామి, మధు వదిష్యామి, 
మధుమతీం దేవోభ్యో వాచ ముద్యాసగ్‌ం శుశూషేణ్యాం మనుష్యేభ్య 
స్తం మా దేవా అవంతు, శోభాయై పితరో £౬నుమదంతు. 
ఓం శాంతి శాంతి శాంతిః 


ఓమ్‌.  తచ్చం యో రావృణీమహే, గాతుం యజ్ఞాయ, గాతుం యజ్ఞపతయే, 
దైనీ స్వస్తి రస్తు నః, స్వస్తి ర్మానుషేభ్యః ఊర్హ్వం జిగాతు భైషజమ్‌ 
శం నో అస్తు ద్విపదే, శం చతుప్పుదే. ఓం శాంతి శాంతి శాంతిః. 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


శన్నోమిత్ర, శృం వరుణః, శ న్నో భవ త్వర్యమా, 
శన్న ఇంద్రో, బృహస్పతిః, శ న్నో విష్ణు రురుక్రమః, 
నమో బ్రహ్మణే, నమ స్తే వాయో, 
త్వ మేవ ప్రత్యక్షం బ్ర హ్మాసి, త్వా మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. 
బుతం వదిష్యామి, సత్యం వదిష్యామి. 
త న్మా మవతు, తద్‌ వక్తార మవతు, అవతు మామ్‌, అవతు వక్తారమ్‌. 
ఓం శాంతి శాంతి శాంతిః 
సహ నా వవతు, సహ నౌ భువక్తు, సహ వీర్యం కరవావహై, 
తేజస్వి నా వధీత మస్తు, మా విద్విషావహై. 
స్నానం సమర్పయామి. 
అనంతరం ఆచమనీయం సమర్పయామి. (నీళ్ళువేయాలి. ) 


వన్ర్రం : 
జ్యేష్ణాయ నమః. 


వస్తాణి సమర్పయామి. (అక్షతలు వేయాలి.) 
వస్త్రధారణ అనంతర మాచమనీయం సమర్పయామి. (నీళ్ళు వేయాలి.) 


ఉపవీతం : 
(శ్రేషాయ నమః. . 
ఉపవీతం సమర్పయామి. (అక్షతలు వేయాలి.) 
ఉపవీతధారణ అనంతర మాచమనీయం సమర్పయామి (నీళ్ళు వేయాలి.) 
భోస్మం (ఆభరణం) : 
రుద్రాయ నమః. 
భస్మవిలేపనం సమర్పయామి. (విభూతి ఇవ్వాలి.) 
(ఆభరణాని సమర్పయామి. అక్షతలు వేయాలి.) 


కోటప్పుకొండ చరిత్ర (శ్హీశినార్బనమ్‌ 


కాలాయ నమః. 
గంధం సమర్పయామి. (గంధం బొట్టు పెట్టాలి.) 
అకత(కుంకువము)లు : 
కలవికరణాయ నమః. 
అక్షతాన్‌( కుంకుమం చ) సమర్పయామి. (గంధంపై అక్షతలు( కుంకుమ) వుంచాలి.) 
పుష్పం : 
బలవికరణాయ నమః. 
పుప్పైః (బిళ్లైః చ) పూజయామి. 
(పూలు మారేడుదళాలు లేదా అక్షతలతో ఈ నామాలు చెప్తూ పూజచేయాలి. ) 


1. భవాయ దేవాయ నమః అర్క( జిల్లేడు) పుష్పం సమర్పయామి. 

2. శర్వాయ దేవాయ నమః చంపక (సంపెంగ) పుష్పం సమర్పయామి. 
3. ఈశానాయ దేవాయ నమః పున్నాగ (తెల్లకలువ) పుష్పం సమర్పయామి. 
4. పశుపతయే దేవాయ నమః నంద్యావర్త (నందివర్ధనం) పుష్టం సమర్పయామి. 
5.' రుద్రాయ దేవాయ నమః పాటల (కలిగొట్టి) పుష్పం సమర్పయామి. 
6. ఉగ్రాయ దేవాయ నమః బృహతీ పుష్పం సమర్పయామి. 

7. భీమాయ దేవాయ నమః కరవీర (గన్నేరు) పుష్టం సమర్పయామి. 
8. మహతే దేవాయ నమః (ద్రోణ (తుమ్మి) పుష్పం సమర్పయామి. 
భవస్య దేవస్య పత్త్యై నమః అర్మ( జిల్లేడు) పుష్పం సమర్పయామి. 
శర్వస్య దేవస్య పత్న్యై నమః చంపక (సంపెంగ) పుష్పం సమర్పయామి. 
ఈశానస్య వేవస్య పత్మై నమః పున్నాగ (తెల్లకలువ) పుష్టం సమర్పయామి. 
పశుపతే ర్లేవస్య పత్స్యై నమః నంద్యావర్త ( నందివర్రనం) పుష్టం సమర్పయామి. 
రుద్రస్య దేవస్య పత్స్యై నమః పాటల (కలిగొట్టి) పుష్పం సమర్పయామి. 
భీమస్య దేవస్య పత్ర నమః బృహతీ (వాకుడు) పుష్టం సమర్పయామి. 
ఉగ్రస్య దేవస్య పత్ష్యై నమః కరవీర (గన్నేరు) పుష్టం సమర్పయామి. 
మహతో దేవస్య పత్ర నమః ద్రోణ (తుమ్మి) పుష్టం సమర్పయామి. 


నానావిధపరిమళ పత్ర పుష్పాక్షతాన్‌ సమర్పయామి. 


కోటప్పకొండ చరిత్ర (శ్రీశివార్చనమ్‌ 


ధూపం : 
బలాయ నమః. 
ధూప మా(ఘాపయామి. (అగరు ధూపం వేయాలి.) 


బల(ప్రమథనాయ నమః 
దీపం దర్శయామి. (దీపం చూపాలి). 
ధూపాదీపానంతర మాచమనీయం సమర్పయామి. (నీళ్ళు ఇవ్వాలి.) 
నైవేద్యం : 
సర్వభూతదమనాయ నమః 
అమృతనైవేద్యం సమర్పయామి. 
ఓం భూ ర్భువ స్సువః, త త్సవితుర్‌ వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రవోదయాత్‌. 
(అని చెప్తూ నైవేద్యం పెట్టే వస్తువులపై నీళ్ళు చిలకరించాలి. ) 
అమృత మస్తు - (అని ఉద్దరిణతో నీటిని దేవుడికి చూపి) 
అవ్భుతోసస్తరణ మసి (అంటూ పళ్లెంలో వదలాలి) 
(పూవు లేదా ఉద్దరిణతో నైవేద్య పదార్థాలను దేవుడికి చూపుతూ-) 
1. ఓం ప్రాణాయా స్వాహా, 3. ఓం వ్యానాయ స్వాహా 
2. ఓం అపానాయ స్వాహా, 4. ఓం ఉదానాయ స్వాహా 
5. ఓం సమానాయ స్వాహా (తర్వాత) 
అమితా శాపిధాన మసి, ఉత్తరాపో శనం సమర్పయామి. 
(ఆంటూ ఉద్దరిణతో పళ్లాంలో నీళ్ళు వదలాలి. ) 
ళయామి - ॥ 


క్షా 
క - ॥ 


తాంబూలం ; 
మనోన్మనాయ నమః. 
తాంబూలం సమర్పయామి. ( అక్షతలివ్వాలి. ) 
తాంబూలవర్వణ అనంతర మాచమనీయం సమర్పయామి. (నీళ్ళు ఇవ్వాలి.) 
297 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


నీరాజనం 
(కర్ఫూరం వెలిగించి హారతి ఇస్తూ-) 
అఘోరేభ్యో ౬థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 
సర్వేభ్య స్పర్వశర్వేభ్యో నమ స్తే అస్తు రుద్రరూపేభ్యః. 
మంతపుష్పుం Q 


(తర్వాత పూలు పట్టుకుని) 
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, 
తన్నో రుద్రః ప్రచోదయాత్‌. 
పాదయోః సువర్ణ దివ్యమంత్రపుష్పుం సమర్పయామి. 
(అని పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి.) 


(ప్రదక్షిణ నమస్కారాః 
ఈశాన స్సర్వ విద్యానా బుశ్వర స్పర్వభూతానాం 
బ్రహ్మాధిపతిర్‌ బ్రహ్మణో ౬ధిపతిర్‌ బ్రహ్మా శివో మే అస్తు సదా శీ వోమ్‌. 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి. 
(ప్రదక్షిణం చేసి నమస్కారం చేయాలి.) 
(శ్రీమహాదేవాయ, సమస్తదేవతా పరివేష్టితాయ నమః. 
ఛత్రం ధారయామి, చామరేణ వీజయామి, 
అశ్వా నారోహయామి, గజా నారోహయామి, ఆందోళికా నారోహయామి, 
గీతం శ్రావయామి, వాద్యం శ్రావయామి, నృత్యం దర్శయామి. 
సమస్తవిధోపచారాన్‌ సమర్పయామి. 
ఈశ్వరార్పణం క 
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా (క్రియాదిషు 
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరమ్‌. 
ఓం నమో భగవతే, మహాదేవాయ సపరివారాయ. 
అనయా ధ్యానావాహనాది ( షోడశ) ఉపచారపూజయా భగవాన్‌, సర్వాత్మకః (శ్రీ 
మహాదేవః(సపరివారః) సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. 
సర్వం (శ్రీ, పరమేశ్వరార్హణ మస్తు. (అని నీళ్ళు పళ్లెంలో నిడిచిపెట్టాలి.) 
ఇతి శమ్‌. 


శ్రీ/శివార్చనమ్‌ 


శ్రీ శివాష్టోత్తర శతనామావళి. 


ఓం శివాయ నమః 

ఓం మహేశ్వరాయ నమః 
ఓం శంభవే నమః 

ఓం పినాకినే నమః 

ఓం శశిశేఖరాయ నమః 
ఓం వామదేవాయ నమః 
ఓం విరూపాక్షాయ నమః 
ఓం కపర్దినే నమః 

ఓం నీలలోహితాయ నమః 
ఓం శంకరాయ నమః 

ఓం శూలపాణయే నమః 
ఓం ఖట్వాంగినే నమః 

ఓం విష్ణువల్లభాయ నమః 
ఓం శిపివిస్టైయ నమః 

ఓం అంబికానాాయ నమః 
ఓం ళం కంఠాయ నమః 
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం భవాయ నమః 

ఓం శర్వాయ నమః 

ఓం (త్రిలోకేశాయ నమః 
ఓం శితికంతాయ్మ నమః 
ఓం శివాప్రియాయ నమః 
ఓం ఉగ్రాయ ననుః 

ఓం కపాలనే నమః 

ఓం కామారయే నమః 
ఓం అంధకాసురసూదనాయ నమ 
ఓం గంగాధరారో నమః 


ఓం లలాటాక్షాయ నమః 

ఓం కాలకాలాయ నమః 

ఓం కృపానిధయే నమః 30 
ఓం భీమాయ నమః 

ఓం పరశుహస్తాయ నమః 

ఓం మృగపాణయే నమః 

ఓం జటాధరాయ నమః 

ఓం కైలాసవాసినే నమః 

ఓం కవచినే నమః 


10ఓం కఠోరాయ నమః 


ఓం (త్రిపురాంతకాయ నమః 

ఓం వృషాంకాయ నమః 

ఓం వృషభారూఢాయ నమః 40 
ఓం భస్మోద్దూళితవి గ్రహీయ నమః 

ఓం సామప్రియాయ నమః 

ఓం స్వరమయాయ నమః 

ఓం త్రయీమూర్తయే నమః 

ఓం అనీశ్వరాయ నమః 

ఓం సర్వజ్ఞాయ నమః 


20ఓం పరమాత్మనే నమః 


ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః 
ఓం హవిషే నమః 

ఓం యజమయాయ నమః 50 
ఓం సోమాయ నమః 

ఓం పంచవ(క్రాయ నమః 

ఓం సదాశివాయ నమః 

ఓం విశ్వేశ్వరాయ నమః 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శ్రీ/శివాష్ట్రోత్తరశతనామావళి 


ఓం వీరభద్రాయ నమః 

ఓం గణనాథాయ నమః 

ఓం ప్రజాపతయే నమః 

ఓం హిరళ్యారేతసే నమః 

ఓం దుద్రర్దాయ నమః 

ఓం గిరీశాయ నమః 

ఓం గిరిశాయ నమః 

ఓం అనఘాయ నమః 

ఓం భుజంగభూషణాయ నమః 
ఓం భర్గాయ నమః 

ఓం గిరిధన్వనే నమః 

ఓం గిరిపియాయ నమః 
ఓం కృత్తివాససే నమః 

ఓం పురారాతయే నమః 

ఓం భగవతే నమః 

ఓం 'ప్రమథాధిపాయ నమః 
ఓం మృత్యుంజయాయ నమః 
ఓం సూత్మతనవే నమః 

ఓం జగద్వ్యాపినే నమః 

ఓం జగద్గురవే నమః 

ఓం వ్యోమకేశాయ నమః 
ఓం మహాసేనజనకాయ నమః 
ఓం చారువిక్రమాయ నమః 
ఓం రుదాయ నమః 

ఓం భూతపతయే నమః 

ఓం స్థాణవే నమః 

ఓం అహిర్చుధ్చ్యాయ నమః 


ఓం దిగంబరాయ నమః 
ఓం అష్టమూర్తయే నమః 
ఓం. అనేకాత్మనే నమః 
ఓం సాత్త్వికాయ నమః 
ఓం శుద్రవిగ్రహాయ నమః 
60ఓం శాశ్వతాయ నమః 
ఓం ఖండపరశవే నమః 
ఓం అజాయ నమః 
ఓం పాశవిమోచకాయ నమః 
ఓం మృడాయ నమః 
ఓం పశుపతయే నమః 
ఓం దేవాయ నమః 
ఓం మహాదేవాయ నమః 
ఓం అవ్యయాయ నమః 
ఓం హరయే నమః 
700 పూషదంతభిదే నమః 
ఓం అవ్య(గాయ నమః 
ఓం దక్షాధ్వరహరాయ నమః 
ఓం హరాయ నమః 
ఓం భగనేత్రభిదే నమః 
ఓం అవ్యక్తాయ నమః 
ఓం సహస్రాక్షాయ నమః 
ఓం సహగస్రపాదే నమః 
ఓం అపవర్గప్రదాయ నమః 
ఓం అనంతాయ నమః 
80ఓం తారకాయ నమః 
ఓం పరమేశ్వరాయ నమః 


ఓం శివాష్టోత్తర శతనామావళిః సమాప్తా. 


90 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శ్రీశివసహ ప్రవామావలి 


శ్రీ శివసహ(స నామావళి. 


ఓం (శ్రీ గురవే నమః 

ఓం (శ్రీగణపతయే నమః 
ఓం (శ్రీశివాయ నమః 
ఓం ప్రరాయ నమః 

ఓం స్టాణవే నమః 

ఓం ప్రభవే నమః 

ఓం భీమాయ నమః 

ఓం (ప్రవరాయ నమః 
ఓం వరదాయ నమః 

ఓం వరాయ నమః 

ఓం సర్వాత్మనే నమః 

ఓం సర్వవిఖ్యాతాయ నమః 
ఓం సర్వస్మై నమః 

ఓం సర్వకరాయ నమః 
ఓం భవాయ నమః 

ఓం జటినే నమః 

ఓం చర్మిణే నమః 

ఓం శిఖండినే నమః 

ఓం సర్వాంగాయ నమః 
ఓం సర్వభావనాయ నమః 
ఓం హరాయ నమః 

ఓం హలరలిణాక్షాయ నమః 


ఓం సర్వభూతహరాయ నమః 


ఓం (ప్రభవే నమః 

ఓం (ప్రవృత్తయే నమః 

ఓం నివృత్తయే నమః 

ఓం నియతాయ నమః 


20 


ఓం శాశ్వతాయ నమః 
ఓం (ధువాయ నమః 
ఓం శ్మశానవాసినే నమః 30 


'ఓం భగవతే నమః 


ఓం ఖచరాయ నమః 

ఓం గోచరాయ నమః 

ఓం అవ్షనాయ నమః 

ఓం అభివాద్యాయ నమః 

ఓం మహాకర్మణో నమః 

ఓం తపస్వినే!:నమః 

ఓం భూతభావనాయ నమః 

ఓం ఉన్మత్తవేషప్రచ్చన్నాయ నమః 
ఓం సర్వలోకప్రజాపతయే నమః 40 
ఓం మహారూపాయ నమః 

ఓం మహాకాయాయ నమః 

ఓం వృషరూపాయ నమః 

ఓం మహాయశసే నమః 

ఓం మహాత్మనే నమః 

ఓం సర్వభూతాత్మనే నమః 

ఓం విశ్వరూపాయ నమః 

ఓం మహాహనవే నమః 

ఓం లోకపాలాంతర్లితాత్మనే నమః 
ఓం 'ప్రసాదాయ నమః 50 
ఓం నీలలోహితాయ నమః 

ఓం పవిత్రాయ నమః 

ఓం మహతే నమః 

ఓం నియమాయ నమః 


Ly CNTR 


(శ్రీ/శివార్చనమ్‌ 


ఓం నియమా(శ్రితాయ నమః 

ఓం సర్వకర్మణే నమః 

ఓం స్వయంభూతాయ నమః 

ఓం ఆదయే (నమః) 

(ఓం) ఆదికరాయ ననుః 

ఓం నిధయే నమః 

ఓం సహస్రాక్షాయ నమః 60 
ఓం విశాలాక్షాయ నమః 

ఓం సోమాయ నమః 

ఓం నతక్షత్రసాధకాయ నమః 

ఓం చంద్రాయ నమః 

ఓం సూర్యాయ నమః: 

ఓం శనయే నమః 

ఓం కేతవే నమః 

ఓం గ్రహాయ నమః 

ఓం గ్రహపతయే నమః 

ఓం వరాయ నమః 19 
ఓం ఆద్యంతలయక గ్రే నమః 

ఓం మృగబాణార్పణాయ నమః 
ఓం అనఘాయ నమః 

ఓం మహాతపసే నమః 

ఓం ఘోరతపసే నమః 

ఓం అదీనాయ నమః 

ఓం దీనసాధకాయ నమః 

ఓం సంవత్సరకరాయ నమః 

ఓం మంత్రాయ నమః 

ఓం (ప్రమాణాయ నమః 80 
ఓం పరమాయ నమః 

ఓం తపసే నమః 


ఓం యోజ్యాయ నమః 
ఓం మహాబీజాయ నమః 
ఓం మహారేతసే నమః 
ఓం మహాబలాయ నమః 
ఓం సువర్గరేతసే నమః 
ఓం సర్వజ్ఞాయ నమః 
ఓం సుబీజాయ నమః 90 
ఓం బీజవాహనాయ నమః 
ఓం దశబాహవే నమః 
ఓం అనిమిషాయ నమః 
ఓం నీలకంఠాయ నమః 


ఓం ఉమాపతయ: నమః 


ఓం గణాయ నమః 100 


ఓం మంత్రవిదే నమః 

ఓం పరమాయ నమః 

ఓం మంత్రాయ నమః 

ఓం సర్వభావకరాయ నమః 

ఓం హరాయ నమః 

ఓం కమండలుధరాయ నమః 110 
ఓం ధన్వినే నమః 


నా హాయ్‌ హా 


(శీశివార్చనమ్‌ 


ఓం బాణహస్తాయ నమః 


ఓం కపాలవతే నమః 


ఓం శతఘ్మ్యుశనిఖడ్గినే నమః 


ఓం పట్టుసినే నమః 

ఓం ఆయుధినే నమః 
ఓం మహతే నమః 

ఓం (స్రువహస్తాయ నమః 
ఓం'సురూపాయ నమః 
ఓం తేజసే నమః 

ఓం తేజస్కరాయ నమః 
ఓం నిధయే నమః 

ఓం ఉట్ణీషిణే నమః 

ఓం సువక్రాయ నమః 
ఓం ఉదగ్రాయ నమః 
ఓం వినతాయ నమః 
ఓం దీర్ణాయ నమః 

ఓం హరికేశాయ నమః 
ఓం సుతీర్జాయ నమః 
ఓం కృష్ణాయ నమః 


ఓం సృగాలరూపాయ నమః 


ఓం సిద్దార్రాయ నమః 
ఓం ముండాయ నమః 


ఓం సర్వశుభంకరాయ నమః 


ఓం అజాయ నమః 


ఓం బహురూపాయ నమః 


ఓం గంగాధారిణే నమః 
ఓం కపర్దినే నమః 
ఓం ఊర్ద్వరేతసే నమః 


ఓం ఊర్హ లింగాయ నమః 


120 


130 


140 


(శ్రిశివసప హ(స్రనామావళి 
ఓం ఊర్ష్వ్యశాయినే నమః 

ఓం నభఃప్రలాయ నమః 

ఓం (త్రిజబాయ నమః 

ఓం చీరవాససే నమః 

ఓం రుద్రాయ నమః 

ఓం సేనాపతయే నమః 

ఓం విభవే నమః 

ఓం నక్తంచరాయ నమః 

ఓం అహశళ్ళరాయ నమః 

ఓం తిగ్మమన్యవే నమః 150 
ఓం సువర్శసాయ నమః 

ఓం గజఘ్నే నమః 

ఓం దైత్యఘ్నే నమః 

ఓం కాలాయ నమః 

ఓం లోకధాత్రే నమః 

ఓం గుణాకరాయ నమః 

ఓం సింహశార్జూలరూపాయ నమః 
ఓం వ్యా(ఘచర్మాంబరావృతాయ నమః 
ఓం కాలయోగినే నమః 

ఓం మహానాథాయ నమః 160 
ఓం సర్వకామాయ నమః 

ఓం చతుష్పథాయ నమః 

ఓం నిశాచరాయ నమః 

ఓం (పీతచారిణే నమః 

ఓం భూతచారిణే నమః 

ఓం మహేశ్వరాయ నమః 

ఓం బహుభూతాయ నమః 

ఓం బహుధరాయ నమః 


ఓం స్వర్భానవే నమః 


(శ్రీ/శివార్చనమ్‌ 


ఓం అమితాయ నమః 

ఓం గతయే నమః 

ఓం నృత్యప్రియాయ నమః 
ఓం నిత్యనర్తాయ నమః 
ఓం నర్తకాయ నమః 

ఓం సర్వలాలసాయ నమః 
ఓం మహాఘోరతపశ్ళూరాయ నమః 
ఓం నిత్యాయ నమః 

ఓం అనీహాయ నమః 

ఓం నిరాలయాయ నమః 

ఓం సహ(స్రహస్తాయ నమః 
ఓం విజయాయ నమః 

ఓం వ్యవసాయాయ నమః 
ఓం అతం(ద్రితాయ నమః 
ఓం అమర్షణాయ నమః 

ఓం మర్షణాత్మనే నమః 

ఓం యజ్ఞఘ్నే నమః 

ఓం కామనాశకాయ నమః 

ఓం దక్షయాగాపహారిణే నమః 
ఓం సుసహాయ నమః 


*ఓం మధ్యమాయ నమః 190 


ఓం తేజోపహారిణే నమః 
ఓం బలఘ్నే నమః 

ఓం ముదితాయ నమః 

ఓం అర్జాయ నమః 

ఓం అజితాయ నమః 

ఓం వరాయ నమః 

ఓం గంభీరఘోాషాయ నమః 
ఓం గంభీరాయ నమః 


170 ఓం గంభీరబలవాహనాయ నమః 


ఓం న్యగ్రోధరూపాయ నమః 200 
ఓం న్యగగ్రో ధవృక్షక్షర్ణస్తితయే నమః 

ఓం విభవే నమః 

ఓం సుత్మీక్షదశనాయ నమః 

ఓం మహాకాయాయ నమః 

ఓం మహాననాయ నమః 

ఓం విష్వక్సేనాయ నమః 

ఓం హరయే నమః 

ఓం యజ్ఞాయ నమః 


180 ఓం సంయుగాపీడవాహనాయ నమః 


ఓం త్మీక్షృతాపాయ నమః 

ఓం హర్యశ్వాయ నమః 

ఓం సహాయాయ నమః 

ఓం కర్మకాలవిదే నమః 

ఓం విష్ణుప్రసాదితాయ నమః 
ఓం యజ్ఞాయ నమః 
ఓంసము(ద్రబడబాముఖాయ నమః 
ఓంహుతాశనసహాయాయ నమః 
ఓం ప్రశాంతాత్మనే నమః 

ఓం హుతాశనాయ నము? 

ఓం ఉగ్రతేజసే నమః 

ఓం మహాతేజసి నమః 

ఓం జన్యాయ నమః 

ఓం విజయకాలవిదే నమః 

ఓం జ్యోతిషా మయనాయ నమః 
ఓం సంసిద్దయే నమః 

ఓం సర్వవిగ్రహాయ నమః 

ఓం శిఖినే (నమః) 

(ఓం) ముండినే నమః 


210 


220. 


(G04) 


(శ్రీశివార్భనమ్‌ 


(శ్రీశివసహ(స్రనామావళి 


ఓం జటినే నమః 

ఓం జ్వాలినే నమః 

ఓం మూర్తిజయ నమః 

ఓం మూర్తగాయ నమః 

ఓం బలినే నమః 

ఓం వైష్ణవినే నమః 

ఓం ప్రజవినే నమః 

ఓం తాళినే నమః 

ఓం కేలీకాలత్రికంటకాయ నమః 
ఓం నక్షత్రవిగ్రహమతయే నమః 
ఓం గుణబుద్దయే నమః 

ఓం లయాయ నమః 

ఓం ఆగమాయ నమః 

ఓం ప్రజాపతయే నమః 

ఓం విశ్వబాహవే నమః 

ఓం విభాగాయ నమః 

ఓం సర్వతోముఖాయ నమః 
ఓం విమోచనాయ నమః 

ఓం సుసరణాయ నమః 

ఓం హిరణ్యకవచోద్భవాయ నమః 
ఓం మేఘజాయ నమః 

ఓం బలచారిణే నమః 

ఓం మహీచారిణో నమః 

ఓం స్తుతాయ నమః 

ఓం సర్వతూర్యవినోదినే నమః 
ఓం సర్వవాద్యపరి(గ్రహాయ నమః 
ఓం వ్యాళరూపాయ నమః 

ఓం గుహావాసినే నమః 

ఓం గుహాయ నమః 


230 


240 


250 


ఓం మాలినే నమః 

ఓం తరంగవిదే (నమః) 

(ఓం) (త్రిదశాయ నమః 

ఓం కాలద్భృశే నమః 

ఓం సర్వకర్మబంధవిమోచనాయ నమః 
ఓం అసురేంద్రాణాం బంధనాయ నమః 
ఓం యుధి శత్రువినాశనాయ నమః 
ఓం సాంఖ్యప్రదాయ నమః 

ఓం దుర్వాససే నమః 

ఓం సర్వసాధునిషేివితాయ నమః 

ఓం 'ప్రస్కందనాయ నమః 
ఓం విభాగజ్ఞాయ నమః 
ఓం అతుల్యాయ నమః 
ఓం యజ్ఞభాగవిదే నమః 
ఓం సర్వవాసాయ నమః 
ఓం సర్వచారిణే నమః 

ఓం దుర్వాససే నమః 

ఓం వాసవాయ నమః 

ఓం అమరాయ నమః 
ఓం హైమాయ నమః 

ఓం హేమకరాయ నమః 
ఓం యజ్ఞాయ నమః 

ఓం సర్వధారిణే నమః 

ఓం ధరోత్తమాయ నమః 
ఓం లోహితాక్షాయ నమః 
ఓం మహాకాయ నమః 
ఓం విజయాక్షాయ నమః 
ఓర విశారదాయ నమః 


ఓం సంగ్రహనిగ్రహకర్రే నమః 


270 


280 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శ్రీశివసహ(స్రనామావళి 


ఓం సర్పచీరనివాసనాయ నమః 
ఓం అముఖ్యాయ నమః 

ఓం ముఖ్యాయ నమః 

ఓం దేహాయ నమః 

ఓం కాహళయే నమః 

ఓం సర్వకామదాయ నమః 
ఓం సర్వకాల (ప్రసాదాయ నమః 
ఓం సుబలాయ నమః 

ఓం బలరూపధృతే నమః 

ఓం సర్వకామ(ప్రదాయ నమః 
ఓం సర్వదాయ నమః 

ఓం సర్వతోముఖాయ నమః 
ఓం ఆకాశనిర్విరూపాయ నమః 
ఓం విపాతాయ (నమః) 
(ఓం) అవశాయ నమః 

ఓం ఖగాయ నమః 

ఓం రౌద్రరూపాయ నమః 
ఓం అంశవే నమః 

ఓం ఆదిత్యాయ నమః 

ఓం బహురశ్మయే నమః 

ఓం సువర్భస్వినే నమః 

ఓం వసువేగాయ నమః 

ఓం మహావేగాయ నమః 

ఓం మనోవేగాయ నమః 

ఓం నిశాచరాయ నమః 

ఓం సర్వవాసినే నమః 

ఓం (శ్రియావాసినే నమః 

ఓం ఉపదేశకరాయ నమః 

ఓం ఆకరాయ నమః 


290 


300 


310 


ఓం మునయే నమః 

ఓం ఆత్మనే నమః 

ఓం నిరాలోకాయ నమః 
ఓం సరిభగ్నాయ నమః 
ఓం సహ(స్రదాయ నమః 
ఓం (పీక్షాయ నమః 
ఓం ప్లక్షరూపాయ నమః 
ఓం అతిదీప్తాయ నమః 
ఓం విశాంపతయే నమః 
ఓం ఉన్మాదాయ నమః 
ఓం మదనాయ నమః 
ఓం కామాయ నమః 
ఓం అశ్వత్చాయ నమః 
ఓం అర్టకరాయ నమః 
ఓం యశ్‌ నమః 

ఓం వామదేవాయ నమః 
ఓం వామాయ నమః 
ఓం ప్రాగ్రక్షిణోదజ్ముఖాయ నమః 330 
ఓం సిద్దియోగినే నమః 

ఓం మహర్షయే నమః 

ఓం సిద్దార్జాయ నమః 

ఓం సిద్దసాధకాయ నమః 
ఓం భిక్షవే (నమః) 

(ఓం) భికురూపాయ నమః 
ఓం విపణాయ నమః 

ఓం మృదవే నమః 

ఓం అవ్యయాయ నమః 
ఓం మహాసేనాయ నమః 
ఓం విశాఖాయ నమః 


320 


340 


శ్రీశివార్చనమ్‌ 


1 క్రీశివసహ[సనామావలళి 


ఓం షష్లిభాగాయ నమః 

ఓం గవాంపతయే నమః 

ఓం వజ్రజిహ్వాయ నమః 
ఓం విస్రంభాయ నమః 

ఓం చమూస్తంభనాయ నమః 
ఓం వృత్తావృత్తకరాయ నమః 
ఓం తాలాయ నమః 

ఓం మధవే నమః 

ఓం మధుకలోచనాయ నమః 
ఓం వాచస్పత్యాయ నమః 
ఓం వాజసనాయ నమః 

ఓం నిత్యమా(శ్రితపూజితాయ నమః 
ఓం (బ్రహ్మచారిణే నమః 
ఓం లోకచారిణే నమః 
ఓం సర్వచారిణే నమః 

ఓం విచారవిదే నమః 

ఓం ఈశానాయ నమః 
ఓం ఈశ్వరాయ నమః 
ఓం కాలాయ నమః 

ఓం నిశాచారిణీ నమః 
ఓం పినాకభ్బతే నమః 

ఓం నిమిత్తస్థాయ (నమః) 
(ఓం) నిమిత్తాయ నమః 
ఓం నందయే నమః 

ఓం నందికరాయ నమః 
ఓం హరయే నమః 

ఓం నందీశ్వరాయ నమః 
ఓం నందనాయ నమః 
ఓం నందివర్రనాయ నమః 


350 


360 


ఓం 
ఓం గొాతమాయ నమః 


ఓం భగహారిణే నమః 

ఓం నిహంత్రీ నమః 

ఓం కాలాయ నమః 

ఓం (బహ్మపితామహాయ నమః 
ఓం చతుర్ముఖాయ నమః 
ఓం మహాలింగాయ నమః 

ఓం చారులింగాయ నమః 
లింగాధ్యక్షాయ నమః 
సురాధ్యక్షాయ నమః 
యోగాధ్య్వక్షాయ నమః 
యుగావహాయ నమః 
బీజాధ్యశ్షాయ నమః 
బీజక(ర్రే నమః 
అధ్యాత్మానుగతాయ నమః 
బలాయ నమః 
ఇతిహాసాయ నమః 
సంకల్పాయ నమః 


370 


fe 
0 0౦ 


380 


నిశాకరాయ నమః 
ఓం దంభాయ నమః 
ఓం అదంభాయ నమః 
ఓం వైదంభాయ నమః 
ఓం వశ్యాయ నమః 
వశకరాయ నమః 
కలయే నమః 
లోకక(ర్రే నమః 
పశుపతయే నమః 
మహాకరర్రే నమః 
అనౌషధాయ నమః 


ఓం 


390 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శ్రీీశివసహ(స్రనామావళి 


“rc బనానా నానా బార నా కానా కాదా నా రకా నారా బనానా దా కానాల కానా నాననా నానా లాలన నలుని నానా దానా కానా నానా నానా నాకాక 


ఓం అక్షరాయ నమః 

ఓం పరమాయ నమః 

ఓం (బహ్మణే.నమః 

ఓం బలవతే నమః 

ఓం శక్తాయ నమః 

ఓం నీతయే నమః 

ఓం అనీతయే నమః 

ఓం శుద్దాత్మనే నమః 

ఓం శుద్దాయ నమః 

ఓం మాన్యాయ నమః 

ఓం గతాగతాయ నమః 

ఓం బహు(ప్రసాదాయ నమః 
ఓం సుస్వప్నాయ నమః 

ఓం దర్శణాయ నమః 

ఓం అమిత్రజితే నమః 

ఓం వేదకారాయ నమః 

ఓం మం(త్రకారాయ నమః 
ఓం విదుషే నమః 

ఓం సమరమద్దనాయ నమః 
ఓం మహామేఘనివాసినే నమః 
ఓం మహాఘోరాయ నమః 
ఓం వశీకరాయ నమః 

ఓం అగ్నిజ్వాలాయ నమః 
ఓం మహాజ్వాలాయ నమః 
ఓం అతిధూ మాయ నమః 
ఓం హుతాయ నమః 

ఓం హవిషే నమః 

ఓం వృషభాయ నమః 

ఓం శంకరాయ నమః 


400 


410 


420 


ఓం నిత్యవర్ఫస్వినే నమః 
ఓం ధూమకేతనాయ నమః 
ఓం నీలాయ నమః 

ఓం అంగలుబ్దాయ నమః 
ఓం శోభనాయ నమః 

ఓం నిరవగ్రహాయ నమః 
ఓం స్వస్తిదాయ నమః 

ఓం స్వస్తిభావాయ (నమః) 
(ఓం) భాగినే నమః 

ఓం భాగకరాయ నమః 

ఓం అలఘవే నమః 

ఓం ఉత్సంగాయ నమః 
ఓం మహాంగాయ నమః 
ఓం మహాగర్భపరాయణాయ నమః 
ఓం కృష్ణవర్ణాయ నమః 440 
ఓం సువర్ణాయ నమః 

ఓం సర్వదేహినా మింద్రియాయ నమః 
ఓం మహాపాదాయ నమః 
ఓం మహాహస్తాయ నమః 
ఓం మహాకాయాయ నమః 
ఓం మహాయశిసే నమః 
ఓం మహామూర్ష్నే నమః 
ఓం మహామాత్రాయ నమః 
ఓం మహానేత్రాయ నమః 
ఓం నిశాలయాయ నమః 
ఓం 'మహాంతకాయ నమః 
ఓం మహాకర్ణాయ నమః 
ఓం మహోష్టాయ నమః 
ఓం మహాహనవే నమః 


430 


450 


(శ్రీశివార్చనమ్‌ 


(శ్రీశివసపొ(సనామౌవళి 


ఓం మహానాసాయ నమః 
ఓం మహాకంబవే నమః 
ఓం మహా(గీవాయ నమః 
ఓం శ్మశానభాజే నమః 

ఓం మహావక్షసే నమః 

ఓం మహోరస్కాయ నమః 
ఓం అంతరాత్మనే నమః 
ఓం మృగాలయాయ నమః 
ఓం లంబనాయ నమః 

ఓం లంబితోష్టాయ నమః 
ఓం మహామాయాయ నమః 
ఓం పయోనిధయే నమః 
ఓం మహాదంతాయ నమః 
ఓం మహాదం(్రాయ నమః 
ఓం మహాజిహ్వాయ నమః 
ఓం మహాముఖాయ నమః 
ఓం మహానఖాయ నమః 
ఓం మహోరోమ్లే నమః 
ఓం మహాకేశాయ నమః 
ఓం మహాజటాయ నమః 
ఓం (ప్రసన్నాయ నమః 

ఓం (ప్రసాదాయ నమః 

ఓం (పత్యయాయ నమః 
ఓం గిరిసాధనాయ నమః 
ఓం స్నేహనాయ నమః 

ఓం ఆస్నేహనాయ నమః 
ఓం అజితాయ నమః 

ఓం మహామునయే నమః 
ఓం వృకాకారాయ నమః 


460 


470 


480 


ఓం వృక్షకేతవే నమః 

ఓం అనలాయ నమః 
ఊం-వాయువాహనాయ నమః 
ఓం గండలినే నమః 

ఓం మేరుధామ్నే నమః 

ఓం దేవాధిపతయే నమః 
ఓం అధర్వశీర్దాయ నమః 
ఓం సామాన్యాయ నమః 

ఓం బుక్సహస్రామితేక్షణాయ నమః 
ఓం యజుఃపాదభుజాయ నమః 
ఓం గుహ్యాయ నమః 

ఓం (ప్రకాశాయ నమః 

ఓం జంగమాయ నమః 

ఓం అమోఘార్థాయ నమః 
ఓం (ప్రసాదాయ నమః 

ఓం అభిగమ్యాయ నమః 

ఓం సుదర్శనాయ నమః 

ఓం ఉపకారాయ నమః 

ఓం సర్వస్మై (నమః) 

(ఓం) కనకాయ నమ. 

ఓం (పియాయ నమః 

ఓం కాంచనచ్చవయే నమః 

ఓం నాభయే నమః 

ఓం నందికరాయ నమః 

ఓం భావాయ నమః 

ఓం పుష్క్కరాయ నమః 

ఓం స్టపతయే నమః 

ఓం ప్టిరాయ నమః 

ఓం ద్వాదశాయ నమః 


490 


500 


510 


(శ్రీ/శివార్భనమ్‌ 


(శ్రీశివసహ(స్రనామావళి 


ఓం త్రాసనాయ నమః 

ఓం ఆద్యాయ నమః 

ఓం యజ్ఞాయ నమః 

ఓం యజ్ఞసమాహితాయ నమః 
ఓం నక్తాయ నమః 

ఓం కలయే నమః 

ఓం కాలాయ నమః 

ఓం మకరాయ నమః 

ఓం కాలపూబితాయ నమః 
ఓం సగణాయ నమః 

ఓం గణకారాయ నమః 

ఓం భూతవాహనసారథయే నమః 
ఓం భస్మాశయాయ నమః 
ఓం భస్మగో (ప్రే నమః 

ఓం భస్మభూతాయ నమః 
ఓం తరవే (నమః) 

(ఓం) గణాయ నమః 

ఓం లోకపాలాయ నమః 

ఓం లోకాయ నమః 

ఓం మహాత్మనే నమః 

ఓం సర్వపూజితాయ నమః 
ఓం శుక్ణాయ నమః 

ఓం (త్రిశ్వక్షసంపన్నాయ నమః 
ఓం శుచయే నమః 

ఓం భూతనిషేవితాయ నమః 
ఓం ఆ(శ్రమస్థాయ నమః 

ఓం (క్రియావస్థాయ నమః 
ఓం విశ్వకర్మమతయే నమః 
ఓం పరాయ నమః 


నప యాయ డా ట్ర హహ 


520 


530 


ఓం విశాలశాఖాయ నమః 540 
ఓం తా(మోష్టాయ నమః 
ఓం అంబుజాలాయ నమః 
ఓం సునిశ్చలాయ నమః 
ఓం కపిలాయ నమః 

ఓం కపీశాయ నమః 

ఓం శుక్ణాయ నమః 

ఓం ఆయుషే నమః 

ఓం పరస్మై నమః 

ఓం అపరాయ నమః 

ఓం గంధర్తాయ నమః 

ఓం అదితయే నమః 

ఓం తార్‌శ్యాయ నమః 

ఓం సువిజ్ఞేయాయ నమః 
ఓం సుశారదాయ నమః 
ఓం పరశ్వథాయుధాయ నమః 
ఓం దేవాయ నమః 

ఓం అనుకారిణే నమః 

ఓం సుబాంధవాయ నమః 
ఓం తుంబవీణాయ నమః 
ఓం మహాక్రోధాయ నమః 
ఓం ఊర్హ్వరేతసే నమః 

ఓం జలేశయాయ నమః 
ఓం ఉగ్రాయ నమః 

ఓం వంశకరాయ నమః 
ఓం వంశాయ నమః 

ఓం వంశనాదాయ నమః 


550 


560 


ఓం అనిందితాయ నమః 


ఓం సర్వాంగరూపాయ నమః 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శీ/శివసహ (స్రనామావళి 


మాయావినే నమః 
సుహృదే నమః 
అనిలాయ నమః 
అనలాయ నమః 
బంధనాయ నమః 
బంధక(గ్రే నమః 
సుబంధనవిమోచనాయ నమః 
యజ్ఞారయే నమః 
కామారయే నమః 
మహాదం(సాయ నమః 
మహాయుధాయ నమః 
బహుధానిందితాయ నమః 
సర్వశంకరాయ నమః 
ఓం చంద్రశేఖరాయ నమః 
ఓం అమరేశాయ నమః 
ఓం మహాదేవాయ నమః 
ఓం విశ్వదేవాయ నమః 
ఓం సురారిఘ్నే నమః 

ఓం అహిర్చుధ్చాయ నమః 
ఓం అనిలాభాయ నమః 
ఓం చేకితానాయ నమః 

ఓం హవిషే నమః. 

ఓం అజైకపాదే నమః 

ఓం కాపాలినే నమః 

ఓం (త్రిశంకవే నమః 

ఓం అబితాయ నమః 

ఓం శివాయ నమః 

ఓం ధన్వంతరయే నమః 
ఓం ధూమకేతవే నమః 


570 


580 


590 


ఓం స్కందాయ నమః 
ఓం వై(శ్రవణాయ నమః 
ఓం ధాత్రే నమః 

ఓం శక్రాయ నమః 

ఓం విష్ణవే నమః 

ఓం మిత్రాయ నమః 

ఓం త్వ(ష్టే నమః 

Eo (థువాయ నమః 

ఓం ధరాయ నమః 

ఓం (ప్రభావాయ నమః 
ఓం సర్వగాయ నమః 

ఓం వాయవే నమః 

ఓం అర్యమ్లే నమః 

ఓం సవిత్రే నమః 

ఓం రవయే నమః 

ఓం ఉషంగవే నమః 

ఓం విధాత్రే నమః 

ఓం మాంధాత్రే నమః 
ఓం భూతభావనాయ నమః 
ఓం విభవే నమః 

ఓం వర్ణవిభావినే నమః 
ఓం సర్వకామగుణావహాయ నమః 
ఓం పద్మనాభాయ నమః 
ఓం మహాగర్భాయ నమః 
ఓం చంద్రవక్రాయ నమః 
ఓం అనిలాయ నమః 
ఓం అనలాయ నమః 
ఓం బలవతే నమః 

ఓం ఉపశాంతయే నమః 


600 


610 


620 


పారా క meee 


(శ్రీ/శివార్భవమ్‌ 


(శ్రీశివసహ(స్రనామావళి 


ఓం పురాణాయ నమః 

ఓం పుణ్యచంచురిణే నమః 
ఓం కురుకర్రే నమః 

ఓం కురువాసినే నమః 

'ఓం కురుభూతాయ నమః 
ఓం గుణాషధాయ నమః 
ఓం సర్వాశయాయ నమః 
ఓం గర్భచారిణో నమః 

ఓం సర్వేషాం ప్రాణినాం పతయే నమః 
ఓం దేవదేవాయ నమః 

ఓం సుఖాసక్తాయ నమః 

ఓం సదసత్సర్వరత్నవిదే నమః 

ఓం కైలాసగిరివాసినే నమః 639 
ఓం హిమవర్గిరిసం(శ్రయాయ నమః 
ఓం కూలహరిణే నమః 
ఓం కూలకర్రే నమః 

ఓఠి బహువిద్యాయ నమః 
ఓం బహు(ప్రదాయ నమః 
ఓం వణిజాయ నమః 

ఓం వర్దకినే నమః 

ఓం వృకాయ నమః 

ఓం వకుళాయ నమః 

ఓం చందనచ్చదాయ నమః 
ఓం సార[గీవాయ నమః 
ఓం మహాజ[త్రవే నమః 
ఓం అలోలాయ నమః 

ఓం మహౌషధాయ నమః 
ఓం సిద్దార్ణాయ నమః 

ఓం ఛందోవ్యాకరణ్‌త్తరాయ నమః 


650 


ఓం సింహనాదాయ నమః 
ఓం సింహదంాయ నమః 
ఓం కేతుమాలినే నమః 


630 ఓం సింహగాయ నమః 


ఓం సింహవాహనాయ' నమః 660 
ఓం ప్రభావాత్మనే నమః 

ఓం జగత్కాలాయ నమః 
ఓం కాలాయ నమః 

ఓం లోకహితాయ నమః 
ఓం తరవే నమః 

ఓం సారంగాయ నమః 

ఓం నవచక్రాంగాయ నమః 
ఓం కేతుమాలినే నమః 

ఓం సభావనాయ నమః 

ఓం భూతాలయాయ నమః 
ఓం భూతపతయే నమః 
ఓం అహోరాత్రాయ నమః 
ఓం అనిందితాయ నమః 
ఓం వద్దితాయ నమః 

Ao సర్వభూతానాం నిలయాయ నమః 
ఓం విభవే నమః 

ఓం భవాయ నమః 

ఓం అమోఘాయ నమః 
ఓం సంయుతాయ నమః 
ఓం అశ్వాయ నమః 

ఓం భోజనాయ నమః 

ఓం ప్రాణధారణాయ నమః 
ఓం ధృతిమతే నమః 

ఓం మతిమతే నమః 


670 


680 


————————————— 1D) 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/శివసహ(స్రనామావళి 
ఓం దక్షాయ నమః ఓం సర్వసుగంధసుఖావహాయ నమః 
ఓం సత్మృతాయ నమః ఓం తోరణాయ నమః 

ఓం యుగాధిపాయ నమః ఓం తారణాయ నమః 

ఓం గోపాలినే నమః ఓం వాతాయ నమః 

ఓం గోపతయే నమః ఓం పరధీపతిఖేచరాయ నమః 

ఓం గ్రామాయ నమః 690 ' ఓం సంయోగాయ నమః 

ఓం గోచర్మవసనాయ నమః ఓం వర్హనాయ నమః 720 
ఓం హరయే నమః ఓం వృద్దాయ నమః 

ఓం హిరణ్యబాహవే నమః ఓం అతివృద్దాయ నమః 

ఓం గుహాపాలాయ నమః ఓం గుణాధికాయ నమః 

ఓం |(ప్రవేశకాయ నమః ఓం నిత్యాయ నమః 

ఓం (ప్రకృష్ణారయే నమః ఓం ఆత్మనే,నమః 

ఓం మహాహర్హాయ నమః ఓం సహాయాయ నమః 

ఓం బితకామాయ నమః ఓం దేవాసురపతయే నమః 

ఓం జితేంద్రియాయ నమః ఓం పతయే నమః 

ఓం గాంధారాయ నమః 700 ఓం యుకాయ నమః 

ఓం సువాసాయ నమః ఓం యుక్తబాహవే నమః 730 
ఓం తపస్సుక్తాయ నమః ఓం దేవాయ నమః 

ఓం రతయే నమః ఓం దివిసుపర్వణాయ నమః 

ఓం నరాయ నమః ఓం ఆషాఢాయ నమః 

ఓం మహాగీతాయ నమః ఓం సుషాఢాయ నమః 

ఓం మహానత్యాయి నమః ఓం ('భువాయ నమః 

ఓం అప్పరోగణసేవితాయ నమః ఓం హరిణాయ నమః 

ఓం మహోకేతవే నమః ఓం హరాయ నమః 

ఓం మహాధాతవే నమః ఓం వపుషే నమః 

ఓం నైకసానుచరాయ నమః 710 ఓం ఆవర్తమానవపుషే నమః 

ఓం చలాయ నమః ఓం వసుగ్రేష్ణోాయ నమః 740 
ఓం ఆవేదనీయాయ నమః ఓం మహా(ప్రదాయ నమః 

ఓం ఆవేశాయ నమః ఓం శిరోహారిణే నమః 


తతత 1 DP 


(శ్రీశివార్భనమ్‌ 


(శ్రీశివసహ సనామావళి 


ఓం విమర్శాయ నమః 

ఓం సర్వలక్షణలక్షితాయ నమః 
ఓం అతాయ నమః 

ఓం రథయోగినే నమః 

ఓం సర్వయోగినే నమః 

ఓం మహాబలాయ నమః 

ఓం సమామ్నాయాయ నమః 
ఓం అసమామ్నాయాయ నమః 
ఓం తీర్ణదేవాయ నమః 

ఓం మహారథాయ నమః 

ఓం నిర్ట్జీవాయ నమః 

ఓం జీవనాయ నమః 

ఓం మంత్రాయ నమః 

ఓం శుభాకతాయ నమః 

ఓం బహుకర్కశాయ నమః 
ఓం రత్న(ప్రభూతాయ నమః 
ఓం రక్తాంగాయ నమః 

ఓం మహార్హవనిపానవిదే నమః 
ఓం మూలాయ నమః 

ఓం విశాలాయ నమః 

ఓం అమృతాయ నమః 

ఓం వ్యక్తావ్యక్తాయ నమః 

ఓం తపోనిధయే నమః 

ఓం ఆరోహణాయ నమః 


ఓం అధిరోహణాయ నమః 
ఓం శీలధారిణే నమః 

ఓం మహాయశసే నమః 
ఓం సేనాకల్సాయ నమః 
ఓం మహాకల్పాయ నమః 


745 


755 


760 


770 


ఓం యోగాయ నమః 

ఓం యోగకరాయ నమః 
ఓం హరయే నమః 

ఓం యుగరూపాయ నమః 
ఓం మహారూపాయ నమః 
ఓం మహానాగహనాయ నమః 
ఓం వధాయ నమః 

ఓం న్యాయనిర్వహణాయ నమః 
ఓం పాదాయ నమః 

ఓం పండితాయ నమః 

ఓం అచలోపమాయ నమః 
ఓం బహుమాలాయ నమః 
ఓం మహామాలాయ': నమః 
ఓం శశిహరిసులోచనాయ నమః 
ఓం విస్తారాయ నమః 

ఓం లవణాయ నమః 

ఓం కూపాయ నమః 

ఓం (త్రియుగాయ నమః 
ఓం సఫలోదయాయ నమః 
ఓం (త్రినేత్రాయ నమః 

ఓం విషళ్ళాంగాయ నమః 
ఓం మణివిద్దాయ నమః 
ఓం జటాధరాయ నమః 
ఓం బిందవే నమః 

ఓం విసరాయ నమః 

ఓం సుముఖాయ నమః 
ఓం సర్వాయుధాయ నమః 
ఓం సహాయ నమః 

ఓం నివేదనాయ నమః 


780 


790 


800 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శ్రీశివసహ(స్రనామావళి 


ఓం సుఖాజాతాయ నమః 

ఓం సుగంధారాయ నమః 

ఓం మహాధనుషే నమః 

ఓం గంధపాలినే నమః 

ఓం భగవతే నమః 

ఓం సర్వకర్మణా ముత్చానాయ నమః 
ఓం మంథానాయ నమః 

ఓం బహుళాయ నమః 

ఓం వాయవే నమః 

ఓం సకలాయ నమః 

ఓం సర్వలోచనాయ నమః 
ఓం తలాయ నమః 

ఓం తాలాయ నమః 

ఓం కరస్టాలినే నమః 

ఓం ఊర్ల్షసంహననాయ నమః 
ఓం మహతే నమః 

ఓం ఛత్రాయ నమః 

ఓం సుచ్చత్రాయ నమః 

ఓం విఖ్యాతాయ నమః 

ఓం లోకాయ నమః 

ఓం సర్వా(శ్రయాయ నమః 
ఓం 'కమాయ 
ఓం ముండాయ నమః 
ఓం విరూపాయ నమః 
ఓం వికృతాయ నమః 
ఓం దండినే నమః 

ఓం కుండినే నమః 

ఓం వికుర్వణాయ నమః 
ఓం హర్యక్షాయ నమః 


810 


820 


భఖ... 


Mowe 


ఓం కకుభాయ నమః 830 
ఓం వజ్రిణే నమః 

ఓం శతజిహ్వాయ నమః 

ఓం సహగస్రపాదే నమః 

ఓం సహ(స్రమూర్హ్న నమః 

ఓం దేవేంద్రాయ నమః 

ఓం సర్వదేవమయాయ నమః 
ఓం గురవే నమః 

ఓం సహ(స్రబాహవే నమః 

ఓం సర్వాంగాయ నమః 

ఓం శరణ్యాయ నమః 

ఓం సర్వలోకకృతే నమః 

ఓం పవిత్రాయ నమః 

ఓం తత్రికకుదే నమః 

ఓం మంత్రాయ నమః 

ఓం కనిష్టాయ నమః 

ఓం కృష్ణపింగళాయ నమః 

ఓం బ్రహ్మదండవినిర్మాత్రే నమః 
ఓం శతఘ్నీపాశశక్తిమతే నమః 
ఓం పద్మగర్భాయ నమః 

ఓం మహాగర్భాయ నమః 

Re) (బహ్మగర్భాయ నమః 

ఓం జలోద్భవాయ నమః 

ఓం గభస్తయే నమః 

ఓం బ్రహ్మకృతే నమః 

ఓం బ్రహ్మణే నమః 

ఓం బ్రహ్మవిదే నమః 

ఓం బ్రాహ్మణాయ నమః 

ఓం గతయే నమః 


840 


850 


315 


(శ్రీ/శివార్చనమ్‌ 


ఓం అనంతరూపాయ నమః 
ఓం ఏకాత్మనే నమః 

ఓం తిగ్మతేజసే నమః 

ఓం స్వయంభువే నమః 

ఓం ఊర్ష్వగాత్మనే నమః 

ఓం పశుపతయే నమః 

ఓం వాతరంహసే నమః 

ఓం మనోజవాయ నమః 
ఓం చందనినే నమః 

ఓం పద్మనాళా గాయ నమః 
ఓం సురభ్యుత్తరణాయ నమః 
ఓం నరాయ నమః 


ఓం కర్ణికారమహా స్రగ్విణో నమః 


ఓం నీలమౌళయే నమః 
ఓం పినాకభృతే నమః 
ఓం ఉమాపతయే నమః 
ఓం ఉమాకాంతాయ నమః 
ఓం జాహ్నవీభృతే నమః 
ఓం ఉమాధవాయ నమః 
ఓం నరాయ నమః 

ఓం వరార్హాయ నమః 
ఓం వరదాయ నమః 
ఓం వరేణ్యాయ నమః 
ఓం సుమహాస్వనాయ నమః 
ఓం మహాప్రసాదాయ నమః 
ఓం దమనాయ నమః 
ఓం శత్రుఘ్నే నమః 
ఓం శ్వేతపింగళాయ నమః 
ఓం (పీతాత్మనే నమః 


860 


870 


880 


(కిశివసహగ(స్రనామావళి 


ఓం పరమాత్మనే నమః 

ఓం (ప్రయతాత్మనే నమః 

ఓం ప్రధానధృతే నమః 

ఓం సర్వపార్ష్వముఖాయ నమః 
ఓం (త్రకాయ నమః 

ఓం ధర్మసాధారణాయ నమః 
ఓం వరాయ నమః 

ఓం చరాచరాత్మనే నమః 

ఓం సూక్ష్మాత్మనే నమః 

ఓం అమృతాయ నమః 

ఓం గోవృషేశ్వరాయ నమః 

ఓం సాధ్యర్థయే నమః 

ఓం వసవే నమః 

ఓం ఆదిత్యాయ నమః 

ఓం వివస్వతే నమః 

ఓం సవిత్రే నమః 

ఓం అమృతాయ నమః 

ఓం వ్యాసాయ నమః 

ఓం సర్గాయ నమః 

ఓం సుసంక్షేపాయ నమః 

ఓం విస్తరాయ నమః 

ఓం పర్యాయాయ నమః 

ఓం నరాయ నమః 

ఓం బుతవే నమః 

ఓం సంవత్సరాయ నమః 

ఓం మాసాయ నమః 

ఓం పక్షాయ నమః 

ఓం సంఖ్యాసమాపనాయ నమః 
ఓం కళాకాష్థాలవమాత్రాయ నమః 


890 


900 


910 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శీ/శివసహ(సనామావళి 


ఓం ముహూర్తాహః క్షపాక్షణాయ నమః 


ఓం విశ్వవ్నేత్రాయ నమః 

ఓం ప్రజాబీజాయ నమః 

ఓం లింగాయ నమః 

ఓం ఆద్యాయ నమః 

ఓం సునిర్లమాయ నమః 

ఓం సదసద్వ్యక్తాయ నమః 

ఓం అవ్యక్తాయ నమః 

ఓం పిత్రే (నమః) 

(ఓం) మాత్రే నమః 

ఓం పితామహాయ నమః 

ఓం స్వర్గద్వారాయ నమః 

ఓం (ప్రజాద్వారాయ నమః 

ఓం మోక్షద్వారాయ నమః 

ఓం (త్రివిష్టపాయ నమః 

ఓం నిర్వాణాయ నమః 

ఓం హాదనాయ నమః 

ఓం బ్రహ్మలోకాయ నమః 

ఓం పరాగతయే నమః 

ఓం దేవాసురవినిర్మాత్రే నమః 
ఓం దేవాసురపరాయణాయ నమః 
ఓం దేవాసురగురవే నమః 

ఓం దేవాయ నమః 

ఓం దేవాసురనమస్కృతాయ నమః 
ఓం దేవాసురమహామాత్రాయ నమః 
ఓం దేవాసురగణా(శ్రయాయ నమః 
ఓం దేవాసురగణాధ్యశ్షాయ నమః 
ఓం దేవాసురగణాగగ్రణ్యే నమః 

ఓం దేవాదిదేవాయ నమః 


920 


930 


ఓం దేవర్షయే నమః 

ఓం దేవాసురవరప్రదాయ నమః 
ఓం దేవాసురేశ్వరాయ నమః 
ఓం విశ్శస్మై నమః 

ఓం దేవాసురమహేశ్వరాయ నమః 
ఓం సర్వదేవమయాయ నమః 
ఓం అచింత్యాయ నమః 

ఓం దేవతాత్మనే నమః 

ఓం ఆత్మసంభవాయ నమః 
ఓం ఉద్భిదే నమః 

ఓం (త్రివిక్రమాయ నమః 

ఓం వైద్యాయ నమః 

ఓం విరజాయ నమః 

ఓం నీరజాయ నమః 

ఓం అమరాయ నమః 

ఓం ఈడ్యాయ నమః 

ఓం హస్తీశ్వరాయ నమః 

ఓం వ్యాఘాయ నమః 

ఓం దేవసింహాయ నమః 

ఓం నరర్షభాయ నమః 

ఓం విబుధాయ నమః 

ఓం అ(గ్రవరాయ నమః 

ఓం సూక్ష్మ్మాయ నమః 

ఓం సర్వదేవాయ నమః 

ఓం తపోమయాయ నమః 
ఓం సుయుక్తాయ నమః 

ఓం శోభనాయ నమః 

ఓం వజ్రిణే నమః 

ఓం |ప్రాసానాం (ప్రభివాయ నమః 


950 


960 


970 


తతత (1D 


(శ్రీ/శివార్చనమ్‌ 


(శ్రీ/శివసహ(సనామావళి 


ఓం అవ్యయాయ నమః 
ఓం గుహాయ నమః 

ఓం కాంతాయ నమః 

ఓం నిజాయ నమః 

ఓం సర్గాయ నమః 

ఓం పవిత్రాయ నమః 

ఓం సర్వ్వపావనాయ నమః 
ఓం శృంగిణే నమః 

ఓం శృంగప్రియాయ నమః 
ఓం బ(భ్రవే నమః 

ఓం రాజరాజాయ నమః 
ఓం నిరామయాయ నమః 
ఓం అభిరామాయ నమః 
ఓం సురగణాయ నమః 
ఓం విరామాయ నమః 
ఓం సర్వ సాధనాయ నమః 
ఓం లలాటాకాయ నమః 
ఓం విశ్వదేవాయ నమః 
ఓం హరిణాయ నమః 


ఓం (బ్రహ్మవర్చసాయ నమః 

ఓం స్టావరాణాం పతయే నమః 

ఓం నియమేం(ద్రియవర్హనాయ నమః 

ఓం సిద్దారాయ నమః 

ఓం సిద్దభూతార్థాయ నమః 

ఓం అచింత్యాయ నమః 

ఓం సత్యవ్రతాయ నమః 

ఓం శుచయే నమః 

ఓం |(వ్రతాధిపాయ' నమః 1000 

ఓం పరస్మై నమః 

ఓం బ్రహ్మణ్సేనమః 

ఓం భక్తానుగ్రహకారకాయ నమః 

ఓం విముక్తాయ నమః 

ఓం ముక్తతేజసే నమః 

ఓం (శ్రీమతే నమః 

990 ఓం (శ్రీవరనాయ నమః 
ఓం జగతే నమః 1009 
ఓం (శ్రీసాంబసదాశివాయ నమః 


980" 


(శ్రీశివార్చనమ్‌ (శ్రీదక్షిణామూర్తి హృదయమ్‌ 


శ్రీశివార్చనమ్‌ - స్తుతి వైభవమ్‌ 
1. శ్రీదకిశామూర్తి హృదయమ్‌ 


అస్య (శ్రీమేధాదక్షిణామూర్తిహృదయస్తో త్రమహామంత్రస్య, 
(బ్రహ్మా బుషి, గాయత్రీ ఛందః, (శ్రీదక్షిణామూర్తి ర్లేవతా, 
శ్రీదక్షిణామూర్తి ప్రీత్యర్ణే జపే వినియోగః ॥ 
ఆ మిత్యాది కరహృదయాదిన్యాసః ॥ భూ ర్ఫ్భువ స్సువ రో మితి దిగ్బంధః ॥ 


ధ్యానమ్‌ :- భస్మవ్యాపాండురాంగ, శ్ళశిశకలధరో, జ్ఞానముద్రాక్షమాలా 
వీణా పుస్తె ర్విరాజ తృరకమలధరో, యోగపట్టాభిరామః, 
వ్యాఖ్యాపీరే నిషణ్గో, మునివరనికరై స్సేవ్యమానః, |ప్రసన్నః, 
సవ్యాళః, కృత్తివాసా, స్పృతత మవతు నో దక్షిణామూర్తి రీశః ॥ 
ల మితి పంచపూజా | సహ నా వవ త్వితి శాంతిః ॥ 
నారదముని (ర్రహ్మాణం ప్ర త్యాహ. 
మత్తాత, లోకేశ, నమస్కరోమి ధాతారం త్వా శిరసా 
మనసా వేత్సి (శ్రీ) దక్షిణామూర్తిహృదయం 
'శోతు మిచ్చామి త్వన్ముఖాంబుజాత్‌. 
సత్మృపయా వద బ్రహ్మన్‌. 
గురూపాసకస్య దేవో భాసకః, నా స్త్య్యన్యః, సత్యః. 
తస్మా ద్దదయం వదా మో త్యాహ (ప్రజాపతిః. 
మునే, ఇదం సంసృష్టం బు గ్యజు స్పా మాధర్వణోపనిష త్చూక్తం హృదయ 
మితి గాయంతే చతుష్షష్టి కళా విద్యాః. 
య ద్దదయం తవ వక్తేతి ధ్యాత్వా భక్త్యా శ్రద్రయా గురు మాదిపూరుషం 
గురు స్పంతుష్టో భవతి, హృదయం వక్తుం క్షమో భవ తీతి. 
ధ్యానా ద్విరరామ. అసౌ హృదయ మి త్యాహ. 
ఆకాశశరీరం బ్ర హ్మేతి జ్యోతి ర్హాయతే. అథ వాస్యాధ్యాత్మగోచరం భవతి 
అథ పిండాకృతిః, దక్షిణాభిముఖో, వటస్టితో, లీలార్ణం పురుషాకృతి రృజతే | 


స్వరూపాఖ్యో బోధయతి . 
(319) 


(శ్రీశివార్బనమ్‌ (కీదక్షిణామూర్తి హృదయమ్‌ 


అణో రణీయా నితి శ్రుత్యా గురుమూర్తిః స్మృతః. 

ప్రణవం (ప్రధమ, మన్య ద్వేదాః చత్వారో, విద్యా శృతుష్టష్టిః, 

జ్ఞానం, సత్యం, తప, శృమః, ధర్మో దమః, (శ్రద్దా, భక్తిః, ప్రజ్ఞా, మాయా, 

ఇత్యాదయో బహవో జాయంతే. అపరిచ్చేద్యమయః. 
అవయవేషు కిం భవతి ? అహం దక్షిణో, విష్ణు స్పవ్యభాగః, మధ్యమ శ్ళివః, 

(త్రిమూర్తి స్పంప్పకో దక్షిణామూర్తిః. 
అథ త్రిమూర్తయః సాత్విక రాజస తామసాః. 

త స్యైవ కథం ? అహం రజః, సాత్వికో విష్ణుః, తామస శివః, ఉమా శక్తిరూపం. 

కిం వినియోగః ? అహం (స్రష్టా, విష్ణు ర్లోప్తా, శివో హంతా, 
(బ్రహ్మ విష్ణు శివాత్మకో గురుః. వేదాంతే చ |ప్రతిష్టితః. 

రోమస్ట్రా శృిరసో వేదాః (ప్రవర్తంతే, మునయో గాత్రరోమజాః 

ముఖా శృతుర్వేదా, శృతుష్ణష్టికళా, స్పప్తకోటిమహామంత్రాః. 

ముఖాద్‌ బ్రాహ్మణో భవతి, బాహో రాజన్యః, 

ఊర్వో ర్వైశ్యః, పద్భ్యాగ్‌ం శూద్రో అజాయత. 

చంద్రమా మనసో జాతః, తథా లోకాగ్‌ం అకల్పయన్‌. 

అర్క వహ్ని ద్విజాధిప చకూం ష్యాస్యే వర్తంతే. 

గిరో వేదాః, రజతం అస్య మలినం, రేతో హిరణ్యం, 

పృష్టభాగా (ద్రు[క్రశిష్యా వర్తంతే, జిహ్వాయాం కిన్నరాః, 

దంతాః పితరః, సాధ్యాః జటాః, యక్షాః ఆస్యే, 

స్వేదాద్‌ వీరభటాః, పదోః త్రిస్రోతా వర్తత. 

సాస్య మౌళిమాలా, జంఘా ద్రరా, గావః పాదాంగుప్టాత్‌, 
కి ను స్యాయుధం ? మేరు ర్భవతి. శేషో ౬స్య తల్చః, కటకో ౬నంతః 

యజసూత్రం వాసుకిః, కటిసూత్రం తక్షకః, 
హారః కర్కటకో భవతి, పద్మకః కుండలః, మహ స్తాటంకం. 

బుక్షా మాలా భవంతి, భస్మ చ చందనం, శిరోమణి ః కౌస్తుభం, 
అపస్మారః పాశో ౬స్య, ఫాలాక్షివీక్షణా త్యామో ౬ నంగో భవతి, 
త్రిపురం చ యమః, పాదా త్తాడితః, 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ/దక్షిణామూర్తి హృదయమ్‌ 


వామబాహ్యోోః పుస్తకం వహ్నిః, దక్షిణయో శ్చిన్ముద్రా సుధాఘటః, 
రూపం పరబ్రహ్మ, అంబరం దిక్‌, శుక్షవర్ణం సదానందో భవతి, 
వట ఆధారో ౬స్య, (ప్రళయచ్చిదా దక్షిణామూర్తిః 
పర(బహ్మతత్త్వ్వం, జ్ఞానమూర్తిః, పరః, 

య చ్చ కించి జ్ఞగ తృర్వం దృశ్యతే శ్రూయతే ౬_పి వా 

అంత రహి శృ త త్సర్వం వ్యాప్య దక్షిణామూర్తి స్ట్రితః. 
నమో నమః కారణకారణాయ, నమో నమో మంగళమంగళాత్మనే, 
నమో నమో వేదవిదాం మనీషిణే, ఉపాసనీయాయ చ వై నమో నమః. 

ఈశాన స్సర్వవిద్యానా, మోశ్వర సర్వభూతానాం, 

(బ్రహ్మాధిపతి, (ర్రహ్మణో 2._ధిపతి, (ర్రహ్మా, శివో మే అస్తు సదాశి వోమ్‌. 
హిరణ్యబాహుం, పశూనాం పతిం, అంబికాయా శృ నమస్కరోమి. 
మహాజ్ఞానం 'జ్ఞానమూర్తిం నమస్కరోమి. 
తత్త్వమూర్తిం తత్త మద్వయం (బ్రహ్మాణం నమస్కరోమి. 
వేదవేద్యం స్వామినం విద్యాదాయినం నమస్కరోమి. 
జ్ఞాననాధం జగద్గురుం మోక్షదం నమస్కరోమి. 
స్వయం ప్రకాశం తపోగుహ్యం నమస్కరోమి. 
కాలకాలాంతకం భవచ్చేత్తారం నమస్కరోమి. 
భస్మభూషం శుద్దం స్మరహంతొరం నమస్కరోమి. 
వటమూలనివాసినం హృదయస్ట్రం దక్షిణామూర్తిం నమస్కరోమి. 
శశిమౌళినం ధూర్హటిం గంగాధరం నమస్కరోమి. 
మహాదేవం గురుం దేవదేవం నమస్కరోమి. 
లోకేశం చితం పరమాత్మానం నమస్కరోమి. 
వృషభవాహనం శివం విద్యారూపిణం నమస్కరోమి. 
ఆనందదం యోగపీఠం పరమానందం నమస్కరోమి. 
శితికంఠం రౌద్రం సహగస్రాక్షం నమస్కరోమి. 
భక్తసేవ్యం శంభు మర్దనారోశ్చోరం నమస్కరోమి. 
సుధాపాణినం శివం కృపానిధిం నమస్కరోమి ॥ 


—————————— DD 


(శ్రీశివార్చనమ్‌. (శ్రీ+దశిణామూర్తి హృదయమ్‌ 


నమో నమో జ్ఞానవిభూషణాయ, నమో నమో భోగనిర్వాణహేతవే, 
నమో నమః పరమపురుషాయ తుభ్యం,. నమో నమో యోగగమ్యాయ తే నమః 

నమో నమో విశ్వసృజే తుభ్యం నమో నమో విశ్వగో (ప్రే చ తే నమః. 

నమో నమో విశ్వహర్రే పరస్మై, నమో నమ స్తత్తమయాయ తే నమః. 

నమో నమో దక్షిణామూర్తయే పరస్మై ,నమో నమో గురురూపాయ తే నమః. 

నమో నమో భక్తిగమ్యాయ తుభ్యం నమో నమో భక్తసేవ్యాయ తే నమః. 
య ఇదం హృదయం శంభోః బ్రాహ్మణః ప్రయతః పఠేత్‌ 
చతుర్వేద షట్నా స్త్ర) విద్‌ భవతి. చతుష్టప్టి కళావిద్యా పారో భవతి. 
ఆత్మానం వేదయతి. 
బు గ్యజు స్పా వూథర్వణ శిక్షా వ్యాకరణ (శ్రౌత స్మార్త వుహాస్టృతయో 
గౌతమధర్మాదయ ఉపనిష న్నాట కాలంకార చూర్ణికా గద్య కవితాదయః 
మహాభాష్య వేదాంత తర్క భాట్టు ప్రభాకర భరతశా, స్త్ర; 
మం (త్రాగమాళ్వ గో గజశా స్రాణీత్యాదయః 
సర్వా శ్చతుష్టష్టివిద్యా స్తస్య వాచి ఏవ నృత్యంతే. దేవై సరై స్సేవితో భవతి. 
ఏత దృదయం బ్రాహ్మణాన్‌ సమ్యగ్రాహయేత్‌, సో పి నిర్వాణభూత స్యాత్‌. 
పక్ష స్యైకవారం యో విప్రః ప్రయతః పఠేత్‌, తత్పక్షకృత పాపా న్ముక్షో భవతి. 
మాస స్యైకవారం యో విప్రః ప్రయతః పఠేత్‌, తన్మాసకృత పాపా న్ముకో భవతి. 
అథవా వర్ష స్యైకవారం యో విప్రః ప్రయతః పఠేత్‌, తద్వర్ష కృతపాపా న్ముక్షో భవతి. 
అథవా జన్మ న్యేకవారం యో విప్రః ప్రయతః పఠేత్‌, 

తజ్జన్మకృత పాపా న్ముకో భవతి. మోక్షం ప్రయాతి. 
ఏ తద్దదయం (బ్రాహ్మణత్రయం ధారయేత్‌ విశిష్ట స్పమానానాం భవతి. 
గుర్వంతేవాసినౌ సమౌ భవతః. గురో సాయుజ్య మవాప్నోతి బంధుభి స్సహ. 
వాక్రైకవాక్యార్టప్రయతో ధారయేత్‌, గురో ర్న హీయత 
ఇ తృాహ భగవాన్‌ అథర్వేశ్వరబ్రాహ్మణాన్‌. 
సహ నా వవ త్వితి శాంతిః. 


ఇ త్యేవం | శ్రీదక్షిణామూర్తిహృదయం పఠిత్వా 
పూర్వాంగోత్తరాంగసహితం దక్షిణామూర్తి మహామంత్రం 
సహస్రం, (త్రిశతం, శతం, వా యథాశక్తి జపేత్‌. 

ఐ= ట్రే! మజ 


(శ్రీ/శివార్చనమ్‌ మాలామం(త్రసూక్తమ్‌ 


శి. శ్రీదకిణామూర్తి మాలామం(త సూక్తమ్‌ 


అస్య (శ్రీదక్షిణామూర్తిమాలామంత్రసూక్తస్య, 
(బ్రహ్మా బుషి , గాయత్రీ ఛందః, శ దక్షిణామూర్తిః పరమాత్మా దేవతా, 
ఓం బీజం, స్వాహా శక్తిః, ఫట్‌ కీలకం, 
(శ్రీదక్షిణామూర్తి (ప్రసాదసిద్ద్యర్హం మాలామంత్రసూక్తజే: వినియోగః. 
ద్వీర్షషట్స్వరైః కరాంగుళిహృదయా ద్యంగన్యాసా. 
ధ్యానమ్‌ :- భస్మవ్యాపాండురాంగ, శృశిశకలధరో, జ్ఞానముద్రాక్షమాలా 
వీణా పుస్తె ర్విరాజ తృరకమలధరో, యోగపట్టాభిరామః, 
వ్యాఖ్యాపీరే నిషణ్గో, మునివరనికరై స్సేవ్యమానః, ప్రసన్నః, 
సవ్యాళః, కృత్తివాసా, స్పతత మవతు నో దక్షిణామూర్తి రీశః ॥ 
లమితి పంచపూజా । సహ నా వవ త్వితి శాంతిః ॥ 


ఓం నమో భగవతే శుద్రదక్షిణామూర్తయే, గుర్వంతేవాసివత్సలాయ గురవే 
సూత్మరూపాయ, సదాశివాయ, నిర్మల జ్ఞాన (ప్రదాయ, 
షడ్లుణపరిపూర్ణాయ, షట్రింశత్తత్వాధికాయ, 

మహాదేవ, మహామునీశ్వర, మహానందరూప, (శ్రీ శుద్దదక్షిణామూర్తి సదాశివ 

మా మజ్ఞానా న్నివర్తయ. నివర్తయ. సుజ్ఞానే మాం (ప్రవర్తయ. |ప్రవర్తయ. 

ఓం హుం ఫట్‌ స్వాహా. 

ఓం ఐం హ్రీం సౌః ఓం నమో భగవతే మేధాదక్షిణామూర్తయే 
విద్యా మేధా (ప్రజ్ఞాదాయినే, పుస్తకరు(ద్రాక్షమాలా ధారిణే, 
సకలసా(మ్రాజ్య(ప్రదాయినే, పరమసదాశివ గురుమూర్తడో", 

మమ చతుష్షప్టికలావిద్యాః (ప్రాపయ, ప్రాపయ. 

(బహ్మరాక్షసగణా నుచ్చాట యోచ్చాటయ. 

మేధాం ప్రజ్ఞాం దాపయ, దాపయ ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్‌ స్వాహా. 

ఓం ఐం హ్రీం సౌః జ్ఞానేంధనదీప్తాయ, జ్ఞానాగ్నిజ్వలద్రీప్తయే, 
ఆనందాజ్యహవిః ప్రీత సమ్యగ్‌ జ్ఞానం ప్రయచ్చ మే సౌః (హ్రీం ఐం ఓం. 


నయ 


(శ్రీశివార్చనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 


ఓం నమో భగవతే విద్యాదక్షిణామూర్తయే 
అం ఆం అజ్ఞానేంధనపావకాయ, ఇం ఈం ఇచ్చావిలసవిలసనాయ, 
ఉం ఊం భక్షోపద్రవనాశకాయ, బుం బూం బుకారస్వరూపాయ, 
లలాటానలనేత్రాయ, , త్రినేత్రాయ, 
ఏం ఐం వాగ్భవబీజస్వరూపాయ, విద్యాప్రదాయ, 
ఓం జాం ప్రణవాత్మకాయ, నాదబిందుకళాతీతాయ, 
అం అః షట్స్యరూపాయ, వేదస్తుతాయ, 
(శ్రీ,విద్యాదక్షిణామూర్తయే తుభ్యం 
మమ సకలవిద్యాజాలం దేహి, దేహి. దాపయ, దాపయ. 
ఓం సౌః హ్రీం ఐం ఓం హుం ఫట్‌ స్వాహా. 3 


ఓం (శ్రీం ఐం హ్రీం (క్రీం ఓం నమో భగవతే, లక్ష్మీదక్షిణామూర్తయే, 
(శ్రాం శమితాసురబృందాయ, 
(శ్రీం (శ్రీవ త్రిపురసుందరీపరిసేవిత పాదారవింద యుగళాయ, 
'శూం శమితశక్రాదిజనబృ్బందాయ, ధనుర్భాణహస్తాయ, 
ఖడ్గధరాయ, పరశుహస్తాయ, 
(ైం (శేష్టజనసంస్తుత గుణబృ్బందాయ, సురూపాయ, సురవందితాయ, 
(శాం శ్రాతస్మార్తాదిసకలకర్మఫల (ప్రదాయ, శరీరరక్షకాయ, 
భక్తశత్రువినిశకాయ, దివ్యమంగళవి గ్రహాయ, 
హ్రీం హ్రీమతీపరిసేవితాయ, అస్టైశ్వర్యసంస్తుతాయ, లక్ష్మీప్రదాయ, 
లలితామనోరంజనాయ, (శ్రీలక్ష్మీదక్షిణామూర్తయే తుభ్యం సదాశివ 
మమ సకలైశ్వర్యం దేహి, దేహి. దాపయ, దాపయ. 
దారిద్ర్యపీడితం మా మాప్యాయయ, ఆప్యాయయ. 

"ఓం (క్రీం హ్రీం ఐం (శ్రీం ఓం హుం ఫట్‌ స్వాహా. 4 
ఓం ఐం (హ్రీం సౌః ఓం నమో భగవతే వాగీశ్వరాభిధాన, (శ్రీదక్షిణామూర్తయే, 
హ్రాం (హ్రీం (హ్రూం (హైం ప్రాం (హః 

సకలనిగమారాధితదివ్యపీఠస్టితసకలస [మా [డ్రూపిణో, 
విద్యానిర్మితవివిధభూషణభూషితాయ, 


(శ్రీశివార్చనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 


ద్రాం (ద్రీం ద్రూం దైం ద్రౌం ద్రః 
దారి ద్ర్యారణ్యదవానలాయ, గరుడవాహనసోదరీమనోరంజనాయ, 
సాం సీం సూం సైంసౌం సః 
సకలలోకైకదీపకాయ, తేజోమయాయ, తేజోరూపాయ, 
భక్తాపద్వినివారణాయ, అపస్మారోత్తమాంగనిహితసవ్యపాద సరోరుహాయ, 
సకలదురితౌఘభంజనాయ, దుష్టవిదూరాయ, 
(శ్రీవాగీశ్వరాభిధాన దక్షిణామూర్తయే, తుభ్యం 
భక్తానాం వాగ్విజయం దేహి, దేహి. దాపయ, దాపయ. 
స్ఫుటవాగ్విలాసం సభాజయం కురు, కురు. 
ఓం సౌః “హ్రీం ఐం ఓం హుం ఫట్‌ స్వాహా. 5 


ఓం హ్రీం హ్రాం ఓం నమో భగవతే వటమూలనివాసాఖిధాన (శ్రీదక్షిణామూర్తయే 
శ్రీం శ్యామలాంబావీణాగానాసక్తమనస్కాయ, నిశ్చలాయ, నిర్మలాయ, 
(హ్రీం గాయక, మనోభీష్టఫలదాయ, గానవినోదాయ, ఫణాభూషణాయ, 
రత్నకిరీటాంచితసుశిరస్కాయ, చంద్రకళావతంసాయ, 
ఐం సకలనిగమారాధితదివ్యపాదసరోరుహాయ, 
సోమాయ, ఆదిత్యానలనేత్రాయ, 
ఓం తత్త్వజ్ఞాయ, తత్త్వమయాయ, తాపసారాధితదివ్యదేహాయ, 
ఆం అరుణారుణకెసుంభాంబరాభరణాయ, 
అమరకామి నీకదంబపాణిసరోరుహసంస్రితవామరసం వీజితాయ, 
శ్రీం కామమదాపహరణాయ, కామితార్ద ఫలప్రదాయ, 
కమలాసనవందితాయ, కటాక్షచం ద్రికాసక్తభక్తచకోరాయ, 
వటమూాలనివాసాభిధాన దక్షిణామూర్తయే తుభ్యం 
మమ చతుర్విధపురుషార్టాన్‌ |ప్రదేహి, (ప్రదేహి. 
పుత్రపౌత్రాది సకలసంపదః |ప్రదేహి, |ప్రదేహి. 
ఓం హ్రాం హ్రీం ఓం హుం ఫట్‌ స్వాహా. 6 
ఓం ఐం క్లీం సౌః నమ శివాయ ఓం నమో భగవతే సాంబదక్షిణామూర్తయే, 
ఐం ఐంకారపీఠస్తాంబామనోరంజనాయ, 


— (0D) 


'శీవార్చనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 


తడ కాను... 2వ తెనిరాతర ల కానిచాను కాజా 


ఓం జ్ఞానైకరశాయ, జ్ఞానప్రదాయ, జ్ఞానగమ్యాయ, జ్ఞానైకగోచరాయ, 
జ్ఞానైకనిరతమునిసంసేవితపాదయుగళాయ, 
క్రీం కమలాలయాప్రాణన యక నేత్రసరోరుహసంపూజిత పాదయుగళాయ నమః 
భక్తాభీష్ట తదాయుకకల్పభూభుజాయ, 
సౌః సూర్యనిశాకర ఏర్మిఆరథచక్రాయ, 
శివాయ, శివమయూయ, శివాసక్తవామభాగాయ, " 
కీ కనులాసవసారభతే:. :ాపిన్మితరథాయ, నిగమరథాశ్వాయ, 

ప ౫పరుగళధరాయ, జలనిధితూణాయ, 
కంలామనోన.సుకచరాయ, విగధరనాధజ్యాధనుష్మాయ, 
(లశూలధరాయి, (త్రిపురాంతకాయ, (శృిసాంబదక్షిణామూర్తయే తుభ్యం 

మమ ధర్మాషకామహాక్షాఖ్యచతుర్విధపురుషార్జాన్‌ దేహి, దేహి. దాపయ, దాపయ. 
మా మాప్యాయయ, ఆస్యాయయ. మా మానందయ, ఆనందయ, 
మామురరీకురు, ఉరరీకురు. 

ఓం శివాయ నమః సౌః క్లీం ఐం ఓం హుం ఫట్‌ స్వాహా. 7 


tw 


ఓం అం హ్రీం ఓం హ్రీం హొం ఓం నమో భగవతే, 

(శీ, హంసదక్షిణామూర్తయే, శివాయ, మహాదేవాయ, 
ఓం ఆం హ్రీం ఓం హ్రీం హౌం 

అర్యమ్ట్లే, సోమా, యానలనేత్రాయ, అంధకసంహారకాయ 
ఓం ఇం హ్రీం ఓం హ్రీం హొం రుద్రాయ, అసురనాశకాయ, మిత్రాయ, 
ఓం ఈం హ్రీం ఓం హ్రీం హొం శంకరాయ, శశాంక శేఖరాయ, వరుణాయ, ఓం 
ఉం హ్రీం ఓం హ్రీం హొం నీలలోహితాయ, శంభవే, సదాశివాయ, ఓం ఊం 
హ్రీం ఓం హ్రీం హొం ఈశానాయ, భర్గాయ, భవనాశనాయ, ఓం ఏం 
హ్రీం ఓం హ్రీం హొం విజయాయ, వివస్వతే, విరూపాకాయ, ఓం ఐం 
(హీం ఓం హ్రీం హొం భీమాయ, ఇంద్రాయ, కామితార్టప్రదాయ, ఓం ఓం 
'హీం ఓం హ్రీం హొం కపర్దినే, పూస్లే , విశ్వతో ముఖాయ, 
ఓం జాం హ్రీం ఓం హ్రీం హొం వరుణాయ, పర్ణన్యాయ, తారాధిపభూషణాయ, 
ఓం అం హ్రీం ఓం హ్రీం హౌం స్థాణవే, త్వష్ట , నీలలోహితాయ, 
ఓం అః హీం ఓం హ్రీం హొం నీలకంఠాయ, నిర్మలాయ, నిరంజనాయ, విష్ణవే, 

సదాశివాయ, (క్రీహంసదశ్షీణామూర్తయే తుభ్యం 


వా యయా 


(శ్రీ/శివార్చనమ్‌ మాలామంత్రపూక్తమ్‌ 


మహ్యం మేధాం ప్రజ్ఞాం విద్యాం దేహి, దేహి. దాపయ, దాపయ. 
ఓంహౌొం (హ్రీం ఓం హ్రీం అంఓంహుం ఫట్‌ స్వాహా. 8 
ఓం హ్రాం ఓం హ్రీం ఓం హ్రూం ఓం (హైం-ఓం హౌం ఓం (హః 
ఓం నమో భగవతే లకుటదక్షిణామూర్తయే, విబుధవందితవి గ్రహాయ, 
శుకాద్యనేకమునిపరివృతాయ, నీలకంఠాయ, కుఠారపాణయే, 
త్రినేత్రాయ, దైత్యకులనిర్నాశకాయ, సుజనరక్షకాయ, ద్విజవరసేవితాయ, 
ఫణిభూషణాయ, నిగమసంబోధితాహర్ముఖాయ, నిరుపమాయ, 
నిర్గుణాయ, నిజభక్తరక్షకాయ, నిఖిలసుఖైక దానభూతాయ, సుందరాయ, 
జ్ఞానప్రదాయ, కమలాసనపరిసేవితాయ, రత్నకిరీటాయ, 
విషధరకుండలాయ, ద్విజరాజకళావతంసాయ, ఫణిహారాయ, 
భుజగరాజకంకణాయ, నిగమవిరాజితమంజీరాయ, సకలైశ్వర్య ప్రదాయ, 
(శ్రీ/లకుట దక్షిణామూర్తయే తుభ్యం 
మమ సకలైశ్వర్యం దేహి, దేహి. దాపయ, దాపయ. 
నిరవచ్చిన్నసుఖం దేహి, దేహి. దాపయ, దాపయ. 
దారి(ద్ర్యామయతప్తం మా ముజ్జీవ, యోజ్జీవయ. 
సంసారార్గవమగ్నం మా ముద్ర, రోద్దర. 
ఓం (హః ఓం (ప్రాం ఓం (హైం ఓం (హూం ఓం (హ్రీం ఓం హ్రాం ఓం హుం ఫట్‌స్వాహా 9 
ఓం ఐం క్లీం సౌః (శ్రీం హ్రీం ఓం నమో భగవతే చిదంబరదక్షిణామూర్తయే 
(శ్రియై జ్యోతిర్మయాయ, జ్యోతిస్స్వరూపాయ, సభాపతయే, 
తాండవవినోదాయ, గానాసక్తమనస్కాయ, నాగేం ద్రచర్మధరాయ, 
నాగభూషణాయ, దిజ్నాగపరిసేవితాయ, 
సకలబృ్బృందారకబృ్బందవంద్యమానపాదారవిందయుగళాయ, 
వందితజగదంబాంచితవామభాగాయ, 
(ప్రమథానేకానీతానోకహసూనసమర్శ్చితాయ, |ప్రదోషకృతతాండవాయ, 
జగన్మంగళాపరిసేవితాయ, ముక్తాకపాలాంచితరత్నకిరీటాయ, 
రఘుపతిమనఃపుండరీకాంచితదివ్యచంచరీకాయ, ధవళాంగాయ, 
పింగళజటాజూటాయ, రవిచంద్రానలనేత్రాయ, 
(శ్రీచిదంబర దక్షిణామూర్తయే తుభ్యం 


(శ్రీ/శివార్చనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 


మమ చతుర్విధపురుషార్టాన్‌ దేహి, దేహి. దాపయ, దాపయ. 
ఓం హ్రీం (శ్రీం సౌః క్లీం ఐం ఓం హుం ఫట్‌ స్వాహా. 10 


ఓం (హ్రోం హ్రీం హ్రూం ఖేం ఖేం ఖేం ఓం నమో భగవతే 
వీరవిజయ ప్రతాపజ్వాలానలనేత్రాయ, (శ్రీ/వీర దక్షిణామూర్తయే, 
శూల, టంక,గదా, శక్తి, ఖిండివాల, ముసల, ముద్గర, 
(ప్రాస, పరిఘానేకాయుధహస్తాయ, 
హ్రాం హ్రీం హ్రూం (త్రిపుళసంహారకాయ, 
జ్వాలానలతుల్యబాణాయ, తీక్షపినాకాయుధాయ, 
ఖేం ఖేం ఖేం మదనాంతకసంహారకాయ, 
జాలంధరాద్యనేకాసురనిర్నాశకాయ, అపస్కృతివినాశకాయ 
క్రోం క్రోం క్రోం సకలభూతగ్రహాకర్షకాయ, సకలయక్షిణీ గ్రహాకర్షకాయ, 
సకలకామినీ గ్రహాకర్షకాయ, సకల స్త్రీ, గ్రహాకర్షకాయ, 
సకలపైశాచికగ్రహాకర్షకాయ, ప్రయోగగ్రహాకర్షకాయ, 
హ్రాం హ్రీం హ్రూం ఖేం ఖేం ఖేం సకలభూతగ్రహోచ్చాటనాయ, 
సకలరాక్షస గ్రహోచ్చటనాయ, సకలయక్షిణీ గ్రహోచ్చాటనాయ, 
సకలకామినీ గ్రహోచ్చటనాయ, సకలమోహినీ గ్రహోచ్చాటనాయ, 
సకలయక్షగ్రహోచ్చాటనాయ, సకలరాక్షస గ్రహోచ్చటనాయ, 
సకలపురుషగ్రహోచ్చాటనాయ,. సకల స్త్రీ గ్రహోచ్చటనాయ, 
సకలపైశాచికగ్రహోచ్చటనాయ, 
ఖం ఖేం ఖేం సకలప్రయోగగ్రహోచ్చటనాయ, సర్వ గ్రహోచ్చాటనాయ, 
(శ్రీ/వీరవిజయ ప్రతాపజ్వాలానలనేత్ర | శ్రీవీరదక్షిణామూార్తయే తుభ్యం 
మ మోపద్రవాన్‌ నాశయ, నాశయ. చోరాన్‌ నాశయ, నాశయ. 
మమ శత్రూ న్నాశయ, నాశయ. 
భూత, భేతాళ, మారీగణ, బ్రహ్మరాక్షసా న్నిర్మూలయ, నిర్మూలయ. 
రాక్షసగ్రహా నుచ్చాట, యోచ్చాటయ. తామసగ్రహా నుచ్చాట, యోచ్చాటయ. 
రాజస (గ్రహా నుచ్చాట, యోచ్చాటయ. సత్వగ్రహా నుచ్చాట, యోచ్చాటయ. 
సర్వగ్రహా నుచ్చాట, యోచ్చాటయ. 


(శ్రీ/శివార్భనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 
“or = రాకా. 
మా ముద్ద, రోద్దర .మా మానంద, యానందయ. 

ఓం ఖేం ఖేం ఖేం (హూం హ్రీం హ్రాం ఓం హుం ఫట్‌ స్వాహా. 11 


ఓం జూం సః ఐం హ్రీం (క్రీం (శ్రీం హ్రీం ఐం ఓం హ్రీం హొం 
ఓం నమో భగవతే వీరభద్రదక్షిణామూర్తయే, 
(శ్రీమహాసింహాసనాధీశ్వరాయ, శ్రీ త్రిజగన్మోహన లీలావతారాయ, 
(శ్రీసర్వజనతావశంకరాయ, సర్వరాజవశంకరాయ, సాధ్యసాధకాయ, 
సర్వ స్త్రీవశంకరాయ, త్రిజగద్వశ్యకరాయ, దక్షాధ్వరవినాశకాయ, 
ధవళశరీరాయ, దశరథసుతపరిసేవితాయ, దారితాసురనికరాయ, 
దారి[ద్యనిర్మూలనాయ, శత్రుసంహారకాయ, తీక్షనఖదంఫ్ట్రైయ, 
జ్వలదగ్నిసవర్హ నేత్రాయ, ప్రాసపరిఘాద్యనేకాయుధహస్తాయ, 
అనేకపిశాచపరిసేవితపార్భ్యయుగళాయ, 
పాదన్యాసవిచా లితభూమండలాయోర్వ్వ్ర కేశాయ, 
సంహారితానేకాసురబృ్బందాయ, సురసంస్తుతాయ, సురవర'ప్రదాయ, 
సర్వోప[ద్రవనాశకాయ, (శ్రీ వీరభద్రదక్షిణామూర్తయే తుభ్యం 

మమ రాజప్రజావశం కురు, కురు. మమ (తైలోక్యవశం కురు, కురు. 

మమ సుందరీవశం కురు, కురు. మమ తిర్యజ్యనుష్యాదిసకలవశం కురు, కురు. 

ఓం హొం హ్రీం ఓం ఐం హ్రీం (శ్రీం (శ్రీం హ్రీం ఐంసః జూం ఓం హుం ఫట్‌ స్వాహా. 12 


ఓం ఐం హ్రీం ఓం ఓం హ్రీం ఐం ఓం నమో భగవతే కీర్తిదక్షిణామూర్తయే, 
సకలభువనైకదీపకాయ, సకలసురాసురారాధ్యాయ, సుచరిత్రాయ, 
సుశ్లోకాయ, భక్తసులభాయ, భావనాగమ్యాయ, భానుమండలదీపనాయ, 
భద్రకాళలీనమస్కృతచరణాయ, రమాపతిసేవితాయ, 
రాఘవసమారాధితదివ్యచరణయుగళాయ, అగస్త్యవందితాయ, 
వాలఖిల్యాదిమునివరసుపూజితాయ, 
సురనాయక సంస్తుత గణబృందాయ, యదుపతిరక్షకాయ, 
యమనియమాదిపరినిష్టాయ, పరమపురుషాయ, 
పతి(వ్రతాసంస్తుతసుయశస్కాయ, ,శ్రీకీర్తిదక్షిణామూర్తయే తుభ్యం 


(శ్రీ/శివార్చనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 


మమ సుకీర్తిం దేహి, దేహి. దాపయ, దాపయ. 
సుఫ్టిరాం (శ్రియం దేహి, దేహి. దాపయ, దాపయ. 
ఓం ఐం (హ్రీం ఓం ఓం హ్రీం ఐం ఓం హుం ఫట్‌ స్వాహా ॥ 13 
ఓం ఓం ఓం వర వం వం ఓం నమో భగవతే బ్రహ్మదక్షిణామూర్తయే, 
జ్యోతిర్మయాయ, నానారూపవర్ణితాయ, నాదబిందుకళాతీతాయ, 
సత్త్వ్వరజస్తమో౬తీతాయ, గుణాత్మకాయ, గుణ(ప్రకాశకాయ, 
జ్ఞానగమ్యాయ, జ్ఞానైకనిరతపరిసేవితపాదయుగళాయ, 
స్వచ్చాయ, నిర్మలాయ, నిరుపమవైభవాయ, నిరంతరాయ, 
నిజభక్తసంరక్షకాయ, నిగమబోధితాయ, నిగమ ప్రతిపాద్యాయ, 
నిగమరక్షకాయ, నిగమశిఖాసంస్తుతగుణవైభవాయ, వరదాయ, వరిష్ణాయ, 
వశిష్ట్ణాదిమునిసంస్తుతాయ, (శ్రీ) బ్రహ్మదక్షిణామూర్తయే తుభ్యం 
మమ సుస్టిరజ్ఞానం దేహి, దేహి. దాపయ, దాపయ. 
మమ సకలసా(మాజ్యాదిసుస్టిరసకలైశ్యం దేహి, దేహి. దాపయ, దాపయ. 
ఓంవంవంవం ఓం ఓం ఓం హుం ఫట్‌ స్వాహా. 14 
ఓం ఐం శ్రీం సౌః సౌః శ్రీం ఐం ఓం నమో భగవతే శక్తిదక్షిణామూర్తయే, 
సకలజగన్మోహనాయ, ఆధ్యాత్మికదుఃఖనికృంతనాయ, 
హిమశైలసుతామనోరంజనాయ, అమితతేజో మండలాయ, 
తేజస్స్వరూపాయ, ప్రకృతివివికకాయ, మాయాశ్రయాయ, 
మాయికమనశ్ళేదకాయ, అమాయికపూజాపరితుష్టమనస్కాయ, 
సుచరిత్రాయ, దుష్టవిదూరాయ, దురారాధ్యాయ, 
దూర్వాసపరిపూజితపాదయుగళాయ, పరమకారుణికాయ, 
కటాక్షచం ద్రికాసక్తభక్తమనశ్ళకోరాయ, సుస్టిరాయ, స్టిరస్థానప్రదాయ, 
స్టిరపరిపాలకాయ, స్టావరరూపాయ, స్త్రీ పురుషస్వరూపాయ, 
శీశక్తిదక్షిణామూర్తయే తుభ్యం 
మమ సకలధర్మారకామమోకాఖ్యచతు ర్వి ధపురుషార్ట సుఫలం దేహి, దేహి. దాపయ, దాపయ. 
సర్వతో మాం రక్ష, రక్ష 
ఓం ఐం క్రీం సౌః క్లీం ఐరి ఓం హుం ఫట్‌ స్వాహా 15 


(శ్రీశివార్చనమ్‌ మాలామం(త్రసూక్తమ్‌ 


ఓం హొం ఓం హొం ఓం హొం ఓం నమో భగవతే సిద్రదక్షిణామూర్తయే, 
అంఆం  ఆర్హజనరక్షకాయ, 

ఇం ఈం ఉం ఊం బుం బూం 

ఏం ఐం ఓం జౌం అం అః (శ్రీయ త్రిపురసుందరీసంయుక్తవామభాగాయ, 
కంఖుగంఘం జం (బహ్మవిద్యాప్రదాయ, సాంఖ్యవేదనిరతసుసేవితాయ, 
చం ఛం జం రుం ఇం ముక్తాజాలపరిఘ్మృతసువర్ణనిర్మితదివ్యఛ[త్రాయ, 
టంఠండంఢంణం  చామరవ్యజనాసక్తకమలాసనపద్మలోచన 


సమా (శితపార్మ$ యుగళాయ, 
తం థం దం ధం నం సురవరసం సేవితాయ, 
పం ఫం బం భం మం విజయ(ప్రదాయ, వీరసమారాధితపాదపద్మాయ, 
యంరంలంవంశంషం 
సంహంళంక్షంవం వశిష్టాదిమునిసంఘసంస్తుతాయ, 
కసిద్దదక్షిణామూర్తయే తుభ్యం 


మమ సకలపురుషార్దసిద్రిం దేహి, దేహే. దాపయ, దాపయ. 
మమ సుకళ'త్రపుత్రాదికం దేహి, దేహి. దాపయ, దాపయ. 
ఓం హ్ఫభూం ఓం హూం ఓం హూం ఓం హుం ఫట్‌ స్వాహా. 16 


సహ నా వవ త్వితి శాంతిః 
తషోడశసంయుక్తం మాలామంతత్రస్తవం (ప్రియే | 
యః పఠే తృతతం భక్త్యా తస్య (శ్రీ, సర్వతో భవేత్‌ ॥ 1 
పఠే దనుదినం య స్త మూలామంత్రస్తవం నరః | 
తస్య సర్వాణి కార్యాణి కరస్ట్రాని న సంశయః ॥ 2 
హృదయం ప్రజపే దాదౌ తతో మంత్రం జపేత్‌ ప్రియే। 
మం(త్రషోడశసంయుక్తం మాలావు9[తస్తవం తతః ॥ 3 
తతో వర్ణావళీస్తోత్రం ప్రజపేతీ కయులాలయే | 
యావజ్జీవం జపే న్మం(త్రం దక్షిణామూర్తితుష్టయే ॥ 4 
షడంగసహితో మంత్ర స్ఫర్వసౌఖ్య(ప్రదాయకః । 
నియమే నైవ జప్తవ్యో నియమ స్సర్వకామధుక్‌ ॥ 5 


— (3D 


(శ్రీ/శివార్చనమ్‌ మాలామంత్రసూక్తమ్‌ 


నియమం యః పరిత్యజ్య జపే న్మంత్రవరం నరః । 


స మృత్యుం శీఘ్ర మాప్నోతి సత్యం సత్యం మ యోదితమ్‌ ॥ 


'క్రమే ణైవ జపే ద్రేవి, మంత్రాంగాని విచక్షణః । 
విషమేన జపే ద్య'స్తు క్రమం సంత్యజ్య సుందరి ॥ 


సో ౨_చిరా న్మృత్యు మాప్నోతి హ్యలక్ష్మీకో భవే (ధ్రువమ్‌ । 


అంగహీన స్తు యో మంత్ర స్ప సర్వార్థవినాశకః ॥ 
ప్రవక్ష్యామి సురారాధ్యే, మంత్ర స్యాంగాని వై శృణు । 
ప్రియే, మంత్రస్య హృదయం ముఖ మి త్యుచ్యతే బుధైః ॥ 
మాలామంత్రస్తవ శ్చాస్య చక్షుషీ కమలాలయే । 
వర్ణావళీస్తవ శ్చాస్య శ్రోత్రం చేతి ప్రచక్షతే ॥ 
(త్రిజగన్మోహనం నామ కవచం మం(త్రవిగ్రహమ్‌ । 
హస్తద్వయ మితి ప్రోక్తం నామ్నా మష్టోత్తరం శతమ్‌ ॥ 
నాసికే తు సురారాధ్యే, మంత్ర జ్ఞైః పరికీర్తితమ్‌ | 
నామ్నాం సహగస్తం కమలే, పాదద్వయ మి తీరితిమ్‌ ॥ 
మం(త్రమూర్తే షడంగాని క్రమా దేతాని సుందరి, 
ఏతై ష్టడరకై స్పహితో మంత్ర స్పర్వార్థదాయకః ॥ 
వక్ష్యామి శృణు దేవేశి, మం|(త్రవర్గ(క్రమం శుభమ్‌ | 
ఉషః కాలే సముత్హాయ శయనా ద్రరివల్లభే ॥ 
పాదౌ (ప్రక్షాల్య చాచమ్య నియమేన సమాహితః । 
కుశాసనే సమాసీనో ధ్వాత్వా (శ్రీగురుపాదుకామ్‌ ॥ 
తత స్పుత్వా సురారాధ్యం దేవదేవం (త్రిలోచనమ్‌ । 
స్తోతై ర్వేదాంతసదృకై స్తతః 'ప్రాతర్భవం చరేత్‌ ॥ 


6 


16 


— DD 


(శ్రీశివార్చనమ్‌ మాలామం(త్రసూక్తమ్‌ 


తతః స్నాత్వా చ విధివ న్నద్యాం సంధ్యాం సమాచరేత్‌ | 
తతః (శ్రీదక్షిణామూర్తే క్రదయం పరిజప్య చ ॥ 17 


మంత్రం సమ్యగ్‌ జపేద్‌ బాలే, మాలామంత్రస్తవం తతః । 
_శ్రీదక్షిణామూర్తిమం[త్రం కల్ళోక్తవిధినా యజేత్‌ ॥ 18 


సహ(స్రనామభిః పూజ్య నైవేద్యాదీన్‌ సమర్హ్య చ । 


ఏవం దినే దినే కార్యం దక్షిణామూర్తిశర్మణః । 
మంత్రం ద్యానాదికం పూజాం సర్వసౌభాగ్యసిద్దయే ॥ 20 
ఏవం యః కురుతే నిత్యం తస్య దేవః ప్రసీదతి । 
తస్య దేవాః ప్రసీదంతి (బ్రహ్మవిష్లాదయః ప్రియే ॥ 21 
వినాయకా శృ శామ్యంతి లక్ష్మీ రృవతి సుస్టిరా | 
మం(త్రషోడశసంయుక్తం మాలామంత్రస్తవం (ప్రియే ॥ 22 
పఠే దనుదినం యస్తు తస్య గేహే రమా స్థితా | 
రాజ్యసిద్దిం ఖేచరత్వం విద్యాసిద్దిం (శ్రియం స్టిరామ్‌ ॥ 23 
మాలామంత్రస్తవం జప్త్వా ప్రాప్నోతి భువి మానవః । 
ఇమం మాలామంత్రయుతం స్తోత్రం దుగ్దాబ్దిసంభివే ॥ 24 
సర్వాభీష్ట(ప్రదం గుహ్యం సర్వోప(ద్రవనాశనమ్‌ । 
జ్ఞానవైరాగ్యభక్తీనా మాధారం మునిసంస్తుతమ్‌ ॥ 25 
అమంగళఘ్నం పాపఘ్నం యజ్ఞదానఫల ప్రదమ్‌ । 
మహర్షయ స్ఫిద్ది మోయుః కృష్ణద్రైపాయనాదయః ॥ 26 
పరాశరో నారదాద్యా స్తథా సర్వే మహర్షయః । 
ముక్తిం గతా శృ పఠనా ద్దేవగంధర్వదానవాః ॥ 27 
సిద్దా స్పాధ్యా శృ యక్షా శ్చ పఠనా న్ముక్తి మాప్నుయుః । 
ఇం(ద్రాద్యాః |ప్రాప్నుయు స్సర్వే ముక్తిం భుక్తిం త థాపరే ॥ 28 


నయా ట్రం నడం 


శీశివార్చనమ్‌ | మం|త్రకవచమ్‌ 


ఈశ్వరాద్యా స్త థైశ్వర్యం భుక్తిం ముక్తి మువాఫ్సు "8 | 
(బహ్మాదయ స్త థైశ్యర్యం పఠనా ద్దారణౌ దపి ॥ 29 
అశ్వమేదసహగస్రాణి వాజాయశతాని చ 
మహాదానాని యా స్యేవ ్రాదక్షిణ్యఎ భున స్తథా ॥ 
కళాం నార్లంతి కమలే, షోడశీం వా” సుందరి | 30 
యస్య గేహే తు లిఖితం మొలామంత్రసవం ఈ! 
హీ రంహాదేవీపూతం హి దాటూజనమ్‌ ॥ 31 


ఇతి క్రీ దక్షిణామూర్తిసంహితాయా ముపరిభాగే స్తోత్రఖండే 
లక్ష్మీనారాయణసంవాదే (క్రీదక్షిణామూర్తిమాలాన ౩[త్రస్తనో నామ (త్రిషష్టితమో 2_ధ్యాయః ॥ 
Wat వళ ది “౯ 
Pe ల NTI 
బ్రహ్మరంగ్రే (ఎవో మే ౬వ్యా, ల్లలాటే ౬ఒవ్యాత్త పంచమః |! (ఓం - న) 
అక్షియుగ్మే తథా పాతు, !ప్రణవాక్తః ప పంచమః ॥ (మో) || 
'భూూయుగే ప చతుర్జో ౬వ్యా, ద్వబనే క తృతీయకః | (భ - ౫, 
కగ్లయో ర్వారుణం సాతు, భగాక్త స్ట శృ్ళగండయోః ॥ (వ - తే) 


దంతే త (త్రి స్సదా పాతు, జిహ్వాగ్రే ౬.౨త్యః సనేత్రకః | (ద- త్తి 
ముఖప్ఫస్త సమారూ*ఢ స్కంధా వవ్యా ట్టు పంచమః ॥ (ణా) 3 
కంఠే మూ చ సదా పాతు, భుజయో ర్త స్స దావతు ! (మూర్త) 
వాయుబీజం భగా(క్రాంతం హృసయం "ర్వ దావతు ॥ (యే) 4 

.మకారః పాతు మే ప్పన్నే , జఠరే హ్యాం స దావళు !. (మ-హ్యం) 


నాభౌ మె చ సదా పాతు, ధాంగుదేసర్వగావతు॥ (మే-ధాం) 5 


ప్రకారో ౬వ్యా తృటేీ నిత్యం, జ్ఞాం చ లెల్ల స దావతు ((ప్ర-జ్ఞాం) 
ఊరూ పాతు ప్రకార స్తు, వాయుర్జాన్వోస్సదావతు॥ (ప్రయ) 6 


చ ద్వితీయ స్తు కరయో స్ప్వాకారో మణిబంధకే | (చ్చ-స్వా) 
పాదయో ర్దా సదా పాతు, మహామంత్రపరాత్పరః। (హా) 
చిదంబరనటః పాతు పూర్వస్యాం దిశి మే సదా ॥ 7 
ఇతి (శ్రీ;దక్షిణామూర్తి మంత్రకవచమ్‌ 


——_ 


(శ్రీ/శివార్చనమ్‌ సంమోహనకవచమ్‌ 


4. (తైెలోక్య సంమోహనకవచమ్‌ 


గంగాధరం శశిధరం ఉమాకాంతం జగ(త్రభుం | 
దధతం జ్ఞానముద్రాం చ దక్షిణామూర్తి మాశ్రయే ॥ 1 


ఆగతం మునిశార్జూలం నారదం జ్ఞానదం సదా । 

దృష్టా రాజా మహాబాహుః సూర్యవంశసముద్భవః । 

హరిశ్చంద్రాభిధో నత్వా (ప్రోవా చేదం శుచీస్మితః ॥ 2 
హరిశ్చంద్ర ఉవాచ :- 

దేవర్షే ,శోతు మిచ్చామి కవచం మంత్రవిగ్రహమ్‌ | 

దక్షిణామూర్తి దేవస్య వద మే నారద, (ప్రభో । 3 
నారద ఉవాచ :- 

(శుణు రాజన్‌, ప్రవక్ష్యామి సర్వసంప[త్రదాయకమ్‌ । 

దక్షిణామూర్తిదేవస్య కవచం మంగళాలయమ్‌ ॥ 4 
యస్య శ్రవణమాత్రేణ చాష్టసిద్ది రృవిష్యతి । 
రాజ్యసిద్ది ర్మం[త్రసిద్ది ర్విద్యాసిద్ది ర్మహీశ్వర ॥ 5 

భవ త్యచిరకాలేన దక్షిణామూర్తివర్మతః । 

పురా వైకుంఠనిలయం భగవంతం మురాంతకమ్‌ ॥ 6 
చతుర్భాహు మనాద్యంతం అచ్యుతం పీతవాససం । 
శంఖచ క్రగదాపద్మిధారిణం వనమాలినమ్‌ ॥ 7 

సృష్టిస్టిత్యుపసంహారహేతుభూతం సనాతనమ్‌ । 

సర్వమంత్రమయం దేవం శైవాగమపరాయణమ్‌ ॥ 8 


శ్రైవదీక్షాపరం నిత్యం శైవతత్త్ప్వ పరాయణమ్‌ । 
దక్షిణామూర్తిదేవస్య మంత్రోపాసనతత్పరమ్‌ । 
కమలా (ప్రణతా భూత్వా పప్రచ్చ వినయాన్వితమ్‌ ॥ 9 


———————————— గ 


శ్రీ/శివార్చనమ్‌ సంమోహనకవచమ్‌ 


(శ్రీమహాలక్ష్మి రువాచ :- 


నారాయణ, జగన్నాథ, సర్వమంగళదాయక, 
దక్షిణామూర్తిదేవస్య కవచం వద మే (ప్రభో ॥ 10 
(శ్రీనారాయణ ఉవాచ :- 
శృణు దేవి, ప్రవక్ష్యామి కవచం పరమాద్భుతమ్‌ । 
అత్యంతగోపితం దేవి, సర్వతంత్రేషు సిద్దిదమ్‌ ॥ 11 
గ 
దక్షిణామూర్తిదేవస్య సర్వజ్ఞానోదయస్య చ। 
(తైలోక్యసంమోహనాఖ్యం బ్రహ్మమంత్రౌఘవి[గ్రహమ్‌ ॥ 12 
సర్వపాప(ప్రశమనం భూతోచ్చాటనకారకమ్‌ । 
జయ(ప్రదం భూపతీనాం సర్వసిద్ది ప్రదాయకమ్‌ ॥ 13 
లక్ష్మీవిద్యాప్రదం :భోద్రే, సుఖసాధన ముత్తమం । 
కవచ స్యాస్య దేవేశి, బుషి (ర్రహ్మా ప్రకీర్తితః ॥ 14 
గాయత్రీ ఛంద ఆదిష్ట , దేవతా దక్షిణాభితః, 
విష్టపత్రయసంమోహజననా యాష్టసిద్దిషు, ' 
న్యాసో మూలేన వై కార్య, స్తతో మం త్రార్హకం చరేత్‌ ॥ 15 
అస్య (క్రీదక్షిణామూర్తి (త్రైలోక్య సంమోహన కవచ మహామంత్రస్య 
బ్రహ్మా బుషి, గాయత్రీ ఛందః, 
(తైలోక్యసంమోహననామక శ్రీ)దక్షిణామూర్తి ర్లేవతా, 
(హ్రీం బీజం, నమః శక్తిః; ఓం కీలకం, 
మమ (త్రైలోక్య సంమోహన సకలసామ్రాజ్యదాయక 
కీదక్షిణామూర్తిప్రసాదసిద్ద్యర్దే జపే వినియోగః ॥ 


ఓం 'నమో భగవతే దక్షిణామూర్తయే - అంగుష్టాభ్యాం నమః 
తుభ్యం ౬ తర్హనీభ్యాం నమః 
జగద్వశ్యకరాయ చ - మధ్యమాభ్యాం నమః 
(తైలోక్యృసంమోహనాయ - అనామికాభ్యాం నమః 
నమః - కనిష్టికాభ్యాం నమః 
సద్గతిదాయినే - _ కరతలకరపృష్టాభ్యాం నమః 


ఏవం హృదయాదిన్యాసః - దిగ్బంధః ॥ 


(శ్రీ/శివార్భనమ్‌ మం(త్రవర్షమాలాస్తోత్రమ్‌ 


ఓందం - శిరసి, ఓం (తం - వాముబాహొ 
ఓంక్షిం - దక్షీణనేత్రే, ఓంలోం - కుషొ 
ఓంణాం -... వామనేత్రే, ఓంక్యం - పృష్మే 
ఓం మూం - దక్షిణకర్ణే, .ఓంసం - నాభౌ 
ఓంర్తం - వామకర్ణే శ ఓంమోం - జఠరే 
ఓంయేం -  దక్షిణనాసికాయాం, |, ఓంహం - లియో 
ఓంతుం - వామనాసికాయాం | ఓంనాం - మూలాధారే 
ఓం భ్యం - దక్షిణగండే ఓంయం -  దతజానౌ 
ఓం జం - వామగండే ఓంనర -  వామజూనౌ 
ఓంగం - - ఊర్చ్వ దంతపంక్తా | ఓంమోం - - దక్షోరౌ 
ఓంద్వం - అధో దంతపంక్తా | ఓంసం - వామోరౌ 
ఓంశ్యం - ఊర్భోష్టే ఓంద్గం -  జంఘయో. 
ఓంకం - అధర్మో ఓంతిం - దక్షిణపార్దా 
ఓంరాం - కంఠే ఓందాం - వామపార్హా 
ఓంయం - హృది ఓంయిం - దషపాదే 
ఓంచం - దకబాహౌొ ఓంనేం -  వామపాదే 

॥ ఏవ మత్షరన్యాసః ॥ 


ధ్యానమ్‌ :- ధ్యాయే న్నిత్యం నిరీహం నిరుపమ మకలం జ్యోతి రానందకందం 
సచ్చి(ర్రహ్మామృతాఖ్యం నిరతిశయసుఖం నిర్గుణం నిర్వికారం 
విశ్వాత్మాకార మేకం విదళితకలుషం దుస్తరాజ్ఞానధర్మా 
నిర్ముక్తాత్మస్వరూపం శివ మనిశ మహం పూర్ణబోధైకరూపమ్‌ ॥ 

ఏవం ధ్యాత్వా రమాదేవి, పంచపూజాం సమాచరేత్‌ ॥ 

మనుః - ఓం దక్షీశామూర్తయే తుభ్యం జగద్వశ్యకరాయ చ | 
తైలోక్య సంమోహనాయ నమ స్సద్గతిదాయినే ॥ (1) 1 

ఏవం ద్వా(త్రింశద్వర్ణాఖ్యం మంత్రం సమ్య గ్రఫీ త్రియే | 

తత స్తు ప్రపఠే ద్దేవి, కవచం మంత్రవిగ్రహమ్‌ ॥ గ 
ఓం (ప్రణవో మే శిరః పాతు తారకో బ్రహ్మసంజ్ఞిక ః | 
ఓం దక్షిణామూర్తయే తు తథా తుభ్యం తతః పరమ్‌ ॥ 3 


—— Dee 


(క్రీ శివార్చనమ్‌ మం|త్రకవచమ్‌ 


జగద్వశ్యకరాయ (త్రెలోక్యసంమోహనాయ చ । 
పతి(నమ) స్తథా సద్గ తీతి దాయినే చ పదం తతః ॥ 


ద్వా(త్రింశద్వర్ణకం మంత్రం ముఖం వృత్తం స స దావతు ! 
ఓం నమో భగవతీతి దకిణామూర్త యేతి చ ॥ 


మహ్యం మేధాం తథా (ప్రజ్ఞాం ప్రయచ్చ ఇతి పదం తతః । 
స్వాహాపదాన్వితం మం(త్రం చతుర్వింశ్శార్ణకం సదా ॥ (2) 
దక్షిణం నేత్రకం పాతు సర్వసంపత్రుదాయకం | 
ఓం ఐం నమః క్లీం శివాయ సౌః పదేన సమన్వితమ్‌ ॥ (3) 


నవార్గం పాతు సతతం వామనేత్రం సుఖ(ప్రదమ్‌ । 
(ప్రణవేన సమాయుక్తం మాయయా చ సమన్వితమ్‌ ॥ 


దక్షిణామూర్తయే తుభ్యం వటమూలనివాసినే । 
ధ్యానైకనిరతాంగాయ నమో రుద్రాయ శంభవే ॥ 


_ మాయాతారాన్వితం మంత్రం షట్రింశద్వర్ణసంయుతం । (4) 
మమ నేత్రద్వయం పాతు సర్వసౌభాగ్యదాయకమ్‌ ॥ 
ఓం నమో భగవతే చైవ దకిణామూర్త యేతి చ । 
హంస స్నో ౬హం తథా మహ్యం మేధాం (ప్రజ్ఞాం తతః పరమ్‌ ॥ 
ప్రయచ్చ స్వాహా చ తథా చాష్ట్రావింశార్గకో మనుః । 
మమ క్షర్గద్వయం పాతు సదా రాజ్యఫలప్రదః ॥ (5) 
ప్రణవేన సమాయుకో మాయయా చ సమన్వితః | 
వాగ్భవేన సమాయుకో ఐం (హీ మితి సమన్వితః ॥ 
విద్యారాశిస్రవన్మే ఘస్ఫురదూర్మిగణోల్బణః । 
at నమ స్తే పరమాత్మనే ॥ 
సప్తత్రింశ్యారకః పాతు మను ర్నాసాద్వయం మమ | 
ప్రణవేన సమాయుక్తః మాయాబీజసమన్వితః ॥ (6) 


10 


11 


12 


14 


15 


శ్రీశివార్చనమ్‌ సంమోహనకవచమ్‌ 


అజ్ఞానేంధనదీప్తాయ జ్ఞానాగ్నిజ్వలదీప్తయే । 
ఆనందాజ్యహవిఃప్రీత సద్ద్నానం చ ప్రయచ్చ మే ॥ 
ద్వాత్రింశద్వర్ణసంయుకో లకుటాఖ్యమహేశితుః | 
మనుః ఫాలనేత్రయుగ్మం పాయా న్మమ సుఖప్రదః ॥ (7) 
ఓం హ్రీం (హోం బీజయుతం చ సర్వమంగళదాయకమ్‌ । 
దక్షిణామూర్తయే తుభ్యం వటమూల నివాసినే ॥ 


ధ్యానైేకనిరతాంగాయ నమో రు[దాయ శంభివే | 
ఓం (హోం (హీం ఓమ్‌ ఇతి చ తథా వటమూలాఖ్యకం శుభమ్‌ ॥ 
కంఠం పాయా న్మమ సదా అష్ట్రత్రింశాక్షరాభిధః | (8) 
(ప్రణవేన సమాయుకో వాగ్భవేన సమన్వితః ॥ 
మాయాబీజసమాయుక్తః సౌః కారేణ సమన్వితః । 
మను ర్మ మోదరం పాతు సదా వాగీశ్వరాభిదః ॥ 
పార్వ్యయో రుభయో స్తారం మాయాబీజాన్వితం సదా । 
పాయా దేకార్గకం మంత్రం నాభిం మమ మహేశితుః ॥ (9) 
వాగీశ్వరాయ ఇతి పదం విద్యహేతి పదం తతః | 
విద్యావాసాయ ఇతి పదం ధీమహి ఇతి పదం తతః ॥ 
త న్నో దకిణామూర్తిః చ ప్రచోదయాత్‌ తతః పరమ్‌ | 
గాయత్రీ దక్షిణామూర్తేః పాతు పాదద్వయం మమ ॥ (10) 


ఓం నమో భగవతేతి శిరః పాయా తృదా మమ । 
హ్రాం దక్షిణామూర్త యేతి నమో ముఖం స దావతు ॥ 


హ్రీం దక్షిణామూర్త యేతి నమో ౬_వ్యా ద్రక్షిణాదికమ్‌ । 
(హూం దక్షిణామూర్త యేతి నమో నేత్రం తు వామకమ్‌ ॥ 


(హౌం దక్షిణామూర్త యేతి నమో ఇవ్యా న్నేత్రయుగ్మకమ్‌ । 
ప్రాం దక్షిణామూర్త యేతి వమో దక్షీణక్షర్ణకమ్‌ ॥ 


16 


17 


20 


21 


23 


24 


25 


26 


27 


(శ్రీ/శివార్భనమ్‌ . సంమోహనకవచమ్‌ 


(హః దక్షిణామూర్త యేతి నమో ౬వ్యా ద్వామక్షర్ణకమ్‌' । 
(ద్రాం దక్షిణామూర్త యేతి నమో ౬వ్యా దండయుగ్మకమ్‌ ॥ 28 


(ద్రం దక్షిణామూర్త యేతి నమో ఇవ్యా ద్రతనాసికామ్‌ । 
'ద్రూం దక్షిణామూర్త యేతి నమో ౭_వ్యాద్వామనాసికామ్‌ ॥ - 29 


(దెం దక్షిణామూర్త యేతి నమః ఫాలం సదా మమ । 
(ద్రౌం దక్షిణామూర్త యేతి నమః శ్రోత్రద్వయే ఇఒవతు॥ 30 


'ద్రః దక్షిణామూర్త యేతి సమ స్వం సద్వయం మమ! 
క్లాం దక్షిణామూర్త యేతి నమో బాహుద్వయే ౬వతు ॥ “31 


శ్రీం దక్షిణామూర్త యేతి నమ శ్యోత్రద్వయే 2_వతు | 
క్లూం దక్షిణామూర్త యేతి నమో నాభిం సదా ౬_.వతు ॥ 32 


క్రైం దక్షిణామూర్త యేతి జానుయుగ్మం స దావతు | 
కౌం దక్షిణామూర్త యేతి నమః పాదద్వయం మమ ॥ 33 


పాదద్వయం దక్షిణాస్యః పాతు మే జగతాం (ప్రభుః । 
గుల్చద్వయం జగన్నాథః పాతు మే పార్వతీపతిః ॥ 34 


ఊరుద్వయం మహాదేవో, జానుయుగ్మం జగత్ర్రృభుః | 
గుహ్యదేశం మధుధ్వంసీ, నాభిం పాతు పురాంతకః ॥ 35 


కుక్షిం పాతు జగద్రూపీ, స్తనయుగ్మం త్రిలోచనః | 
కరద్వయం శూలపాణిః, స్కందౌ పాతు శివాప్రియః ॥ 36 


(శ్రీ/కంఠః పాతు మే కంఠం, ముఖం పద్మాసనో ౬_వతు | 
నేత్రయుగ్మం త్రినేత్రో ౬_వ్యా, న్నాసాం పాతు సదాశివః ॥ 37 


వేదస్తుతో మే (శ్రవణ, ఫాలం పాతు మహాబలః । 
శిరో మే భగవాన్‌ పాతు, కేశాన్‌ సర్వేశ్వరో ౬_వతు ॥ 38 


ప్రాచ్యాం రక్షతు లోకేశ, స్వాన్నేయ్యాం పాతు శంకరః | 
దక్షిణస్యాం జగన్నాథో, నైబుత్యాం పార్వతీపతిః ॥ 39 


(శ్రీ/శివార్చనమ్‌ సంమోహనకవచమ్‌ 


ఎ (ప్రతీచ్యాం త్రిపురధ్వంసీ, వాయవ్యాం పాతు సర్వగః | 
ఉత్తరస్యాం దిశి సదా కుబేరస్య సఖా మమ ॥ 
ఐశాన్యా మోశ్వరః పాతు, సర్వతః పాతు సర్వగః | 
శిఖాం జటాధరః పాతు, శిరో గంగాధరో ఇ_వతు ॥ 
ఫాలం పాయా త్రినేత్రో, మే (భ్రువౌ పాయా జ్ఞగన్మయః । 
త్రో నేత్రద్వయం పాతు, (శ్రుతీ (శ్రుతిశిఖామయః ॥ 
సురశ్రేష్టో ముఖం పాతు, నాసాం పాతు శివాపతిః | 
జిహ్వాం మే దక్షిణామూర్తిః, హనూ పాతు మహాబలః ॥ 
'పాతు కంఠం జగద్గర్భః , స్కందౌ పరమరూపధృత్‌ । 
కరౌ పాతు మహా ప్రాజ్ఞో, భక్త సంరక్షణే రతః ॥ 
ఈశానో హృదయం పాతు, మధ్యం సూక్ష్మ్మస్వరూపధృత్‌ । 
మహాత్మా పాతు మే నాభిం, కటిం పాతు హరిప్రియః ॥ 
పాతు గుష్యూం మహాదేవో, మే(ఢ్రం పాతు సురేశ్వరః । 
ఊరుద్వయం దక్షిణాస్యో, జానుయుగ్మం సుజానుభ్ళత్‌ ॥ 
పాతు జంఘే మమ హరః, పాదౌ పాతు సదాశివ ః | 
మమ పా త్వఖిలం దేహం సర్వదైవతపూజితః ॥ 
వస్తిం రక్షతు గౌరీశః, పాయు రక్షతు మంగళః । 
కైలాసనిలయః పాతు గృహం మే భూతభావనః ॥ 
అష్టమూర్తి స్పదా*పాతు, భక్తాన్‌ భృత్యాం త్సదాశివః | 
లక్ష్మీ ప్రద శ్రియం పాతు, ఆసీనం పాతు సర్వగః ॥ 
పాయా త్పురారి ర్టోరేభ్యః భయేభ్యః పాతు మాం హరః । 
ఉదయే పాతు భగవాన్‌ (ప్రథమే (ప్రహరే హరః ॥ 


యామే ద్వితీయే గిరిశః, ఆవర్తే దక్షిణాముఖః | 
యామే తృతీయే భూతేశ, శృంద్రమౌళి శ్చతుర్హకే ॥ 


40 


41 


42 


43 


44 


45 


46 


47 


48 


49 


51 


—————————————— (UD 


(శ్రీ/శివార్చనమ్‌. సంమోహనకవచమ్‌ 


నిశాదౌ జగతాం నాథ, స్వ్వర్దరాత్రే శివో, ఇవతు । 
నిశా తృతీయయామే మాం పాతు గంగాధరో హరః ॥ 


(ప్రభాతాయాం దయాసింధుః, పాయా న్మాం పార్వతీపతిః | 
సుప్తం మౌం పాతు జటిలః, విసుప్తం ఫణిభూషణః ॥ 


(శ్రీ కంఠః పాతుమాం మార్లే, గ్రామే త్వన్యత్ర శూలభృత్‌ | 
కిరాతః పాతు గహనే, శైలే శైల సుతాపతి 8 ॥ 


వీధ్యాం పాతు మహాబాహుః, పినాకీ పాతు మాం రణే । 
జలే పశుపతిః పాతు, స్టలే పాతు స్టలాధిపః ॥ 


పుధ్యాం పురాధిపః పాతు, దుర్గే దుర్గామనోహరః | 
పాయా ద్వృక్షసమాపే మాం నక్షత్రాధిపభూషణః ॥ 


(ప్రాసాదే భిత్తిదేశే వా నిర్జాతే వాశనౌ తథా । 
సర్వకాలే సర్వదేశే పాతు మాం దక్షిణాముఖః ॥ 


పూర్వదేశోపద్రవేభ్యః పాతు మాం పార్వతీ(ప్రియః । 
ఆగ్నేయీభ్యః తథా రుద్రో, యామ్యేభ్యః పాతు మృత్యుహా ॥ 


నైబుతేభ్యః పాతు హరః, పళ్ళ్చిమేభ్యో రమార్చితః | 
వాయవ్యేభ్యో దేవదేనః, కౌబేరేభ్యో నిధిప్రియః ॥ 


ఐశోనేభ్యో రుద్రమూర్తిః పాతు, మా మూర్చ్వతః (ప్రభుః | 
అధాస్తేభ్యో భూతనాథః పాతు, మా మాదిపూరుషః ॥ 
ఫల(శుతి 
ఇ తీదం కవచం బాళే, సర్వమంత్రౌఘవిగ్రహమ్‌ । 
తైలోక్యృసంమోహనాఖ్యం దక్షిణామూర్తిశర్మణః ॥ 


ప్రాతణా'లే పఠే ద్య స్తు సో ౬భీష్రఫల మాప్ప్నుయాత్‌ | 
పూజాకాలే పఠే ద్య స్తు కవచం సాధకోత్తమః ॥ 


52 


53 


54 


55 


56 


57 


58 


59 


60 


61 


FT CTT) I 


(శ్రీ/శివార్భనమ్‌ సంమోహనకవచమ్‌ 


కీర్తిం (శ్రియం చ మేథాం చ ప్రజ్ఞాం ప్రాప్నోతి మానవః । 
(శీదక్షిణామూర్తిమంత్రమయం దేవి, మయోదితమ్‌ ॥ 


గురు మభ్యర్భ్య విధివ తృవచం (ప్రపరే త్తతః । 


ద్వి స్పకృ ద్వా యథాన్యాయం సో ౬పి పుణ్యవతాం నరః ॥ 


దేవ మభ్యర్భ్య విధివ త్పురశ్చర్యాం సమాచరేత్‌ । 
అష్టోత్తరశతం జప్త్వా దశాంశం హోమ మాచరేత్‌ ॥ 
తత స్తు సిద్దకవచీ సర్వకార్యాణి సాధయేత్‌ । 
మంత్రసిద్ది ర్భవే త్తస్య పురశ్ళర్యాం వినా తతః ॥ 
గద్యపద్యమయీ వాణీ తస్య వ్రే ప్రవర్తతే । 
వగ్రే తస్య వసే ద్వాణీ, కమలా నిశ్చలా గృహే ॥ 
పుష్ఫాంజల్యష్ష్టకం దత్వా మూలే నైవ పరే త్తతః । 
అపి వర్షసహగస్రాణి పూజాయాః ఫల మాప్నుయాత్‌ ॥ 
విలిఖ్య భూర్హపత్రే వా స్వర్ణే వా ధారయే ద్యది । 
కంఠే వా దక్షిణే బాహొ స కుర్యా త్న్వవశం జగత్‌ ॥ 
త్రైలోక్యం క్షోభయ త్యేవ (తైలోక్యవిజయీ భవేత్‌ । 
తద్గాత్రం (ప్రాప్య శస్త్రాణి బ్రహ్మాస్తాదీని యాని చ ॥ 
కౌసుమా నీవ మాల్యాని సుగంధాని భవంతి హి । 
స్వధా మ్నోత్సృజ్య భవనే లక్ష్మీ ర్వాణీ ముఖే వసేత్‌ ॥ 
ఇదం కవచ మజ్ఞాత్వా యో జపే న్మంత్రనాయకమ్‌ । 
శతలక్షం 'ప్రజప్తో ౬పి న మంత్ర స్పిద్దిదాయకః I 


స శస్త్రఘాత మాప్నోతి సో ౬చిరా న్మృత్యు మాప్నుయాత్‌ | 
తస్మా తృర్వప్రయత్నేన కవచం |ప్రపరే త్సుధీ ః ॥ 


నారదః :- 


ఏవ ముక్తా రమానాథో మంత్రం లక్ష్మ్యే దదౌ హరిః । 
తతో దదౌ జగన్నాథః కవచం మంత్రవి గ్రహమ్‌ I 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


71 


T2 


73 


74 


(శ్రీ/శివార్చనమ్‌ . (శ్రీదక్షిణామూర్తికవవమ్‌ 


తతో జజాప కమలా సర్వసంపత్సమృద్దయే । 
తస్మా ద్రాజేంద్ర, కవచం గృహాణ (ప్రదదామి తే॥ 75 
తస్య స్మరణమా(త్రేణ జగ ద్వశ్యం భవిష్యతి । 
ఇ త్యుక్త్వా నారదబుషిః హరిశ్చంద్రం నరేశ్వరమ్‌ | 
తతో యయౌ స్వైరగతిః కైలాసం ప్రతి నారదః ॥ 76 
ఇతి (శ్రీదక్షిణామూర్తిసంహితాయా ముత్తరభాగే స్తో త్రఖండే లశ్ష్మీనారాయణసంవాదే 
దక్షిణామూర్తి త్రైలోక్యసంమోహనకవచమ్‌ నామ చతుళ్చత్వారింశో ౬ధ్యాయః 


5. శ్రీదకిణామూర్తికవచమ్‌ 
ఇయం విద్యా సమాఖ్యాతా స్వగురోః పాదుకా శుభా । 
స్మర్తవ్యా సర్వపాపఘ్నీ ద్వాదశావర్తనం బుధైః ॥ 1 
(శ్రీపార్వ త్యువాన :- 
నమ స్తే £స్తు త్రయీనాథ, పరమానందకారక । 
కవచం దక్షిణామూర్తేః కృపయా వద మే (ప్రభో ॥ 


లం 


ఈశ్వర ఉవాచ :- 
వక్యే ౬హం దేవదేవేశి, దక్షిణామూర్తి మవ్యయమ్‌ । 
కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరమ్‌ ॥ 3 
అణిమాదిమహాసిద్దివిధానచతురం శుభమ్‌ | 
వేదశా,స్త్రపురాణాని కవితా తర్క ఏవ చ ॥ 4 
బహుధా దేవి, జాయంతే కవచస్య ప్రభావతః | 
బుషి (గ్రహ్మా సముద్దిష్ట ,శ్చందోఇనుష్టు బుదాహృతమ్‌ ॥ 5 


దేవలా దక్షిణామూర్తి: పరమాత్మా సదాశివః । 
బీజం వేదాదికం చైవ, స్వాహా శక్తి రుదాహృతా ॥ 
పర్వజ్ఞల్వే 2_పి దేవేశి, వినియోగం (ప్రచక్షతే ॥ 6 


సీ శిహార్భనమ్‌ (శి/దక్షిణామూర్తికవచమ్‌ 


అద్వంద్వనే త్ర మమలేందుకమలావతంస 
మంసావలంబితసమానజటాకలాపమ్‌। 
ఆనీలకంఠ ముపకంఠముని ప్రవీరా 
నధ్యాపయంత మవలోకయ లోకనాథమ్‌ ॥ 
ఓం శిరో మే దక్షిణామూర్తి రవ్యా, తృాలం మహేశ్వరః । 
దృశౌ పాతు మహాదేవః, (శ్రవణే చంద్రశేఖరః ॥ 
కపోలౌ పాతు మే రుద్రో, నాసాం పాతు జగద్గురు ః | 
ముఖం గౌరీపతిః పాతు, రసనాం వేదరూపధృత్‌ ॥ 
దశనాం (స్త్రిపురధ్వంసీ, చోష్టం పన్నగభూషణః | 
అధరం పాతు విశ్వాత్మా హనూ పాతు జగన్మయః ॥ 
చుబుకం దేవదేవ స్తు పాతు, కంఠం జటాధరః । 
స్కంధా మే పాతు శుద్దాత్మా, కరౌ పాతు యమాంతకః ॥ 
కుచాగ్రం కరమధ్యం చ నఖరాన్‌ శంకర స్వయం । 
హృ న్మే పశుపతిః పాతు, పారే పరమపూరుషః ॥ 
మధ్యమం పాతు శర్వో మే, నాభిం నారాయణప్రియః । 
కటిం పాతు జగద్భర్తా, సక్టినీ చ మృడః స్వయమ్‌ ॥ 
కృత్తివాసా స్వయం గుహ్య, మూరూ పాతు పినాకధృత్‌ । 
జానునీ (త్ర్యంబకః పాతు, జంఘే పాతు సదాశివః ॥ 
స్మరారిః పాతు మే పాదౌ, పాతు సర్వాంగ మోశ్వరః | 
ఇ తీదం కవచం దేవి, పరమానందదాయకమ్‌ ॥ 
జ్ఞానవాగర్దదం వీర్య మణిమాదివిభూతిదమ్‌ । 
ఆయురారోగ్య మైశ్వర్య మపమృత్యుభయాపహమ్‌ ॥ 
ప్రాతఃకాలే శుచి ర్ఫూత్వా త్రివారం సర్వదా జపేత్‌ | 
నిత్యం పూజాసమాయుక్త సంవత్సర మతం(ద్రితః ॥ 
జపే త్రిసంధ్యం యో విద్వాన్‌ వేదశా స్రార్రపారగః | 
గద్యపద్యై స్తథా చాపి నాటకాః స్వయ మేవ హి । 
నిర్గచ్చంతి ముఖాంభోజా త్సత్య మేత న్న సంశయః ॥ 


ఇతి (శ్రీ, (౧. వైనర్తే మవ పురాణే ఉమామహేశ్వరసంవాదే ( శ్రీదక్షీణామూర్తి కవచమ్‌. 


11 


12 


13 


16 


17 


18 


(శ్రీ/శివార్చనమ్‌ మం త్రవర్ధమాలాస్తో త్రమ్‌ 


6. క్రీదక్షిశామూర్తి చతుర్వింశవర్ణమాలాసో త్రమ్‌ 


ఓమ్‌ ఇ త్యేత దస్య బుధై ర్నానుగృహీతం 
యద్భా సేదం భాతి సమస్తం వియదాది, 
య స్యాజ్ఞాతః స్వస్పాపదస్థావిధిముఖ్యా 
స్తం ప్రత్యంచం దక్షిణవక్రం కలయామి. 1 
న(మ్రాంగానాం భక్తిమతాం యః పురుషార్ధం 
ధత్తే క్షీప్రహంతిచతత్సర్వవిపత్తీః, 
పాదాంభోజధ్వస్తనిజాపత్‌ స్పృతిమోశం 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 2 


మోహధ్వస్వై వైణికవైయాసికముఖ్యా 
స్పంవిన్ముద్రా పుస్తకవీణాక్షగుణాధ్యమ్‌, 
హస్తాంభోజై ర్చిభ్రత మారాధితవంత 
స్తం ప్రత్యంచం దక్షిణవ॥క్రం కలయామి. 3 


భిద్రారూఢం భద్రద మారాధయిత్సాణాం 
భక్తిశద్దాపూర్వక మీశం (ప్రణమంతి, 
ఆదిత్యా యం వాంఛితసిద్యై కరుణాబ్లిం 
తం (ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి. 4 
గర్భాంతస్టాః |ప్రాణిన ఏతే భవపాశచ్చేదే 
దక్షం నిశ్చితవంత శృరణం యమ్‌ 
ఆరా ధ్యాంఘిం (ప్రస్ఫురదంభోరుహయుగ్మం 
తం (ప్రత్యంచం దక్షిణవక్రం కలయామి. క్‌" 
వక్రం ధన్యా స్పంసృతివార్దే రతిమా(త్రాద్‌ 
భీతా స్పంతి పూర్ణశశాంకద్యుతి యస్య, 
సేవంతే ౬ధ్యాసీన మనంతం వటమూలం 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 6 


(శ్రీ/శివార్చనమ్‌ 


తేజస్తోమై రంగదసంఘట్టితభాస్వ 
న్మాణిక్యోత్టె ర్భాసితవిశ్వోరుచిరై ర్యః, 
తేజోమూర్తిం ఖానిలతేజః (ప్రముఖాబ్రిం 
తం (ప్రత్యంచం దక్షిణవక్రం కలయామి. 
దధ్యాజ్యాదిద్రవ్యకక ర్మాణ్యఖిలాని 
త్యక్త్వా కాంక్షాం కర్మఫలే ప్వత్ర కరోతి, 
య జ్ఞిజ్ఞాసారూపఫలార్టీ క్షితిదేవ 
స్తం ప్రత్యంచం దక్షిణవ[క్రం కలయామి. 
&ీప్రం లోకే'యం భజమానః పృథుపుణ్యః 
ప్రధ్వస్తాధిః ప్రోజ్టి్రసంసృత్యఖిలార్తిః, 
ప్రత్యగ్ఫ్భూతం బ్రహ్మపరం స నమ్రతే య 
స్తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 
నానే త్యేవం యన్మనుమధ్యస్థితవర్ణం 
భక్తాః కాలే వర్ణ గృహీతేః వ్రజపంతః, 
మోదంతే సం ్రాప్తసమస్తశ్రుతితంత్రా 
స్తం ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 
మూర్‌తిచ్చాయానిర్హితమందాకినీ కుంద 
ప్రాలేయాంభోరాశిసుధాసూతిసురేభః, 
య స్యాభ్రాభా హాసవిధౌ దక్షశిరోధి 
స్తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 


తప్పస్వర్ణచ్చాయజటాజూటకటాహ 
ప్రోద్యద్వీచీవల్లి విరాజత్సు రసింధుమ్‌, 
నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషం 
తం !పత్యంచం దక్షీణవ(క్రం కలయామి. 


మంతత్రవర్ణమాలాస్తో త్రమ్‌ 


12 


రద స్ట తాలులతాడడాాతాలాకాడాకా నకరాలు 


(శ్రీ/శివార్చనమ్‌ 


మంత్రవర్ధమాలాస్తోత్రమ్‌ 


యేన జ్ఞాతే నైవ సమస్తం విదితం స్యాద్‌ 
యస్మా దన్య ద్వస్తు జగత్యాం శశశ్ళంగమ్‌, 
యం ప్రాప్తానాం నాస్తి పరం (ప్రాప్య మనాదిం 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 
మతో మారో యస్య లలాటాక్షి భవాగ్ని 
స్పూర్హత్కీల ప్రోషిత భస్మీకృతదేహః, 
త దృ స్మాసీ ద్యస్య సుజాతః పటవాస 
స్తం ప్రత్యంచం దక్షిణవ[క్రం కలయామి. 
అంభోరాశౌ సంసృతిరూపే లుఠతాం 
తత్సారం గంతుం యత్పదభక్తి ర్చఢనౌకా, 
సర్వారాధ్యం సర్వగ మానందపయోధిం 
తం ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 


మేధావీ స్యా దిందువతంసం ధృతవీణం 
కర్ఫూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్‌, 
చిత్తే ధ్యాయన్‌ యస్య వపు (ర్రాజ్నీమిషార్హం 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 
ధథామ్నాం ధామ ప్రొఢరుచీనాం పరమం 
య త్ఫూర్యాదీనాం యస్య స హేతు ర్హగదాదేః, 
ఏతావా న్యే యస్య స సర్వేశ్వర మోడ్యం 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 
(ప్రత్యాహార ప్రాణనిరోధాదిసమతై 
రక్తి రాంతై స్పంయతచితె ర్యతమానైః, 
స్వాత్మత్వేన జాయత ఏవ త్వరయా య 
స్తం ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 


13 


14 


శీ/శివార్చనమ్‌ మంత్రవర్ధమాలాస్తోత్రమ్‌ 


జ్ఞూంశీభూతాన్‌ ప్రాణిన ఏతా ఫలదాతా 
చిత్తాంతస్టః (పీరయతి స్వే సకలే ఇ_పి 
కృత్యే దేవః |ప్రాక్షనక ర్మానుసర స్సన్‌ 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 19 
'ప్రజ్ఞామా త్ర ప్రాపితసంవిన్నిజభక్తం 
ప్రాణాక్షాదే (పీరయితారం ప్రణవార్ధమ్‌, 
ప్రాహుః |ప్రాజ్ఞా యం విదితానుశ్రవత త్వా 
స్తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 20 
యస్య జ్ఞానా దేవ నృణాం సంసృతిబోధో 
యస్య జ్ఞానా దేవ విమోక్షో భవ తీతి, 
స్పష్టం (బూతే వేదశిరోదేశిక మాద్యం 
తం (ప్రత్యంచం దక్షిణవ(క్రం కలయామి. 21 
చిన్నే ౬విద్యారూపవటే నైవ చ విశ్వం 
య త్రాధ్యస్తం జీవపరేశత్వ మ పీదమ్‌, 
భానో ర్భాను ష్వంబువ దస్తాఖిలభేదం 
తం (ప్రత్యంచం దక్షిణవ[క్రం కలయామి. 22 
స్వాపస్వప్నా జాగ్రదవ స్ట్రాప్‌ న తత్ర 
ప్రాణ శ్చేత స్పర్వగతో య స్సకలాత్మా, 
కూటస్లో యః కేవలసచ్చిత్సుఖరూప 
స్తం ప్రత్యంచం దక్షిణవక్రం కలయామి. 23 
హా హే త్యేవం విస్మయ మొోయుర్మునిముఖ్యాః 
జ్ఞాతే యస్మిన్‌ స్వాత్మత యానాత్మవిమోహః, 
ప్రత్యగ్ఫూతే. బ్రహ్మణి యాతః కథ మిత్రం 
తం (ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి. 24 


(శ్రీశివార్చనమ్‌ మం(త్రవర్షపదస్తుతి 


యైషా! రమ్మై ర్మృత్తమయూరాభిధవృత్తై 
రాదౌకప్తాయన్మ సువర్ణ ! ర్నుతిభంగీ, 
తా మే వైతాం దక్షిణవక్తః కృపయా 
సా పూరీకుర్యా ద్లేశికసమా టృరమాత్మా. 25 
ఇతి ( శ్రీమత్సరమహంసపరి వ్రాజకాచార్యవర్య (శ్రీ మద్భగవత్సాదపూజ్యవిరచితం 
శీదక్షిణామూర్తి చతుర్వింశ తివర్ణమాలా స్తోత్రమ్‌. 


7. మేధాదకిణామూర్తి మం(త్రవర్ణపదస్తు తిః 
ఓమ్‌ ఇ త్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయ ళ్ళిఖాః, 
తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః. 1 
నత్వా యం మునయ స్సర్వే పరం యాంతి దురాసదమ్‌, 
నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 2 


'మోహజాలవినిర్ముకో బ్రహ్మవిద్‌ యాతి యత్పదమ్‌, 
మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 


లః 


భవ మాశ్రిత్య యం విద్వా నభవో హ్యభవ త్పరః, 
భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 4 
గగనాకారవ ద్భాంత మనుభా త్యఖిలం జగత్‌, 
గకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 5 
వటమూలనివాసో యో లోకానాం (ప్రభు రవ్యయః, 
వకారరూపిణో మేధాదక్షిణామూర్తయే నమః. 6 
'తేజోభి ర్యస్య సూర్యో ౬_సౌ కాలక్‌ ప్రికరో భవత్‌, 
తేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 7 
దక్షత్రిపురసంహారే యః కాలవిషభంజనే, 
దకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 8 


(శ్రీ/శివార్బనమ్‌ మం(త్రవర్ణపదస్తుతి 


క్షిప్రం భవతి వాక్సిద్ది ర్య న్నామస్మరణా నృణామ్‌, 

శికారరూపిణో మేధాదక్షిణామూర్తయే నమః. 
ణాకారవాచ్యో య స్సుప్తం సందీపయతి మే మనః, 
ణాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే. నమః. 

మూర్‌ తయో హ్యష్టధా యస్య జగజ్జన్మాదికారణమ్‌, 

మూకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 
త త్వం (బ్ర హ్మాసి పరమ మితి యద్గురుబోధితః, 
సరేఫతాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః. 

యే యంవిదిత్వా బ్రహ్మద్యా బుషయో యాంతి నిర్వతిమ్‌, 

యేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 
మహతాం దేవ మి త్యాహు ర్నిగమాగమయో ళ్ళివః, 
మకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 

సర్వస్య జగతో హ్యంత రహి ర్యో వ్యాప్య సంస్టితః, 

హ్యంకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 
త్వ మేవ జగత సాక్షీ సృష్టిస్టిత్యంతకారణమ్‌, 
మేకారరూపిణే మేధాధక్షిణామూర్తయే నమః. 

ధా మేతి ధాతృసృష్టే ర్య త్కారణం కార్య ముచ్యతే, 

ధాంకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 
(ప్రకృతే ర్య తరం ధ్యాత్వా తాదాత్మ్యం యాతి వై మునిః, 
(ప్రకారరూపిణో మేధాదక్షిణామూర్తయే నమః. 

జ్ఞానినో య ముపాస్యంతి తత్త్వాతీతం చిదాత్మకమ్‌, 

జ్ఞాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 
(ప్రజ్ఞా సంజాయతే యస్య ధ్యాననామార్చనాదిభిః, 
(ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 


10 


20 


ద MEE 


(శ్రీ,శివార్చనమ్‌ దక్షిణామూర్తిస్తుతి 


యస్య స్మరణమాత్రేణ నరో ముక్త స్పంబంధనాత్‌, 
యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 21 
ఛ (చ్చ) వే ర్య న్నేంద్రియా ణ్యాపు ర్విషయే ప్విహ జాడ్యతామ్‌, 
ఛకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 22 
స్వాంతే విదాం జడానాం యో దూరే తిష్టతి చిన్మయః, 
స్వాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 23 
హారప్రాయఫణీంద్రాయ సర్వవిద్యాప్రదాయినే, | 
హాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః. 24 


ఓమ్‌ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం (ప్రజ్ఞాం, ప్రయచ్చ, స్వాహా. 


ఇతి (శ్రీమేధాదక్షిణామూర్తి మం త్రవర్గపదస్తుతిః. 
8. శ్రీదకిణామూర్తి స్తుతిః 
అవి అది 


సృటికరజతవర్గం మౌక్తికీ మక్షమాలాం 

అమృతకలశవిద్యా జ్ఞానము ద్రాం కరాబ్టెః 

దధత మురగకక్షం చంద్రచూడం త్రిణేత్రం 

విధృతవివిధభూషం దక్షిణామూర్తి మీడే ॥ l 
ముద్రాం భద్రార్దదాత్రీం, సపరశుహరిణం, బాహుభి రాహు మేకం 
జాన్వాసక్తం దధానో, భుజగవరసమాబద్రకత్య వటాధః 
ఆసీన శ్చంద్రఖండ ప్రతిఘటితజటాక్షీరగౌర (స్రిణేత్రో 
దద్యా దాద్యై శుకాద్యై ర్మునిభి రభివృతో భావసిద్దిం భవో నః ॥ 2 

భస్మవ్యాపాండురాంగ, శ్ళశిశకలధరో, జ్ఞానము ద్రాక్షమాలా 

వీణా పుస్తె ర్విరాజత్కరకమలధరో, యోగపట్టాభిరామః, 

వ్యాఖ్యాపీరే నిషణ్గో, మునివరనికరై స్సేవ్యమానః, ప్రసన్నః, 

సవ్యాళః, కృత్తివాసా, స్పృతత మవతు నో దక్షిణామూర్తి రీశః ॥ 3 


— ర) 


శ్రీశివార్చనమ్‌ 


లో 


దశ్షిణామూర్యష్టకమ్‌ 


వీణాం కరైః పుస్తక మక్షమాలాం బిభ్రాణ, మభ్రాభగళం, వరాఢ్యమ్‌, 


ఫగీంద్రకక్షం, మునిభి శ్ళుకాద్యై స్సేవ్యం వటాధః కృతనీడ మీడే ॥ 4 


ముద్రా పుస్తక వహ్ని నాగ విలస ద్భాహుం, (ప్రసన్నాననం, 
ముక్తాహారవిభూషణం, శశికళాభాస్వత్కిరీటోజ్ఞ్యలమ్‌, 


అజ్ఞానావహ, మాది, మాదిమగిరా మర్హం, భవానీపతిం, 
న్యగ్రోధాత్త, మాదినివాసినం, సురగురుం, ధ్యాయా మ్యభీష్టాప్తయే ॥ 


9. దకిణామూర్మ్యష్టకమ్‌ 


శ్రీ వ్యాస ఉవాచః :- 
(శీమద్ద్గురో, నిఖిలవేదశిరో నిగూఢ, 
(బహ్మాత్మబో ధసుఖసాం|ద్రతనో, మహాత్మ/ 
(శీ,కాంతవాకృతిముఖా ఖిలదేవసంఘ, 
స్వాత్మావబోధకపరేశ , నమో నమ, స్తే. 


సాన్నిధ్యమా[త్ర ముపలభ్యి సమస్త మేత 
దాభాతి యస్య జగ దత్ర చరాచరం చ, 
చిన్మాత్రతాం నిజకరాంగుళి ముద్రయా య 
స్స్వ స్యానిశం వదతి నాథ, నమో నమ స్తే. 


జీవేశ్వరాద్యఖిల మత్ర వికారజాతం 

జాతం యత స్ట్రీత మనంతసుఖే చ యస్మిన్‌, 
యేనోపసంహృత మఖండచిదేక శక్త్యా 
స్వాభిన్నరెపైవ జగదీశ, నమో నమ స్తే. 


య స్పాంశజీవసుఖదుఃఖఫలోపభోగ 
హేతో ర్వ పూంషి వివిధాని చ భౌతికాని, 
నిర్మాయ తత్ర విశతాకరణై స్ప హాంతే 
జీవేన సాక్ష్య మత ఏవ నమో నమ స్తే. 


(అ) 


-——————— (G5 mim 


(శ్రీ/శివార్చనమ్‌. దక్షిణామూర్తిస్తవమ్‌ 


హృత్పుండరీకగతచిన్మణి మాత్మరూపం 
యస్మిన్‌ సమర్పయతి యోగబలేన విద్వాన్‌, 
యః పూర్ణబోధసుఖలక్షణ ఏకరూప 
ఆకాశవ ద్విభు రుమేశ నమో నమ స్తే. 5 
యన్మాయయా హరిహరద్రుహిణా బభూవు 
స్పృష్ట్యైదికారిణ ఇమే జగతా మధీశాః, 
యద్విద్య యైవ పర యాత్ర హి వశ్యమాయా 
స్టైర్యం గతా గురువరేశ నమో నమ స్తే. 6 
(స్త్రీ, పుం నపుంసక సమాహ్వయ లింగహీనో 
౭ ప్యాస్తే (త్రిలింగక ఉమేశతయా య ఏవ, 
సత్య(ప్రబోధసుఖరూపతయాత్వరూప 
వత్త్వేన చ త్రిజగదీశ నమో నమ స్తే. 7 
జీవత్రయం (భ్రమతి వై య దవిద్య యైవ 
సంసారచ[క్ర ఇహ దుస్తరదుఃఖహేతౌ, 
య ద్విద్య యైవ నిజబోధరతం స్వవ శ్యా 
విద్యం చ త దృవతి సాంబ, నమో నమ స్తే. 8 
ఇతి | క్రీగురుజ్ఞానవాసిష్టజ్ఞానకాండస్య ద్వితీయపాదే ప్రథమాధ్యాయే (శ్రీ, వ్యాసకృత దక్షిణామూర్హ్యస్టకమ్‌. 
10. శ్రీదక్ష్షిశామూర్తిస్తవమ్‌ 
క జటా 


ఉపాసకానాం య దుఫాసనీయ ముపాత్తవాసం వటశాఖమూలే, 

త ద్దామ దాక్షిణ్యజుషా స్వమూర్తా జాగర్తు చిత్తే మమ బోధరూపమ్‌. 1 
అద్రాక్ష మక్షీణదయానిధాన మాచార్య మాద్యం వటమూలభాగే, 
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమోనుదం తమ్‌. 2 

వి(ద్రావితాశేషతమోగణేన ము ద్రావిశేషేణ ముహు ర్మునీనామ్‌, 

నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాం స్త త్వ మ సీతి బోధమ్‌. 3 


(శ్రీ/శివార్బనమ్‌ దక్షిణామూర్తిస్తవమ్‌ 


అపారకారుణ్యసుధాతరంైై రపాంగపాతై రవలోకయంతమ్‌, 
క ఠోరసంసారనిదాఘతప్తాన్‌ మునీ నహం నౌమి గురుం గురూణామ్‌. 4 


మ మాద్య దేవో వటమూలవాసీ కృపావిశేషా తృతసన్నిధానః, 
-ఓంకారరూపా ముపదిశ్య విద్యా మావిద్యకధ్వాంత మపాకరోతు. 5 


కళాభి రిందో రివ కల్పితాంగం ముక్తాకలాపై రివ బద్దమూర్తిమ్‌, 
ఆలోకయే దేశిక మప్రమేయ మనాద్యవిద్యాతిమిర ప్రభాతమ్‌. 6 


స్వదక్షజానుస్టితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టుమ్‌, 
అపస్కృతే రాహితపాద మంగే ప్రణామి దేవం (ప్రణిధానవంతమ్‌. 7 


7 


తత్వార్ద మంతే వసతా మృషీణాం యు వాపి య స్సన్నుపదేష్టు మాష్టే 
ప్రణొమి తం ్రాక్రనపుణ్యజాల్నె రాచార్య మాళ్ళర్యగుణాధివాసమ్‌. 8 
ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః, 
స్వజానువిన్యస్తకరః పురస్తా దాచార్యచూడామణి రావి రస్తు. 9 


ఆలేపవంతం మద నాంగభూత్యా శార్జూలకృత్తా పరిధానవంతమ్‌, 
ఆలోకయే కంచన దేశ్‌కేంద్ర మజ్ఞానవారాకరబాడబాగ్నిమ్‌. 10 


చారుస్మితం సోమకళావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపమ్‌, 
ఉపాసనే కేచన యోగిన స్వా ముపాత్తనాదానుభవప్రమోదమ్‌. 11 


ఉపాసతే యం మునయ శ్ళుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః, 
తం దక్షిణామూర్తితనుం మహేశ ముపాస్మహే మోహమహార్తిశాంత్రై. 


కాంత్యా నిందితకుందకందళవపుర్‌న్న్య గ్రోధమూలే వసన్‌ 

కారుణ్యామృతవారిభి ర్మునిజనం సంభావయన్‌ వీక్షీతైః, 

మోహధ్వాంతవిభేదనం విరచయన్‌ బోధేన త త్తాదృశా 

దేవ స్తత మ సీతి బోధయతు మాం ముద్రావతా పాణినా. 13 


అగౌరగా(త్రై రలలాటనే(తై ర శాంతవేపై రభుజంగభూషైకః, 
అబోధము[ై రనపాస్తనిదై రపూరకామై రమరై రలం నః. 14 


—— (DP 


(శ్రీశివార్చనమ్‌ దక్షిణామూర్తిస్తో త్రమ్‌ 


దైవతాని కతి సంతి నావనౌ, నైవ తాని మనసో మతాని మే, 

దీక్షితం జడధియా మనుగ్రహే దక్షిణాభిముఖ మేవ దైవతమ్‌. 15 
ముదితాయ ముగ్రశశి నావతంసినే భసితావలేపరమణీయమూ ర్తయే, 
జగదింద్రజాలరచనాపటీయసే మహసే నమో ౬స్తు వటమూలవాసినే. 

వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ, 

పశ్య ల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్‌. 17 
ఉపాసకానాం త్వ ముమాసహాయః పూర్ణేందుభావం ్రకటీకరోషి 
య దద్య తే దర్శనమాత్రతో మే ద్రవ త్యహో మానసచంద్రకాంతః. 

య స్తే ప్రసన్నా మనుసందధానో మూర్తిం ముదా ముగ్రశశాంకమౌళేః, 

ఐశ్వర్య మాయు ర్లభతే చ విద్యా మంతే చ వేదాంతమహారహస్యమ్‌. 19 


ఇతి (శ్రీమచ్చంకర భారతీస్వామివిరచితం దక్షిణామూర్తి స్తవమ్‌. 


11. శ్రీ దకిణామూర్తిసోత్రమ్‌ 
ది ఆచి 
(శీ) శంకరభగవత్సాద విరచితమ్‌) 

1.. మౌనవ్యాఖ్యా(ప్రకటితపర[బహ్మతత్త్వం యువానం, 
వర్షిష్టాంతేవసదృషిగణై రావృతం |బ్రహ్మనిష్టైః, 
ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్ర, మానందమూర్తిం, 
స్వాత్మారామం ముదితవదనం, దక్షిణామూర్తి మీడే. 

2. వటవిటపిసమీపే భూమిభాగే నిషళ్లుం 
సకలమునిజనానాం జ్ఞానదాతార మారాత్‌ 
'త్రిభువనగురు మీశం దక్షిణామూర్తిదేవం 
జననమరణదుఃఖచ్చేదదక్షం నమామి. 


3. చిత్రం వటతరో ర్మూలే వృద్దా శిష్యా, గురుర్‌ యువా, 
గురో స్తు మౌన వ్యాఖ్యానం, శిష్యా స్తు ఛిన్నసంశయాః. 


(శ్రీశివార్చనమ్‌ దక్షిణామూర్తిస్తో త్రమ్‌ 


4. నిధయే సర్వవిద్యానాం, భిషజే భవరో గిణాం, 
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. 

5. ఓం నమః (ప్రణవార్థాయ, శుద్దజ్ఞానైకమూర్తయే, 
నిర్మలాయ, (ప్రశాంతాయ, దక్షిణామూర్తయే నమః. 


శ్రీదక్షిణామూర్తి సోత్రమ్‌ : 


1. విశ్వందర్పణదృశళ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం 
పశ్య న్నాత్మని మాయయా బహి రి వోద్భూతం యథా నిద్రయా 
య స్పాక్షాత్మురుతే ప్రబోధసమయే స్వాత్మాన మే వాద్వయం 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 

2. బీజ స్యాంతరి వాంకురో జగ దిదం ప్రాజ్‌నేర్వికల్పం పున 
ర్మాయాకల్పిత దేశకాలకలనావైచి త్రచి త్రీకృతమ్‌ 
మాయా వీవ విజృంభయ త్యపి మహాయో గీవయ స్ప్వేచ్చయా 
తస్మై (శ్రీగురువ వార్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 

3. య స్యైవ స్ఫురణం సదాత్మక మసత్కల్నార్టగం భాసతే 
సాక్షా త్త త్వ మ సీతి వేదవచసా యో బోధయ త్యాశ్రితాన్‌ 
య త్సాక్షాత్కరణా దృ్భవే న్న పునరావృత్తి ర్భవాంభోనిధౌ 
తస్మై (శ్రీ, గురుమూర్తయే నమ ఇదం (శ్రీ దక్షిణామూర్తయే. 


4. నానాఛి(ద్రఘటోదర స్టితమహాదీపప్రభాభాస్వరం 
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిఃస్పందతే 
జానా మీతి త మేవ భాంత మనుభా త్యేత త్సమస్తం జగత్‌ 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 


5. దేహం ప్రాణ మ పీంద్రియా ణ్యపి చలాం బుద్దిం చ శూన్యం విదుః 
(స్త్రీబాలాంధజడోపమా స్వహ మితి (భ్రాంతా భృశం వాదినః 


— OD 


(శ్రీ/శివార్చనమ్‌ . దక్షిణామూర్తిస్తోత్రమ్‌ 


మాయాశక్తి విలాసకల్పితమహావ్యామోహసంహారిణో 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 


6. రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్చాదనాత్‌ 
సన్మా(త్రః కరణోపసంహరణతో యో ౭.భూ త్సుషుప్తః పుమాన్‌ 
ప్రాగస్వాప్ప మితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 


7. బాల్యాది ప్వపీ జాగ్రదాదిషు తథా సర్వా స్వవస్థా స్వపి 
వ్యావృత్తా స్వనువర్తమాన మహ మిత్యంతస్సురంతం సదా 
స్వాత్మానం |ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 


8. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః 
శిష్యాచార్యతయా త థైవ పితృపు త్రాద్యాత్మనా భేదతః 
స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయాపరిభ్రామితః 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 
9. భూ రంభాం స్యనలో ౬నిలో ౬౦బర మహర్నాథో హిమాంశుః పుమా 
ని త్యాభాతి చరాచరాత్మక నిదం య స్యైవ మూర్త్యష్టకమ్‌ 
నాన్య త్కించన విద్యతే విమృశతాం యస్మా త్పరో ౬స్మా ద్విభోః 
తస్మై (శ్రీగురుమూర్తయే నమ ఇదం (శ్రీదక్షిణామూర్తయే. 
10. సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మా దముష్మిం స్తవే 
తే నాస్య శ్రవణా, త్తదర్ధమననా, ద్వానా చ్చ, సంకీర్తనాత్‌, 
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యా దీశ్వరత్వం స్వతః 
సిద్భ్యే త్తత్పున రష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్‌. 


=== 


(శీ/శివార్చనమ్‌ మృత్యుంజయస్తో త్రమ్‌ 


12. మృత్యుంజయ స్తోత్రమ్‌ 


నందికేశ్వర ఉవాచ :- 


కైలాస స్యోత్తరే శృంగే, శుద్రస్పటికసన్నిభే, 
తమోగుణవిహీనే, తు జరామృత్యువివరితే. | 
" 
సర్వతీర్ణాస్పదాధారే, సర్వజ్ఞానకృతాలయే, 
కృంతాంజలిపుటో బ్రహ్మా ధ్యానశీల స్పదాశివమ్‌. ర్ట 


పప్రచ్చ ప్రణతో భూత్వా, జానుభ్యా మవనిం గతః, 
సర్వార్దసంపదాధారో, (బ్రహ్మా లోకపితామహః. 3 


బ్ర హ్మోవాచ వా 


కే నోపాయేన దేవేశ, చిరాయు ర్లోమశో 2౬భవత్‌, 
త న్మే (బ్రూహి మహేశాన, లోకానాం హితకామ్యయా. 4 


(క్రీసదాశివ ఉవాచ '- 
శృణు బ్రహ్మన్‌, ప్రవక్ష్యామి చిరాయు ర్మునిసత్తమః, 
సంజాతో వర్మణా యేన వ్యాధిమృత్యువివర్ణితః. 5 
తస్మి న్నేకార్లవే, ఘోరే, సలిలౌఘపరిఫ్లుతే, 
కృతాంతభయనాశాయ స్తుతో మృత్యుంజయ శ్శివః 6 
తస్య సంకీర్తనా న్నిత్యం మర్శో మృత్యువివర్ణితః. 
త్వ మేవ కీర్తయ, (బ్రహ్మన్‌, మృత్యుం జేతుం న సంశయః. 7 
లోమశ ఉవాచ :- 


ఓం దేవాదిదేవ, దేవేశ సర్వప్రాణభృ్బతాం వర, 
(ప్రాణినా మపి నాథ స్వం మృత్యుంజయ, నమో ఇస్తు తే. 8 


(శ్రీ/శివార్భనమ్‌ మృత్యుంజయస్తో ( 


దేహినాం జీవభూతో ఇ_సి, జీవో జీవస్య కారణమ్‌, 
జగతాం రక్షక స్త్వం వై మృత్యుంజయ నమో ఇస్తు తే. 
హేమాద్రిశిఖరాకార, సుధావీచిమనోహర, 
పుండరీక, పరంజ్యోతి, రృత్యుంజయ, నమో ఇస్తు తే. 
ధ్యానాధార, మహాజ్ఞాన, సర్వజ్ఞానైకకారణ, 
పరిత్రా తాసి లోకానాం, మృత్యుంజయ, నమో ౬స్తు తే. 
నిహతా యేన కాలేన సదేవాసురమానుషాః, 
గంధర్వాప్పురస శ్రైవ సిద్దవిద్యాధరా స్తథా. 
సాధ్యా శ్చ వసవో రుద్రా స్త థాశ్వినిసుతావుభౌ, 
మరుత శృ దిశో నాగాః స్టావరా జంగమా స్తథా. 
యే ధ్యాయంతి పరాం మూర్తిం పూజయం త్యమరాధిప, 
న తే మృత్యువశం యాంతి మృత్యుంజయ నమో ౬.స్తు తే, 
త్వ మోంకారో ఇ_సి, వేదానాం దేవానాం చ సదాశివః, 
ఆధారశక్తి శృక్తీనాం, మృత్యుంజయ, నమో ౬.స్తు తే. 
స్టావరే జంగమే వాపి యావ త్రిష్టతి మేదినీ, 
బీవ త్వి త్యాహ లోకో ౬యం మృత్యుంజయ, నమో 9స్తు తే, 
సోమసూర్యాగ్నిమధ్యన్ల, వ్యోమవ్యాపిన్‌, సదాశివః, 
కాలత్రయ, మహాకాల, మృత్యుంజయ, నమో ౬స్తు తే. 
(ప్రబుద్దే చాప్రబుద్రే చ త్వ మేవ సృజసే జగత్‌, 
సృష్టిరూపేణ దేవేశ మృత్యుంజయ, నమో ల౬స్తు తే. 
వ్యోమ్ని త్వం వ్యోమరూపో ౬సి, తేజ స్సర్వత్ర తేజసి, 
(ప్రాణినాం జ్ఞానరూపో ౬సి, మృత్యుంజయ నమో ౬ స్తు తే. 


‘0 


10 


[11 


14 


18 


19 


(శ్రీ/శివార్చనమ్‌ మృత్యుంజయస్తో త్రమ్‌ 


జగజ్జీవో జగత్రాణః (స్రష్టా త్వం జగతః (ప్రభుః, 
కారణం సర్వతీర్ణానాం, మృత్యుంజయ, నమో 2స్తు తే. 


నేతా త్వ మింద్రియాణాం చ, సర్వజ్ఞాన(ప్రబోధకః, 

సాంఖ్యయోగ శృ హంస శ్చ మృత్యుంజయ, నమో స్తు తే. 
రూపాతీత స్ఫురూప శృ పిండస్ట్రా పద మేవ చ, 
చతుర్విధఫలాధార, మృత్యుంజయ, నమో ఇస్తు తే. 


రేచకే వహ్నిరూపో ఇసి, సోమరూపో ౬సి పూరకే, 
కుంభకే శివరూపో 2_సి, మృత్యుంజయ, నమో ఇస్తు తే. 


క్షయం కరోతి పాపానాం, పుణ్యానా మపి వద్దనమ్‌, 


హేతు స్త్వం శ్రేయసా న్నిత్యం, మృత్యుంజయ, నమో 2.స్తు తే. 


సర్వమాయాకళాతీత, సర్వేంద్రియపరావర, 
సర్వేంద్రియకలాధీశ మృత్యుంజయ, నమో ఇస్తు తే. 

రూపం గంధో రసః స్పర్శ శృ్శబ్ద స్పంస్కార ఏవ చ, 

త్వత్తః ప్రకాశ ఏతేషాం మృత్యుంజయ, నమో స్తు తే. 
చతుర్విధానాం సృష్టీనాం హేతు స్వం కారణేశ్వర, 
భావాభావపరిచ్చిన్న, మృత్యుంజయ, నమో ౬స్తు తే. 

త్వ మేకో నిష్కళో లోకే, సకలం భువనత్రయమ్‌, 

అతిసూత్షాతిరూప స్వం, మృత్యుంజయ, నమో ౬స్తు తే. 
త్వం (ప్రభోధ, స్వ మాధార, స్వ్వద్బీజం భువనత్రయమ్‌, 
సత్త్వం రజ స్తమ స్త్వం హి, మృత్యుంజయ, నమో ఇస్తు తే. 

త్వం సోమ స్త్వం దినేశ శ్చ, త్వ మాత్మా ప్రకృతేః పరః, 

అష్షత్రింశత్కలానాథ, మృత్యుంజయ, నమో ఇస్తు తే. 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


(శ్రీ/శివార్చనమ్‌ మృత్యుంజయస్తో త్రమ్‌ 


సర్వేంద్రియాణా మాధార, స్పర్వభూతగణాశ్రయః, 
సర్వజ్ఞానమయ సృత్త్వం, మృత్యుంజయ, నమో ౬స్తు తే. 


త్వ మాత్మా సర్వభూతానాం, గుణానాం త్వ మధీశ్వరః, 

సర్వాననమయాధార, 'మృత్యుంజయ, నమో ౬స్తు తే. 
త్వం యజ స్పర్వయజ్ఞానాం, త్వం బుద్ది ర్పోధలక్షణా, 
శబ్దబ్రహ్మ త్వ మోంకారో, మృత్యుంజయ, నమో స్తు తే. 
(శ్రీసదాశివ ఉవాచ :- 

ఏవం సంకీర్తయే ద్య స్తు శుచి స్తద్గతమానసః, 

భక్తాయ శృణోతి యో బ్రహ్మ, న్న స మృత్యువశో భవేత్‌. 
న తు మృత్యుభయం తస్య, ప్రాప్తకాలం చ లంఘయేత్‌, 
అపమృత్యుభయం తస్య ప్రణశ్యతి న సంశయః. 

వ్యాధయో నోపపద్యంతే, నోపసర్గభయం భవేత్‌, 

(ప్రత్యాసన్నాంతరే కాలే శతైకావర్తనే కృతే. 
మృత్యు ర్న జాయతే తస్య, రోగా న్ముచ్యతి నిశ్చితమ్‌, 
పంచమ్యాం వా దశమ్యాం వా పౌర్ణమాస్యా మ థాపి వా. 

శత మావర్తయే ద్య స్తు శతవర్షం స జీవతి, 

తేజస్వీ బలసంపన్నో లభతే (శ్రియ ముత్తమామ్‌. 
త్రివిధం నాశయే త్సాపం మనోవాక్కాయసంభవమ్‌, 
ఆభిచారాణి కర్మాణి కర్మా ణ్యాధర్వణాని చ. 


ఇదం రహస్యం పరమం దేవదేవస్య శూలినః, 
దుఃస్వప్ననాశనం పుణ్యం సర్వవిఘ్నవినాశనమ్‌. 


ఇతి (శ్రీనృసింహపురాణే శివ బ్రహ్మసంవాదే మార్మండేయకృతం మృత్యుంజయస్తో త్రమ్‌. 


అం ఫీలా 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


(శ్రీ/శివార్చనమ్‌ పంచ(బహ్మోపనిషత్‌ 


183. రు[దసుతిః 
ది 
నమో దేవాయ, మహతే, దేవదేవాయ, శూలినే, 
త్ర్యంబకాయ, త్రిణేత్రాయ, యోగినాం పతయే నమః. 1 


నమో ౬స్తు దేవదేవాయ, మహాదేవాయ, వేధసే, 
శంభవే, -స్టాణవే, నిత్యం శివాయ, పరమాత్మనే. 2 


నమ సోమాయ, రుద్రాయ, మహాగ్రాసాయ, హేతవే, 
(ప్రపద్యే ఒహం, విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్‌. 3 


మహాదేవం, మహాయోగ, మోశానం, త్వంబికాపతిమ్‌, 
యోగినం, యోగదాతారం, యోగమాయాసమాహృతమ్‌. 4 


యోగినాం గురు, మాచార్యం, యోగగమ్యం, సనాతనమ్‌, 
సంసారతారణం, రుద్రం, బ్రహ్మాణం, బ్రహ్మణో ఇ౬ధిపతిమ్‌. 5 


శాశ్వతం, సర్వగం, శాంతం, బ్రహ్మాణం, బ్రాహ్మణప్రియమ్‌, 
కపర్షినం, కళామూర్తి, మమూర్తి, మమరేశ్వరమ్‌. 6 


ఏకమూర్తిం, మహామూర్తిం, వేదవేద్యం, సతాం గతిమ్‌, 
నీలకంఠం, విశ్వమూర్తిం, వ్యాపినం, విశ్వరేతసమ్‌. 7 


కాలాగ్నిం, కాలదహనం, కామినం, కామనాశనమ్‌, 
నమామి గిరిశం, దేవం, చంద్రావయవభూషణమ్‌. 8 


(త్రిలోచనం, లేలిహాన, మాదిత్యం, పరమేష్టినమ్‌, 
ఉగ్రం, పశుపతిం, భీమం, భాస్కరం, తమసః పరమ్‌. 


ఇతి(శ్రీకూర్మ పురాణే వ్యాసోక్తరు ద్రస్తుతి స్పంపూర్ణాః 


ఎంట్రీ ఎఎ 


— 


(శ్రీ/శివార్చనమ్‌ శ్ఞోకశతరు(ద్రీయమ్‌ 


14. శోకశతరు [దీయమ్‌ 


(మహాభారత ద్రోణపర్వం నుండి) 


అర్జున ఉవాచ :- 


సంగ్రామే న్యహనం శత్యాం శరౌమై ర్విమలై రహమ్‌ 
అగ్రతో లక్షయే యాంతం పురుషమ్‌ పావక (ప్రభమ్‌. 

జ్వలంతం శూల ముద్యమ్య యాం దిశం ప్రతిపద్యతే 

తస్యాం దిశి విదీర్యంతే శత్రవో మే మహామునే. 


తేన భగ్నా నరీన్‌ సర్వాన్‌ మద్భగ్నాన్‌ మన్యతే జనః 
తేన భగ్నాని సైన్యాని పృష్టతో ఇ౬ను[వ్రజా మ్యహమ్‌. 3 
భగవం, స్త న్మ మాచక్ష కో వై స పురుషోత్తమః 
శూలపాణి ర్మయా దృష్ట స్తేజసా సూర్యసన్నిభః. 


4 
న పద్భ్యాం స్పృశతే భూమిం, న చ శూలం విముంచతి, 
శూలా చ్చూలసహస్రాణి నిప్పేతు స్తస్య తేజసా. 5 
వ్యాస ఉవాచ :- 


పజ 


జాసతీనాం ప్రథమం తైజసం పురుషం (ప్రభుమ్‌ 
వనం భూ ర్భువం దేవం సర్వలోకేశ్వరం (ప్రభుమ్‌. 
ఈశానం వరటం పార్ట, దృష్టవా నసి శంకరమ్‌ 

తం గచ్చ శరణం దేవం వరదం భువనేశ్వరమ్‌. 


భు. 


ఆ 
తళ, 
qr 


మహాదేవం మహాత్మాన మీశానం జటిలం విభుమ్‌ 
(త్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాససమ్‌. 


8 
మహాదేవం హరం స్టాణం వరదం భువనేశ్వరమ్‌ 
జగ[త్రధాన మజితం జగ(త్రీతి మధీశ్వరమ్‌. 


———————————— GD 


శ్రీశివార్చనమ్‌ శ్లోకశతరుద్రీయమ్‌ 


జగద్యోనిం జగద్బీజం జయినం జగతో గతిమ్‌. 


క! 
విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూ ర్తిం యశస్వినమ్‌. 10 
విశ్వేశ్వరం విశ్వనరం కర్మణా మీశ్వరం (ప్రభుమ్‌ 
శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్‌. 11 
యోగం యోగేశ్వరం సర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్‌ 
సర్వ ్రేష్టం జగ[చ్చేష్టం వరిష్టం పరిమేష్టినమ్‌ 12 
లోకత్రయవిధాతార మేకం లోకత్రయా (శ్రయమ్‌ 
శుద్దాత్మానం భవం భీమం శశాంకకృతశేఖరమ్‌. 13 
శాశ్వతం భూధరం దేవం సర్వవాగీశ్వర గమ్‌ 
సుదుర్హయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్‌. 14 
ఒానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞాన శ్రేష్టం సుదుర్విదమ్‌ 
దాతారం చైవ భక్తానాం (ప్రసాదనిహితాన్‌ వరాన్‌. 15 
తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిధై ర్విభోః 
వామనా జటిలా ముండా (హ్రస్వ[గీవా మహోదరాః. 16 
మహాకాయా మహోత్సాహా మహాకర్ణా స్త థాపరే 
అననై ర్వికృతైః పాదైః పార్ట, వేపై శృ వైకృతైః. 17 
ఈదృశైః స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః 
స శివ స్తాత, తేజస్వీ ప్రసాదా ద్యాతి తే ౭_గ్రతః. 18 
తస్మిన్‌ ఘోరే సదా పార్ట, సంగ్రామే రోమహర్షణే 
'ద్రౌలి కర్ణ కృపై ర్లుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః. 19 
క స్తాం సేనాం తదా పార్ట, మన, సాపి ప్రధర్షయేత్‌ 
బుతే దేవా న్మహేష్వాసా దృహురూపా న్మహేశ్వరాత్‌. 20 
స్టాతు ఎుత్సహతే కళ్ళి న్న తస్మి న్నగ్రతః స్ట్రితే 
న హి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే 21 


తతత DY) 


(శ్రీశివార్బనమ్‌ శ్ఞోకశతరు(ద్రీయమ్‌ 


గంధే నాసి హి సంగ్రామే తస్య కృద్దస్య శత్రవః 
విసంజ్ఞా హితభూయిష్టా వేపంతి చ పతంతి చ. 22 
తస్మై నమ స్తు కుర్వంతో దేవా స్తిష్టంతి వై దివి 
యే చాన్యే మానవా లోకే తే చ స్వర్గజితో నరాః. 23 
యే భక్తా వరదం దేవం శివం రుద్ర ముమాపతిమ్‌ 
అనన్యభావేన సదా సర్వేశం సముపాసతే. 24 
ఇహ లోకే సుఖం (ప్రాప్య, తే యాంతి పరమాం గతిమ్‌. 
నమస్కరుష్వ కౌంతేయ, తస్మై శాంతాయ వై సదా. 25 
రుద్రాయ శితికంఠాయ కనిష్ణాయ సువర్చసే 
కపర్దినే కరాలాయ హర్యక్షవరదాయ చ. 26 
కామ్యాయ వ్యుప్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ 
కామ్యాయ హరినేత్రాయ స్టాణవే పురుషాయ చ. 27 


హరికేశాయ ముండాయ కృశా యోత్తరణాయ చ 
భాస్కరాయ సుతీర్ణాయ దేవదేవాయ రలహసే. 28 
బహురూపాయ సర్వాయ (ప్రియాయ ప్రియవాససే 
ఉష్లీషిణే సువక్రాయ సహస్రాక్షాయ మీఢుషే. 29 
గిరిశాయ |ప్రశాంతాయ యతయే చీరవాససే 
హిరణ్యబాహవే రాజ్ఞే ఉగ్రాయ పతయే దిశామ్‌. 30 


పర్ణన్యపతయే చైవ భూతానాం పతయే నమః 
వృక్షాణాం పతయే చైవ గవాం చ పతయే నమః. 31 
వృక్షే రావృతకాయాయ సేనాన్యే మధ్యమాయ చ 
(స్రువహస్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ. 32 
బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే 
సహ(స్రశిరసే చైవ సహ(స్రనయనాయ చ. 33 


(శ్రీ/శివార్చనమ్‌ శ్ఞోకళతరు ద్రీయమ్‌ 


సహ(స్రబాహవే చైవ సహ(స్రచరణాయ చ 
శరణం గచ్చ కౌంతేయ, వరదం భువనేశ్వరమ్‌. 
ఉమాపతిం విశ్వరూపం దక్షయజ్ఞనిబర్షణమ్‌ 
(ప్రజానాం పతి మవ్యగ్రం భూతానాం పతి మవ్యయమ్‌. 
కపరినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్‌ 
వృషదర్చం వృషపతిం వృషశ్ళంగమ్‌ వృషర్షభమ్‌. 
వృషాంకం వృషభోదారం వృషభం వృషభేక్షణమ్‌ 
వాషాయుధం వృషశరం వృషభూతం వృషేశ్వరమ్‌. 


మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసినం 


లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్‌. 


(హాలపాణిం వరదం ఖడ్గచర్మధరం ప్రభుమ్‌ 
పినాకినం ఖడ్గధరం లోకానాం పతి మీశ్వరమ్‌. 
(ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాససమ్‌ 
నమ స్తస్మై సురశాయ యస్య వైశ్రవణ ః సఖా. 
సువాససే నమ స్తుభ్యం సువృతాయ సుధన్వినే 
ధనుర్దరాయ దేవాయ ప్రియధన్వాయ ధథన్వినే. 
ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః 
ఉగ్రాయుధాయ దేవాయ నమ స్ఫురవరాయ చ. 
నమో ౬స్తు బహురూపాయ నమో ౭స్తు బహుధన్వినే 
నమో ఇస్తు స్టాణవే నిత్యం నమ స్తస్మై తపస్వినే. 
నమో ౬స్తు త్రిపురఘ్నాయ భగఘ్నాయ చ వై నమః 
వనస్పతీనాం పతయే నరాణాం పతయే నమః. 
మాత్య*ణాం పతయే చైవ గణానాం పతయే నమః 
గవాం చ పతయే నిత్యం యజ్ఞానాం పతయే నమః 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


43 


44 


45 


(శ్రీ/శివార్చనమ్‌ శ్ఞోకళతరు ద్రీయమ్‌ 


అపాం చ పతయే నిత్యం, దేవానాం పతయే నమః, 
పూషటంతవినాశాయ, త్యక్షాయ, వరదాయ చ. 46 


నీలకంఠాయ, పింగాయ, స్వర్ణకేశాయ, వై నమః, 
కర్మాణి యాని దివ్యాని మహాదేవస్య ధీమతః. 47 


తాని తే కీర్తయిష్యామి యథా(ప్రజం యథా[శ్రుతమ్‌ 
న సురా నాసురా లోకే న గంధర్వా న రాక్షసాః. 48 
సుఖ మేధంతి కుపితే తస్మి న్నపి గుహాగతాః 
దక్షస్య యజమానస్య విధివత్‌ సంభృతం పురా. 49 
వివ్యాధ కుపితో యజ్ఞం నిద్దయ స్వభవత్‌ తదా 
ధనుషా బాణ ముత్స్ఫృజ్య సఘోషం విననాద చ. 50 
తేన శర్మ కుతః శాంతిం లేభిరే స్మ సురా స్తదా 
విద్రుతే సహసా యజ్ఞే కుపితే చ మహేశ్వరే. 51 
తేన జ్యాతలఘోషేణ సర్వే లోకాః సమాకులాః 
బభూవు ర్వశగాః పార్ట, నిపేతు శృ సురాసురాః 52 
ఆప.శ్చుత్తుభిరే సర్వా, శృకంపే చ వసుంధరా, 
పర్వతా శృ వ్యశీర్యంత, దిశో నాగా శృ మోహితాః. 53 
అంధేన తమసా లోకా న (ప్రకాశంతి సంవృతాః 
జఘ్నివాన్‌ సహ సూర్యేణ సర్వేషాం జ్యోతిషాం (ప్రభాః 54 
చుక్తుభు ర్భయభీతా శృ శాంతిం చక్రు స్త ఛైవ చ 
బుషయ స్పర్వభూతానా మాత్మన శృ సుఖైషణః. 55 
పూషాణ మభ్యద్రవత శంకరః (ప్రహస న్నివ 
పురోడాశం భక్షయతో దశనాన్‌ వై వ్యశాతయత్‌. 56 
తతో నిశ్ళ(క్రము దేవా వేపమానా నతాః స్మ తే 
పున శ్చ సందధే దీప్తాన్‌ దేవానాం నిశితాన్‌ శరాన్‌. 57 


(శ్రీశివార్చనమ్‌ శ్ఞోకశతరు[ద్రీయమ్‌ 


సధూమాన్‌ సస్ఫులింగాం శృ విద్యుతోయదసంనిభాన్‌ 


తం దృష్ట్యా తు సురా స్సర్వే ప్రణిపత్య మహేశ్వరమ్‌. 


రుద్రస్య యజ్ఞభాగం చ విశిష్టం తే త్వకల్పయన్‌ 
భయేన త్రిదశా రాజన్‌ చరణం చ |ప్రపెదిరే. 

తేన చై వాతికోపీన స యజ్ఞః సంధిత స్తదా 

భగ్నా శ్చాపి సురా ఆసన్‌ భీతా శ్చా ద్యాపి తం (ప్రతి. 
అసురాణాం పురా ణ్యాసం స్త్రీణి నీర్యవతాం దివి 


ఆయసం రాజతం చైవ సౌవ్యర్గం పరమం మహత్‌. 


సౌవర్ణం కమలాక్షస్య, తారకాక్షస్య రాజతమ్‌, 


తృతీయం తు పురం తేషాం విద్యున్మాలిన ఆయసమ్‌. 


న శక్త స్తాని మఘవాన్‌ భేత్తుం సర్వాయుధై రపి. 
అధ సర్వే సురా రుద్రం జగ్ముః శరణ మార్రితాః 
తే త మూచు ర్మహాత్మానం సర్వే దేవా స్పవాసవాః 
(బహ్మదత్తవరా హ్యేతే ఘోరా (స్త్రీపురవాసినః. 
పీడయం త్యధికం లోకం యస్మాత్‌ తే వరదర్పితాః 
త్వదృతే దేవదేవేశ, నాన్యః శక్తిః కథం చ న. 


హంతుం దైత్యాన్‌ మహాదేవ, జహి తాం స్త్వం సురద్విషః. 


రుద్రరౌద్రా భవిష్యంతి పశవః సర్వకర్మసు. 
నిపాతయిష్యసే చైతా నసురాన్‌ భువనేశ్వర, 
సత థోక్త స్త థే త్యుక్తా దేవానాం హితకామ్యయా. 
గంధమాదనవింధ్యా చ కృత్వా వంశధ్వజౌ హరః 
పృ్పథ్వీం ససాగరవనాం రథం కృత్వా తు శంకరః. 
అక్షంకృత్వా తు నాగేంద్రం శేషం నామ (త్రిలోచనః 
చక్రే కృత్వా తు చంద్రార్కౌ దేవదేవః పినాకధృక్‌. 


58 


60 


61 


62 


63 


64 


65 


66 


57 


68 


69 


(శీ/శివార్చనమ్‌ శ్రేకశతరు ద్రీయమ్‌ 


అణీకృ త్వైలపత్రం చ పుష్పుదంతం చ (త్రంబకః. 
యూపం కృత్వా తు మలయవవనాహిం చ తక్షకమ్‌. 


యోక్రాంగాని చ సత్తాని కృత్వా శర్వః ప్రతాపవాన్‌. 
వేదాన్‌ కృ త్వాథ చతుర శృతురశ్వాన్‌ మహేశ్వరః. 
ఉపవేదాన్‌ ఖలీనాం శృ కృత్వా, లోకత్రయేశ్వరః. 
గాయత్రీం ప్రగ్రహం కృత్వా, సావిత్రీం చ మహేశ్వరః. 
కృతోంకారం (ప్రతోదం చ, బ్రహ్మాణం చైవ సారథిం. 
గాండీవం మందరం కృత్వా, గుణం కృత్వా తు వాసుకిమ్‌. 


విష్ణుం శరోత్తమం కృత్వా, శల్య మగ్నిం త థైవ చ. 


వాయుంకృత్వాధవాజాభ్యాం పుంఖేవైవస్వతంయమం. 


విద్యు త్‌ కృ త్వాధ నిశ్రాణం మేరుం కృ త్వాధ వై ధ్వజమ్‌. 
ఆరుహ్య సరథం దివ్యం సర్వదేవమయం శివః. 
(త్రిపురస్య వధారాయ స్థాణుః, (ప్రహరతాం వరః. 
అసురాణా మంతకరః (శ్రీమా, నతులవి(క్రమః. 
సూయమానః సురైః పార్ట, బుషిభి శృ తపోధనైః. 
స్థానం మహేశ్వరం కృత్వా దివ్య మ(ప్రతిమం (ప్రభుః. 
అతిష్టత్‌ స్టాణుభూతః ససహ'స్రం పరివత్సరాన్‌. 
యదా (త్రీణి సమేతాని అంతరిక్షే పురాణి చ. 
'త్రిపర్వణా త్రిశల్యేన తదా తాని బిభేద సః. 
పురాణి న చ తం శేకు ర్టానవాః 'ప్రతివీక్షితుమ్‌. 
శరం కాలాగ్నిసంయుక్తం విష్ణుసోమసమాయుతమ్‌. 
పురాణి దగ్రవంతం తం దేవీ యాతా 'ప్రవీక్షితుమ్‌. 
బాల మంకగతం కృత్వా స్వయంపంచశిఖం పునః. 
ఉమా జిజ్ఞాసమానా వై కో ౬య మి త్య(బ్రవీత్‌ సురాన్‌. 


70 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


(శీ/శివార్భనమ్‌ శోకశతరు(దీయమ్‌ 


అసూయత శృ శక్రస్య వ(జ్రేణ ప్రహరిష్యతః. 
బాహుం సవ([జ్రం తం తస్య కృద్ద స్యాస్తంభయత్‌ ప్రభుః. 
(ప్రహస్య భగవాం స్తూర్గం సర్వలోకేశ్వరో విభుః. 
తతః సంస్తంభితభుజః శక్రో దేవగణై రృృతః. 
జగామ ససుర స్తూర్గం బ్రహ్మాణం ప్రభు మవ్యయమ్‌ 
తే తం (ప్రణమ్య శిరసా ప్రోచుః ప్రాంజలయ స్తదా. 
కి మ ప్యంకగతం (బ్రహ్మన్‌, పార్వత్యా భూత మద్భుతమ్‌ 
బాలరూపధరం దృష్ట్వా నాస్మాభి రభిలక్షితమ్‌. 
తస్మాత్‌ త్వాం |ప్రష్టు మిచ్చామోనిర్తితా యేన వై వయమ్‌ 
అయుధ్యతా హి బాలేన లీలయా సపురందరాః. 
తేషాం తద్వచనం శృత్వా బ్రహ్మా బ్రహ్మవిదాం వరః 
ధ్వాత్వా సశంభుం భగవాన్‌ బాలం చామితతేజసమ్‌. 
ఉవాచ భగవాన్‌ బ్రహ్మా శక్రాదీం శ్చ సురోత్తమాన్‌ 
చరాచరస్య జగతః (ప్రభుః స భగవాన్‌ హరః. 


తస్మాత్‌ పరతరం నాన్యత్‌ కించి దస్తి మహేశ్వరాత్‌ 
యో దృష్టో హ్యుమయా సారం యుష్మాభి రమితద్యుతిః. 


సపార్వత్యాః కృతే శర్వః కృతవాన్‌ బాలరూపతామ్‌ 


తే మయా సహితా యూయం ప్రాపయధ్వం త మేవ హి. 


స ఏష భగవాన్‌ దేవః సర్వలోకేశ్వరః ప్రభుః 
న సంబుబుధిరే చైనం దేవా స్తం భువనేశ్వరమ్‌. 
సప్రజాపతయః సర్వే బాలార్కసదృశప్రభమ్‌. 
అ ధాభ్యేత్య తతో (బ్రహ్మా దృష్ట్వా స చ మహేశ్వరమ్‌. 
అయం గ్రేష్ట ఇతి జ్ఞాత్వా వవందే తం పితామహః. 
(బ హోవాచ :- 
త్వం యజ్ఞో భువన స్యాస్య త్వం గతి స్త్వం పరాయణమ్‌. 


82 


83 


84 


85 


86 


87 


88 


89 


90 


91 


92 


93 


—_ | | టకు 


(శ్రీశివార్బనమ్‌ 


త్వం భవ, స్వం మహాదేవ, స్త్వం ధామ పరమం పదమ్‌, 
త్వయా సర్వ మిదం వ్యాప్తం జగత్‌ స్టావరజంగమమ్‌. 


భగవన్‌, భూతభవ్యేశ లోకనాధ జగత్పతే, 
(ప్రసాదం కురు శక్రస్య త్వయా క్రోధార్హితస్య వై. 
వ్యాస ఉవాచ :- 
పద్మయోనివచః శృత్వా తతః ప్రీతో మహేశ్వరః 
ప్రసాదాభిముఖో భూ త్వాట్టహాస మ ధాకరోత్‌. 
తతః ప్రసాదయామాసు రుమాం రుద్రం చ తే సురాః 
అభవ చ్చ పున శ్చాహు ర్యథా ప్రకృతివబ్రిణ ః. 
తేషాం ప్రసన్నో భగవాన్‌ సపత్నీకో వృషధ్వజః 
దేవానాం త్రిదశశ్రేస్టో దక్షయజ్ఞవినాశనః. 
సవైరుద్రః, సచ శివః, సో ౬గ్నిః సర్వ శృ, సర్వవిత్‌, 
స చేంద్ర శ్చైవ, వాయు శ్చ, సో ౬శ్వినౌ చ స విద్యుతః. 


స భవః, స చ పర్హన్యో, మహాదేవః, సనాతనః, 


స చంద్రమాః, స చేశానః, స సూర్యో వరుణ శృ సః. 


స కాలః, సో ౬ంతకో, మృత్యుః, స యమో రా (త్ర్యహాని తు 


మాసార్హమాసా బుతవః సంధ్యే సంవత్సర శ్చ సః. 
ధాతా చ స విధాతా చ విశ్వాత్మా విశ్వకర్మకృత్‌ 
సర్వాసాం దేవతానాం చ ధారయ త్యవపు ర్వపుః. 
సర్వదేవైః స్తుతో దేవః సైకధా బహుధా చ సః 
శతధా సహస్రధా చైవ భూయ శ్ళతసహ(స్రధా. 


ద్వే తనూ తస్య దేవస్య వేదజ్ఞా బ్రాహ్మాణా విదుః 


ఘోరా చానా శివా చాన్యా తే తనూ బహుధా పునః. 
ఘోరాతుయా తను స్తస్య సో ౬గ్ని ,ర్విఘ్లు ,స్ఫ భాస్కరః. 


సౌమ్యా తు పున రే వాస్య ఆపో, జ్యోతింషి , చంద్రమాః. 


శ్లోకశతరు (ద్రీయమ్‌ 


95 


96 


97 


98 


99 


100 


101 


102 


103 


104 


——— G7) 


(శ్రీ/శివార్చనమ్‌ శ్ఞోకళతరు ద్రీయమ్‌ 


వేదాః సాంగోపనిషదః పురాణాధ్యాత్మనిశ్చయాః:. 

య దత్ర పరమం గుహ్యం స వై దేవో మహేశ్వరః. 106 
ఈదృశ శ్చ మహాదేవో భూయాం శృ భగవా నజః 
న హీ సర్వే మయా శక్యా వక్తుం భగవతో గుణాః. 107 


BS 
సర్వై (ర్లహై ర్లృహీతాన్‌ వై సర్వపాపసమన్వితాన్‌. 108 
స మోచయతి సు ప్రీతః శరణ్యః శరణాగతాన్‌ 
ఆయు రారోగ్య మైశ్వర్యం విత్తం కామాం శృ పుష్కలాన్‌. 109 
స దదాతి మనుష్యేభ్యః స చ్చె వాక్షిపతే పునః 
సేంద్రాదిషు చ దేవేషు తస్య చైశ్వర్య ముచ్యతే. 110 
స చైవ వ్యాపష్పతో లోకే మనుష్యాణాం శుభాశుభే 
ఐశ్వర్యా చ్రైవ కామానా మీశ్వర శృ స ఉచ్యతే. 111 
మహేశ్వర శ్చ మహతా? భూతానా మీశ్వర శ్చ సః 
బహుభి రృహుధా రూపై ర్విశ్వం వ్యాస్నోతి వై జగత్‌. 112 
తస్య దేవస్య యద్వకక్రం సముద్రే త దధిష్టితమ్‌ 
వడవాము ఖేతి విఖ్యా.౦ పిబత్‌ తోయ మయం హవిః. 113 
ఏష చైవ శ్మశానేషు దేవో వస; ఎత్య్కశః 
యజం త్యేనం జనా స్తత్ర " రస్ట్రాన ఇ తీశ్వరమ్‌. 114 
అస్య రీస్తాని వాపా. ఘోరాణి చ బహూని చ 
లోకే యా న్యసః పూజ్యంతే మనుష్యాః (ప్రవదంతి చ. 115 


నామధేయాని ల్‌ కేషు "హూ న్యస్య యథార్టవత్‌. 

నిరువ్యంగ మూత్తా చ్చ విభుత్వాత్‌ కర్మణ స్తధా. 116 
“కీ చాస్య సమామ్నాతం శతయ(ద్రియ మగ.త్తమమ్‌ 
నామా చానంతరు (ద్రేరి హూ,పస్థానం మే. శనః 117 


అ 


(శీ/శివార్చనమ్‌ శ్ఞోకశతరు ద్రీయమ్‌ 


స కామానాం ప్రభు ర్రేవో యే దివ్యా యే చ మానుష్మాః 
స విభుః స ప్రభు రేవో విశ్వం వ్యాప్నోతి వై మహత్‌. 
జ్యేష్టం భూతం వదం త్యేనం బ్రాహ్మణా మునయ స్తథా 
(ప్రథమో హ్యేష దేవానాం ముఖాద స్యానలో ౬భవత్‌. 
సర్వధా యత్‌ పశూన్‌ పాతితై శ్చ య దద్రమతే పునః 
తేషా మధిపతి ర్య చ్చ తస్మాత్‌ పశుపతిః స్మృతః. 
దివ్యం చ బ్రహ్మచర్యేణ లింగ మస్య యధాస్టితమ్‌ 
మహయ త్యేష లోకాం శృ మహేశ్వర ఇతి స్మృతః. 
బుషయ శ్రైవ దేవా శృ గంధర్వాప్పరస స్తధా 
లింగ మ స్యార్బయంతి స్మ త చ్చా ప్యూర్ష్యం సమా స్థితమ్‌. 
పూజ్యమానే తత స్తస్మిన్‌ మోదతే స మహేశ్వరః 
సుఖీ ప్రీత శృ భవతి ప్రహష్టశ్రైవ శంకరః. 
య దస్య బహుధా రూపం భూతభవ్యభవస్రితమ్‌ 
స్థావరం జంగమం చైవ బహురూపః తత స్మృతః. 
ఏకాక్షో జాజుల న్నాస్తే సర్వతో ౬క్షిమయో ౬పి వా 
క్రోధా ద్య శ్చావిశ ల్లోకాం స్తస్మాత్‌ సర్వ ఇతి స్మృతః. 
ధూ(వురూపం చయ త్తస్య ధూర్హటి స్తేన చోచ్యతే 
విశ్వేదేవా శృయ త్తస్మిన్‌ విశ్వరూప స్తతః స్మృతః. 
తిస్రో దేవీ ర్యదా చైవ భజతే భువనేశ్వరః 
ద్యా మాపః పృధివీం చైవ త్ర్యంబక శృ తత స్మృతః. 
స మేధయతి.య న్నిత్యం సర్వార్టాన్‌ సర్వకర్మసు 
శివ మిచ్చన్‌ మనుష్యాణాం తస్మా దేష శివః స్మృతః. 
సహగస్రాక్షో ఇయుతాక్షో వా సర్వతో౭౬క్షిమయో 2౬_పి వా 
య చ్చ విశ్వ: మహత్‌ పాతి మహాదేవ స్తత స్మృతః. 


374 


118 


119 


120 


121 


122 


123 


124 


125 


126 


127 


128 


129 


(శ్రీ/శివార్బనమ్‌ శ్లోకళతరు([ద్రీయమ్‌ 


మహత్‌ పూర్వం స్టితో య చ్చ ప్రాణోత్పత్తి సీత శ్చ యత్‌ 


స్టితలింగ శ్చ య న్నిత్యం తస్మాత్‌ స్థాణు రితి స్కృతిః. 130 
సూర్యావంద్రమసో ర్లోకే ప్రకాశంతే రుచ శృ యాః 
తాః కేశసంజ్ఞితా (స్త్యక్షే వ్యోమకేశ స్తతః స్మృతః. 131 

భూతం భవ్యం భవిష్యం చ సర్వం జగ దశేషతః 

భవ ఏవ'తతో యస్మాద్‌ భూతభవ్యభవోద్భవః. 132 
కపిః (శ్రేష్ట ఇతి ప్రోకో, ధర్మ శృ వృష ఉచ్యతే 
స దేవదేవో భగవాన్‌ కీర్యతే ౬_తో వృషాకపిః. 133 

(బహ్మాణ మింద్రం వరుణం యమం ధనద మేవ చ 

నిగృహ్య హరతే యస్మాత్‌ తస్మా ద్దర ఇతి స్మృతః. 134 


నిమిలీతాభ్యాం నేత్రాభ్యాం బలా 'ద్దేవో మహేశ్వరః 
లలాటే నేత్ర మస్ఫజ త్తేన త్రక్ష స్ప ఉచ్యతే. 135 
విషమస్థః శరీరేషు సమ శృ ప్రాణినా మిహ 
స వాయు ర్విషమస్ట్రేషు ప్రాణో ౬పానః శరీరిషు. 136 
పూజయేద్‌ విగ్రహం య స్తు లింగం చాపి మహాత్మనః 
లింగం పూజయితా నిత్యం మహతీం (శ్రియ మళ్ళుతే. 137 
ఊరుభ్యా మర మాగ్నేయం సోమార్దం చ శివా తనుః 
ఆత్మనో ఇర్రం తధా చాగ్నిః సోమో ౬_ర్రం పున రుచ్యతే. [38 
తైజసీ మహతీ దీప్తా దేవేభ్యో ౬స్య శివా తనుః 
భాస్వతీ మానుషే ష్వస్య తను ర్టోరాగ్ని రుచ్యతే. 139 
(బహ్మచర్యం చర త్యేష శివా యాస్య తను స్తయా 
యాస్య ఘోరతరా మూర్తిః సర్వా నత్తి త ధేశ్వరః. 140 
య న్నిర్హహతి, య త్తీక్షోయ దుగ్రో, య త్ర్రతాపవాన్‌, 
మాంసశోణితనుజ్ఞాదో య, త్తతో రుద్ర ఉచ్యతే. 141 


ఏష దేవో మహాదేవో, యో ౬సౌ పార్ట, త వాగ్రతః 
సంగ్రామే శా(త్రహాన్‌ నిఘ్నం స్వయాదృష్టః పినాకధృక్‌. 
సింధురాజవధార్దాయ (ప్రతిజ్ఞాతే త్వ యానఘ, 
కృష్ణేన దర్శితః స్వప్నేయ స్తు శలేంద్రమూర్షని. 
ఏష వై భగవాన్‌ దేవః సంగ్రామే యాతి తే ౬_గ్రతః 
యేన దత్తాని తే ౬స్రాణి యై స్త్వయా దానవా హతాః. 
ధన్యం యశస్య మాయుష్యం పుణ్యం వేదై శృ సమ్మితమ్‌ 
దేశదెనస్య తే పార్ధ, వ్యాఖ్యాతం శతరు[ద్రియమ్‌. 
పల్యర్రసాధనం పుణ్యం సర్వకి ల్బిషనాశనమ్‌ 
సర్వపాపప్రశమనం సర్వదుఃఖభయాపహమ్‌. 
చతుర్విధ మిదం స్తోత్రం యః శ్రుణోతి నరః సదా 
విజిత్య శత్యాన్‌ సర్వాన్‌ స రుద్రలోకే మహీయతే. 
చరితం మహాత్మనో నిత్యం సాంగ్రామిక మిదం స్మృతమ్‌ 
పఠన్‌ వై శతరుద్రియం (శ్రుణ్వం శృ సతతోల్డితః. 
భకో విశ్వేశ్వరం దేవం మానుషేషు చ య స్సదా 
వరాన్‌ కామాన్‌ స లభతే ప్రసన్నే త్ర్యంబకే నరః. 
గచ్చ యుద్ద్యస్వ కౌంతేయ, న త వాస్తి పరాజయః 
యస్య మంత్రీ చగోప్తాచ పార్వ్వస్టో హి జనార్దనః. 
సంజయ ఉవాచ :- 
ఏవ ము క్వార్జునం సంఖ్యే పరాశరసుత స్తదా 
జగామ భరత శ్రేస్ట ,యథాగత మరిందమ. 
యుద్దం కృత్వా మహ ద్దోరం పంచాహాని మహాబలమ్‌ 
బ్రాహ్మణో 'నిహతో రాజన్‌, బ్రహ్మలోక మవాప్తవాన్‌. 
స్వధీతే యత్‌ ఫలం వేదే త దస్మి న్నపి పర్వణి 
క్షత్రియాణా మభీరూణాం యుక్త మత్ర మహ ద్యశః 
య ఇదం పఠతే పర్వ శ్రుణుయా ద్వాపి నిత్యశః. 


“హౌర్య్భనమ్‌ శ్ఞోకళతరు ద్రీయమ్‌ 


142 


143 


144 


145 


146 


147 


148 


149 


150 


151 


152 


(శ్రీ శివకవచమ్‌ 
అస్య (శ్రీ, శివకవచస్తోత్రమంత్రస్య - బ్రహ్మణే బుషయే నమ శ్ళిరసి. 
అనుష్టుప్‌ చంధ సే, నమో ముఖే. 
శ్రీ సదాశివరుద్రదేవతాడ్టై నమో హృదయే. 
హ్రీం శక్తయే నమో నాభౌ. 
రం కీలకాయ నమో గుహే. 
(థీం (హ్రీం క్లీం బీజాయ నమః పాదయోః. 
(శ్రీ/సదాశివ ప్రీత్యర్దే శివకవచస్తో త్రజపే వినియోగః సర్వాంగే. 
కరన్యాసం : 
1. ఓం నమో భగవతే, జ్వలజ్ఞాలామాలినే.. 
ఓం హ్రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే అంగుష్టాభ్యాం నమః. 
2. ఓం నమో భగవతే, జ్వలజ్ఞాలామాలినే.. 
ఓం నం రిం నిత్యతృప్తిధామ్నే తత్పురుషాత్మనే తర్హనీభ్యాం నమః. 
3. ఓం నమో భగవతే, జ్వలజ్ఞాలామాలినే.. 
ఓం మం రుం అనాదిశక్తిధామ్నే అఘోారాత్మనే మధ్యమాభ్యాం నమః. 
4. ఓం నమో భగవతే, జ్వలజ్ఞాలామాలినే.. 
ఓం శం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేనాత్మనే అనామికాభ్యాం నమః. 
5. ఓం నమో భగవతే, జ్వలజ్ఞాలామాళినే.. 
ఓం వాం రౌం అలుప్తశక్తి ధామ్నే సద్యోజాతాత్యనే కనిష్టికాభ్యాం నమః 


6. ఓం నమో భగవతే, జ్వలజ్ఞ్వాలామాలినే.. 
ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్యనే కరతలకంప్పష్టాభ్యాం నమః 
అంగన్యాసం క 
1. ఓం నమో భగవతే, జ్యులజ్ఞాలామాలినే.. 
ఓం హ్రాం సర్వశక్తిధామ్నే ఈశానాత్మనే హదయాయిుననుః, 
2. ఓం నమో భగవతే, జ్వులజ్ఞాలా 'నూలినే.. 
ఓం నం రం నిత్వతాస్తిధామ్నే తత్పురుప్తాత్మనే శిరసే స్వాహా. 


నాక ల Dr 


కోటప్పకొండ చరిత్ర (శ్రీ/శివార్చనమ్‌ 


3. ఓం నమో భగవతే, జ్వలజ్ఞ్వాలామాలినే.. 
ఓం మం రుం అనాదిశక్తిధామ్నే అఘారాత్మనే శిఖాయై వషట్‌. 
4. ఓం నమో భగవతే, జ్వలజ్ఞాలామాలినే.. 
ఓం, శిం రైం స్వతంత్రశక్తిధామ్నే వామదేవాత్మనే కవచాయ హుమ్‌. 
5. ఓం నమో భగవతే, జ్వలజ్ఞ్వాలామాలినే.. 
ఓం వాం రౌం అలుప్తశక్తిధామ్నే సద్యోజాతాత్మనే నేత్రత్రయాయ వౌషట్‌. 
6. ఓం నమో భగవతే, జ్యలజ్ఞాలామాలినే.. 
ఓం యం రః అనాదిశక్తిధామ్నే సర్వాత్యనే అస్త్రాయఫట్‌. 
భూర్భువ స్సువ రో మితి దిగ్బంధః 
ధ్యానమ్‌ ః వ(జదం ష్టం, (తిణయనం, కాలకంఠ, మరిందమం, 
సహగస్రకర, మత్యు(గం, వందే మన్యుమహేశ్వరమ్‌. 1 
అ థాపరం సర్వపురాణగుహ్యం విశ్శేషపాషాఘహరం పవిత్రం, 
జయప్రదం సర్వవిపత్‌'ప్రమోచనం, వక్ష్యామి శైవం కవచం హితాయ తే. 2 
బుషభ ఉవాచ : నమస్కృత్వా మహావేదం విశ్వవ్యాపిన మీశ్వరం 
వవ్యే శివమయం_వర్మ సర్వరక్షాకరం నృణామ్‌. 3 
శుచౌ దేశే సమాసీనో యథావత్‌ కల్పితాసనః, 
జితేంద్రియో జితప్రాణ శ్చింతయే చ్చివమ్‌. 4 
హృత్పుండరీకాంత రసన్ని విష్టం, 
స్వతేజసా వ్యాప్తనభో (అ) వకాళం 
అతీందియం సూక్క మనంత మాద్యం 
ధ్యాయేత్‌ పరానందమయం మహేళమ్‌. ర్‌ 
ధ్యానావధూతాఖిలకర్మబంధ శృరం చిదానందనిమగ్నచేతాః 
షడక్షరన్యాసనమాహితాత్మా శైవేన కుర్యాత్‌ కవచేన రత్తామ్‌. 6 
ధ్యాయే న్నిత్యం మహేశం, రజతగిరినిభం, చారుచం(దావతంసం, 
రత్నాకల్చోజ్జులాంగం, పరశుమృగవరాభీతిహస్తం, (ప్రసన్నం 7 


————— (378) 


కోటపుకొండ చరి(త (శ్రీశివార్చనమ్‌ 


పద్మాసనం, సమంతా చ్చిత మమరగణైః, వ్యా ఘకృత్తిం వసానం, 
. న. ల ఇది 
విశ్వాద్యం, విశ్వవండ్యం, సకలభయహరం, పంచవ క్రం, (తిణ(తమ 7 


సర్వ(త్ర మాం రక్షతు విశ్వమూర్తిః, జ్యోతిర్మయానందఘన, శ్చిదాత్మా, 
అణో రణీయా, నురుశక్తి, రేకః, స ఈశ్వరః పాతు భయా దోషాత్‌, 9 


స భూమే ర్లిరిళో ag I ౨) ప్టమూర్తిః, 
యో ౬(అ)పాం స్వరూపేణ నృణాం కరోతి 
సంజీవనం, సో౭_(అ)వతు మాం జలేభ్యకి, 10 
కల్పావసానే భువనాని దగ్వ్వా సర్వాణి, యో నృత్యతి భూరిలీలః, 
స కాలరు(దో ౬(అ)వతు మాం దవాగ్నేః, వాత్యాదిభీతే రఖిలా చ్చ తాపాత్‌. 
తత్తురుషముఖం - తూర్పు : 
(పదీప్తవిద్యుత్సనకావభాసో విద్యావరాభీతికుఠా రపాణిః 
చతుర్ముఖ, స్తత్పురుష శ్రిణేత్రక ప్రాచ్యాం స్థితో రక్షతు మా మజ(స్రమ్‌. 12 
తత్పురుషాయ విద్మహే, మవోదేవాయ ధీమహి, . 
త నో రుద్రః ప్రచోదయాత్‌. 
(ఆఅహోలముఖం- దక్షీణం)) 
కుఠార ఖే టాంకుశ పాశ శూల కపాల ఢ క్కాక గుణాన్‌ దధానః 
చతుర్ముఖో నీలరుచి శ్రిణేతః, పాయా దఘారో దిశి దక్షిణస్యామ్‌. 18 
అఘహోరేభ్యో ౬థ ఘమోరేభ్యో మౌరఘోరతరేభ్యక 
సర్వేభ్య నృర్వళర్తేభ్యో నమ స్తే అస్తు రుదరూపేభ్యః 


కోటప్పకొండ చరిత్ర శిశవార్చన నన్‌ 


(సద్యోజాతముఖం- పశ్చిమం) 
కుం దేందు శంఖ స్పటికావభాసో, 
వే దాకమాలా వర దాఫభయాంకః 
(త్యక , శ్చృతుర్వర్త, ఉరుప్రభావః, 
సద్యో ౬(అ)ధిజాతో ౬(అ)వతు మాం ప్రసన్న | 1తి 
సద్యోజాతం ప్రవద్యామి, సద్యోజాతాయ వై నమో నమః 
భవేభవే నాతిభవే భవస్త మాం, భవోద్దువాయ నమః 
(వామదేవముఖం- ఉత్తరం) 
వరాకమాలాభయటంకహస్తః, సరోజకింజల్క సమానవర్ణః 
(తిలోచన శ్చారుచతుర్ముఖో మాం పాయా దుదీచ్యాం దిశి వామదేవః 14 


వామదేవాయ నమో, జ్యోవ్టాయ నమ, (్రషాయనమో, 
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో, 
బలవికరణాయ నమో, బలాయనమో, బలప్రమథనాయ నమ, 
సృర్వభూతదయనాయ నమో, మన్మోనాయ నమః 
(ఈళానముఖం- 'ఊూర్లుంి 
వేదాభయేష్టాంకుశపాశటంక కపాలఢక్కాకక శూలపాణిః 
సితద్యుతిః పంచముఖో ౨_(అ)వతా న్మాం ఈశాన డఊర్థ్యం పరమ ప్రకాశ. ।5 
ఈశాన న్సుర్చువిద్యానాం, ఈళర నృర్హ్వభూతానాం, (బహ్మో దిపతిర్‌ 
(బహ్మణో ౭_(అ) ధిపతిర్‌, (బ్రహ్మో, శివో మే అస్తు సదాశివోమ్‌. 
మూర్తాన మవ్యా న్మమ చం'దమౌళః, ఫాలం మ మావ్యా దథ ఫాలనే త్రః 
నేత్రే మ మావ్యాద్‌ భృగునేత్రహారీ, నాసాం సదా రక్షతు విశ్చనాథః. 16 
పాయా చ్చుతీ మే (శ్రుతిగీతకీర్తిః, 
కపోల మవ్యాత్‌ సతతం కపాలీ, 
వక్రం సదా రక్షతు పంచన క్రో, 


జిహాఇ౦ సదా రక్షతు వేదజిహఃః. 17 


లుప్పుకొండ చరి!త్ర (శ్ర/శవార్చనమ్‌ 


కంఠం గిరీళో 2౬(అ) వతు నీలకంఠః, 

పాణిద్వయం పాతు పినాకపాణి: 

దోర్మూల మద్యా, నమ ధర్మబాహుః, 

వక్షస్థలం దకమఖాంతకో ౬_(అ) వ్యాత్‌. 18 


మ మోదరం పాతు గిరీం(ద్రధన్వా, 

మధ్యం మ మావ్యా న్మదనాంతకారీ, 

లా మమ పాతు నాఖిః, 

పౌయాత్‌ కటిం ధూర్ణటి రీశ్వరో మే. 19 


ఊరుద్దాయం పాతు కుబేరమి తో, 

జానుద్వయం మే జగదీశ్వరో ౬_(అ) వ్యాత్‌. 

జంఘాయుగం పుంగవకేతు రవ్యాత్‌, 

వొదౌ మ మావ్యాత్‌ సురవంద్యపాదః. 20 
మహేశ్వరః పాతు దినాదియామే, 
మాం మధ్యయామే ౬(అ)వతు వామదేవః, 

తిలోచనః పాతు తృతీయయామే, 

జః పాతు దినాంత్యయామే. 21 

పాయా న్నిశాదౌ శశశేఖరో, మాం గంగాధరో రక్షతు మాం నిశీధే, 


గౌరీపతిః పాతు నిశావనానే, స; త్రుంజయో రక్షతు సర్వకాలమ్‌. 22 


క్‌ 


స్థాణు స్వదా పాతు బహిః స్థితం మామ్‌, 

తదంతరే పాతు పతిః పశూనాం 

సదాశివో రక్షతు మాం సమంతాత్‌. 28 
తిష్టంత మవ్యాద్‌ భువనైకనాథః, 
పె డ్‌ వజంతం పమాథాదినాథః, 
వేదాంతవేద్యో ౬(అ)వతు మాం నిషణ్ణం 


మా మవ్యయః పా వాతు శివ శృయా నమ్‌, 24 


కోటప్పకొండ వరిత్ర (శ్రీశ్‌వార్చనమ్‌ 


౧ 
౯! లా 
అరణ్యవానాదిమహా పవా సె 
పాయాన్‌ మృగవ్యాథ ఉదారశరక్తిః. నిక్‌ 


కల్పాంతకాలో(గపటు(పకోపః, స్ఫుటాట్టహాసోచ్చలితాండకో ఈ, 
ఘోరారొసేనార్ణవదుర్నివారమహాభయాద్‌ రక్షతు వీరభ్యదః. 26 


పత్త్యశ్యమా తంగఘటావరూథ 
సహ(సలకాయుతకో టిభీషణమ్‌, 
అక్షౌహిణీనాం శత మాతతాయినాం 
ఛింద్యాన్‌ మృడో ఘూరకుఠారధారయా. 27 
నిహంతు దన్యూన్‌ ప్రళయానలార్చిః, 
జ్వల త్రిశూలం (తిపురాంతకస్య 
శార్దూల సింహర్‌క వృకాది హిం(సాన్‌ 


సం(తాసయ త్వీశధనుః పినాకః. 28 


ఉత్పాతతాప విషఖీతి మసద్‌ గహార్తి 
వ్యాధిం శృ నాశయతు మే జగతా మధీశః. 29 
ఓం నమో భగవతీ, సదాశివాయ, సకలతత్తాత్మకాయ, సర్వమం(తస్వరూపాయ, 


£9] 
సోమసూర్యాగ్నిలోచనాయ, భస్మొద్దూ?తవి[గహాయ, 
మహామణిమకుటధారణాయ, మాణిక్యభూషణాయ, 
సృష్టి స్టితి ప్రళయకాల రౌద్రావతారాయ, దకాధ్వరధ్వంసకాయ, 


సై 
మహాకాలభేదనాయ, మూలాధారైకనిలయాయ, తత్తాతీయ, గంగాధరాయ, 


సరణదేవాదిదేవాయ, షడా.శయాయ, వేదాంతసారాయ, 
(తివర్గసాధనాయ, అనంతకోటి బహ్మాండనాయకాయ, 

అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ మహాపద్నే 
త్యష్టమహానాగకులభూషణాయ, . 
(ప్రణవస్వరూపాయ, చిదాకాశాయ, ఆకాళ దిక్‌ స్వరూపాయ, 


(గహనక(త్రమాలిసే, సకలాయ, కళంకరహితాయ, 


Mm 
నీరాగాయు, ని(షోం_ధాయు, నిర్మలాయ, నిష్పాపాయ, నిర్భయరాయ, 
నిర్వికల్పాయ, నిర్చేదాయ, నిష్కియాయ, నిస్తులాయ, నిస్సంశయాయ, 
నిరంజన Sen a రుపమవి నవాయ, నిత్య శొంద్భ బుద్బ్చ బరిపూర్ణ సచ్చిదానం 
దాద్వయాయ, పరమశాంతస్వరూపాయ, తేజోరూపాయ, తేజోమయాయ, 
జయజయంరు వుహారు,ద, భొదావతార, వుహాభారవ, తాలబ్రారవ, 


ఖట్వాంగ, ఖద, చర్మ, పా, శాంకుశ, డవురు, శూల, చాప, బాణ, గదా, 
శక్తి, భిండివాల, తోమర, ముసల, ముద్గర, పాశ పరిఘ, భుశుండీ, శతఘ్న 
చ(కా ద్యాయుధవీషణకర, 

సహసముఖదం ష్టాకరాళవదన, వికబాట్టహాస విన్సారిత (బ 
నాగేందకుండల, నాగేందహార, నాగేందవలయ, నాగేందచర 
మృత్యుంజయ, త్యంబక, తిపురాంతక, విశ్చరూప, విరూపాక్ష, విశ్వేశ్వర, 
వృషభవాహన, విషవిభూషణ, Ss 


య య 
~~ af చట అరవ aL ళ్‌ 
మహామృత్యు, యయ లుం ఆస e) నాశయ నాశయు, 
& ఈ ల 


కోటప్పకొండ వరిత్ర (క్పీశివార్ననము 


చోరభయ ముత్సాద యోత్సాదయ, విషుర్పభయం శమయ శమయ, 
చోరాన్‌ మారయ మారయ, మమ శతూ నుచ్చాట యోచ్చాటయ, 
తిశూలేన విదారయ విదారయ, కుఠారేణ ఛింది ఖింధి, ఖడ్గ్లేన ఛింధి ఛింధి, 
ఖట్వాంగేన వ్యపహోథయ వ్యపోథయి, ముసలేన నిప్పేషయ నిప్పేషయ 

బాణై సృంతాడయ సంతాడయ, యకరకాంసి మ. భీషయ, 
అశేషభూతాని విదావయ వి(దావయ, 

రూష్మాండభూత భేతాళ మారీగణ బహ్మారాక్షసగణాన్‌ సంత్రాసయ సం|తాసయ, 
వరా వుభయుం కురు కురు, వితస్తం వరా వమాశ్వాస యా+శ్వాసయు, 
నరకమహాభయాన్‌ మా ముద్ధ రోద్ధర, సంజీవయ సంజీవయి, 

కుత్‌ తృడ్భ్యాం మూ మాప్యాయ యాప్యాయయ, 

దుఃఖాతురం మా మానంద యానందయ, 


శివకవచేన మా మాచా సద యాచ్చాదయ, 
మృత్యుంజయ ! త్యంబక ! సదాశివ! నమ స్తే నమ స్తే నమః. 


బుషభ ఉవాచ : ఇత్యేతత్‌ కంచం శైవం పరమం న్యాహృతం మయా 
si ఛౌ ప్రశమనం రహస్యం సర్వదేహినామ్‌. 


క్షీణాయు bes ర్య ుహారోగహతో ఇ౬పివా 
సద్య స్సుఖ మవాప్నోతి దీర మాయు శృ విందతి 


సర్వదారి[ద్ర్యుశమనం సొమంగల్యవివద్దనమ్‌, 
యోధత్తే కవచం శైవం స దేవై రపి పూజ్యతే. 


మహాపాత సంఘాతై రు గచ్యతే 2 దోపపాతకైః 
జవోంకీ న ముక్తి మాప్నోతి శనవర్మానుభావతః. 


త్వ మపి శ్రద్రయా వత్స, శైవం కవచ ముత్తమమ్‌, 
ధారయస్వ మయాదత్తం సద్య శ్రేయో హ్యవాప్యుసి. 


తి,శీ న్‌ / క కుర (నక HU} He ws, rR a 2 SE 
వ స్కాం రాణ బ YE 'త్తరఖందే పి శనుల) నోత( క వణ నవ, వ్లర్షనం నామ ౯ Oe కధలు 


శ్రీశివార్చనమ్‌ శివతాండవస్తొత్రమ్‌ 


16. శివతాండవ సో (తమ్‌ 


జటా కటాహ సంభ్రమ (భ్రమ న్నిలింప న్నిక్టరీ 
విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్హని, 
ధగ ద్దగ ద్రగ జ్వల బ్రలాట పట్టు పావకే 
కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. 1 
ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర 
స్ఫుర ద్దృ్ర(ద్ది)గంత సంతతి ప్రమోదమాన మానసే, 
కృపా కటాక్ష ధోరణే నిరుద్ద దుర్త రాపది 
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని. 2 


జటా భుజంగ పింగళ స్ఫుర తృణా మణి (ప్రభా 
కదంబ కుంకుమ (ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే, 
మదాంధ సింధుర స్ఫుర త్వగుత్తరీయ మేదురే 
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి. 3 
సహస్ర లోచన ప్రభ్బ త్య శేష లేఖ శేఖర 
(ప్రసూన ధూళి ధోరణీ విధూస రాంఘి పీఠభూః, 
భుజంగ రాజ మాలయా నిబద్ద జాట జూటకః 
(శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖరః. 4 


లలాట చత్వర జ్వల ద్దనంజయ స్ఫులింగభా 
నిపీత పంచ సాయకం నమ న్నిలింప నాయకమ్‌, 
సుధా మయూఖ లేఖయా విరాజమాన శేఖరం 
మహాకపాలి సంపదే శిరోజటాల మస్తు నః. 5 
కరాళ ఫాల పట్టికా ధగ ద్రగ ద్రగ జ్వల 
ద్రనంజ యాధరీ కృత ప్రచండ పంచసాయకే, 
ధరా ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక 
ప్రకల్ప నైక శిల్పిని త్రిలోచనే మతి ర్మమ. ' 6 
నవీన మేఘ మండలీ నిరుద్ర దుర్తర స్ఫురత్‌ 
కుహూ నిశీధినీ తమః ప్రబంధ బద్ద కంధరః, 
నిలింప న్నిర్దరీ ధర స్తనోతు కృత్తి సింధురః 
కళా నిదాన బంధుర (శ్చియం జగ ద్రురంధరః. 7 
లైకిర్‌ 


(శ్రీ/శివార్చనమ్‌ శివతాండవస్తోత్రమ్‌ 


(ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ చ్చటా 
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరమ్‌, 
స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముఖచ్చిదం 
గజచ్చి దంధకచ్చిదం త మంతకచ్చిదం భజే. 8 
అఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ 
రస (ప్రవాహ మాధురీ విజృంభణా మధు (వ్రతమ్‌, 
స్మరాంతకం పురాంతకం భవాంతకం మభాంతకం 
గజాంత కాంధకాంతకం త మంతకాంతకం భజే. 9 
జయ త్వదభ్ర విభ్రమ (భ్రమ ద్భుజంగ మస్సుర ద్రగ 
ద్వినిర్గమత్‌ క్రమస్స్ఫుర త్కరాళ భాల హవ్యవాట్‌, 
ధిమి ద్దిమి ద్దిమి ధ్వన న్మృదంగ తుంగ మంగళ 
ధ్వని క్రమ (ప్రవర్తిత ప్రచండ తాండవ శివః. 10 
దృష ద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తిక (ప్రజో 
గరిష్ట రత్న లోష్టయో స్సుహృ ద్విపక్ష పక్షయోః, 
తృణారవింద చక్తుషోః (ప్రజా మహీ మహేంద్రయో 
స్పృమం (ప్రవర్తయ న్మనః కదా సదాశివం భజామ్యహమ్‌. 11 


కదా నిలింప నిక్టరీ నికుంజ కోటరే వసర్‌ 

విముక్త దుర్మతి స్సదా శిరస్ట మంజలిం వహన్‌, 

విముక్త లోల లోచనా లలాట ఫాల లగ్నక 

ళ్ళి వేతి మంత్ర ముచ్చరన్‌ కదా సుఖీ భవా మ్యహమ్‌. 12 


ఇమం హీ నిత్య మేవ ముక్త ముత్త మోత్తమం స్తవం 

పఠన్‌ స్మరన్‌ (బ్రువన్‌ వరో: విశుద్ది మేతి సంతతమ్‌, 

హరే గురౌ సుభక్తి మాశు యాతి నాన్యథా గతిం 

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్‌. 3B 


పూజావసానసమయే దశవ (క్ర గీతం 

య శృంభుపూజన మిదం పఠతి ప్రదోష 

తస్య స్టిరాం రథగజేంద్రతురంగయుక్తాం 

లక్ష్మీం స దైవ సుముఖీం (ప్రదదాతి శంభుః. 14 


ఇతి (శ్రీదశకంఠరావణవిరచితం శివతాండవస్తో (త్రం సమాప్తమ్‌. 
ఇప. (ట్రే ఇవ 


(శ్రీ/శివార్చనమ్‌ (శ్రీ శివాష్ట్రోత్తరశతనామస్తో త్రమ్‌ 


17. శ్రీ శివాషోత్తర శతనామ స్తోత్రమ్‌ 


శివో, మహేశ్వర, శ్ళంభుః, పినాకీ, శశిశేఖరః, 
వామదేవో, విరూపాక్షః, కపర్టీ, నీలలోహితః. 


శంకర, శ్చూలపాణి శృ, ఖట్వాంగీ, విష్ణువల్లభః, 
శిపివిష్టో, ౬_( అ) ౦బికానాథః, శ కంఠో, భక్తవత్సలః 
భవ, ళ్ళర్వ, (స్త్రిలోకేశ, శృితికంఠ, శ్ళివాప్రియః, 
ఉగ్రః, కపాలీ, కామారి, రంధకాసురసూదనః. 
గంగాధరో, లలాటాక్షః, కాలకాలః, కృపానిధిః, 
భీమః, పరశుహస్త శృ, మృగపాణి, రదాధరః. 
కైలాసవాసీ, కవచీ, కఠోర, (స్త్రీపురాంతకః, 
వృషాంకో, వృషభారూడో, భస్మోద్దూళితవిగ్రహః. 
సామ(పియ, స్ప్వ్వరమయ, (స్త్రయీమూర్తి, రనీశ్వరః, 
సర్వజ్ఞః, పరమాత్మా చ, సోమసూర్యాగ్నిలోచనః. 
హవి, ర్యజ్ఞమయ, స్ఫోమః, పంచవక్ర, స్పదాశివః, 
విశ్వేశ్వరో, వీరభద్రో, గణనాథః, (ప్రజాపతిః. 
హిరణ్యరేతా, దుర్దర్గో, గిరీశో, గిరిశో, 2_(అ)నఘః, 
భుజంగభూషణో, భరో, గిరిధన్వా, గిరిప్రియః. 
కృత్తివాసాః, పురారాతి, రృగవాన్‌, ప్రమథాధిపః, 
మృత్యుంజయ, స్పూక్మ్మతను, ర్లగద్వ్యాపీ, జగద్దురుః. 
వ్యోమకేశో, మహాసేనజనక, శ్చారువి(క్రమః, 
రుద్రో, భూతపతిః, స్థాణు, రహిర్చుధ్యో, దిగంబరః. 
అష్టమూర్తి, రనేకాత్మా, సాత్త్విక, శ్ళుద్దవి గ్రహః, 
శాశ్వతః, ఖండపరశు, రజః, పాశవిమోచకః. 


మృడః, పశుపతి, రేవో, మహాదేవో, ౬(అ)వ్యయో, హరిః, 


పూషదంతథి, దవ్యగ్రో, దక్షాధ్వరహరో, హరః. 


10 


[1 


(శ్రీ/శివార్బనమ్‌ శివనామావళి - అష్టకమ్‌ 


భగనేత్రభి, దవ్యక్త, సహస్రాక్ష , స్పహ(స్రపాత్‌, 
అపవర్గప్రదో, ౬(అ)నంత, స్తారకః, పరమేశ్వరః. 13 


ఏవం (శ్రీ, శంభుదేవస్య నామ్నామస్టోత్తరం శతమ్‌. 
18. శివనామావళి - అష్టకమ్‌ 


హే చంద్రచూడ ! మదనాంతక ! శూలపాణే ! 

స్టాణో ! గిరీశ! గిరిజేశ! మహేశ! శంభో ! 

భూతేశ ! భీతభయసూదన ! మా మనాథం 

సంసారదుఃఖగహనా జ్ఞ జ్ఞగదీశ ! రక్ష ॥ 1 


హే పార్వతీహృదయవల్లభ ! చంద్రమౌళే ! 

భూతాధిప ! ప్రమథనాథ ! గిరీశ చా(జా)ప ! 

హే వామదేవ! భవ! రుద్ర! పినాకపాణే ! 

సంసారదుఃఖగహనా జ్ఞగదీశ ! రక్ష ॥ 2 


ఛూ నీలకంఠ ! వృషభధ్వజ ! పంచవక్ర ! 

లోకేశ! శేషవలయ ! ప్రమథేశ! శర్వ ! 

హే ధూర్హటే ! పశుపతే ! గిరిజాపతే ! మాం 

సంసారదుఃఖగహనా జ్రగదీశ ! రక్ష ॥ 3 


హే విశ్వనాథ ! శివ! శంకర ! దేవదేవ ! 
గంగాధర ! ప్రమథనాయక ! నందికేశ ! 
బాణేశ్వరాంధకరిపో ! హర ! లోకనాథ ! 
సంసారదుఃఖగహనా జ్ఞగదీశ ! రక్ష ॥ 4 


వారాణసీపురపతే ! మణికర్ణికేశ ! 

వీరేశ ! దక్షమఖకాల ! విభో ! గణేశ! 
' సర్వజ్ఞ! సర్వహృదరైైకనివాస ! నాథ! 
సంసారదుఃఖగహనా జ్ఞగదీశ ! రక్ష ॥ 
—— (3) 


శని 


(శ్రీ/శివార్చనమ్‌ శివపంచాత్షరస్తో 'త్రమ్‌ 


(శ్రీ/మన్మహేశ్వర ! కృపామయ ! హే దయాళో ! 
హూ వ్యోమకేశ ! శితికంఠ ! గణాధినాథ ! 
భస్మాంగరాగ |! నృకపాలకలాపమాల ! 
సంసారదుఃఖగహనా జగదీశ ! రక్ష ॥ 6 
కైలాస్తైలవినివాస ! వృషాకపే ! హే 
మృత్యుంజయ ! 'త్రిణయన ! త్రిజగన్నివాస! 
నారాయణప్రియమదాపహ ! శక్తినాథ ! 
సంసారదుఃఖగహనా జగదీశ ! రక్ష ॥ 7 
విశ్వేశ! విశ్వ ! భవనాశక ! విశ్వరూప | 
విశ్వాత్మక ! (త్రిభువనైకగుణాధికేశ ! 
హే విశ్వబంధు ! కరుణామయ ! దీనబంధో ! 
సంసారదుఃఖగహనా జగదీశ ! రక్ష ॥ 8 
గౌరీవిలాస భ( భు) వనాయ, మహేశ్వరాయ, 
పంచాననాయ, శరణాగతకల్పకాయ, 
శర్వాయ, సర్వజగతా మధిపాయ, తస్మై 
దారిద్ర్యదుఃఖ హనాయ నమశ్శివాయ I 
ఇతి (శ్రీ మచ్చంకరాచార్య విరచితం శివ నామావళ్యష్టకం. 


19. శవ పంచాక్షర స్తోత్రమ్‌ 
నాగేం[ద్రహారాయ, త్రిలోచనాయ, 
భస్మాంగరాగాయ, మహేశ్వరాయ, 
నిత్యాయ, శుద్దాయ, దిగంబరాయ 
తస్మై నకారాయ నమ శృెవాయ ॥ | 
మందాకి నీసలిలచందనచర్చితాయ, 
నందీశ్వర ప్రమథనాథమహేశ్వరాయ, 
మందారముఖ్యబహుపుష్పుసుపూజితాయ, 
తస్మై మకారాయ నమ శివాయ ॥ 2 


(శ్రీ/శివార్చనమ్‌ దారి(ద్యదహనస్తో త్రమ్‌ 


శివాయ, గౌరీవదనారవింద 
సూర్యాయ, దక్షాధ్వరనాశనాయ, 
(శ్రీనీలకంఠాయ, వృషధ్వజాయ 


తస్మై శికారాయ నమ శివాయ ॥ 3 
వశిష్టకుంభోద్భవగౌతమాది 
మునీం ద్రదేవార్చితశేఖరాయ, 
చంద్రార్భవైశ్వానరలోచనాయ 
తస్మై వకారాయ నమ శ్చివాయ॥ 4 


యక్షస్వరూపాయ, జటాధరాయ, 

పినాకహస్తాయ, సనాతనాయ, 

దివ్యాయ, దేవాయ, దిగంబరాయ, 

తస్మై యకారాయ నమ శివాయ ॥ § 


పంచాక్షర మిదం పుణ్యం యః పరేత్‌ శివసన్నిధౌ 
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే ॥ 


ఇతి (క్రీమచ్చంకరాచార్య విరచితం శివపంచాక్షర స్తోత్రం సంపూర్ణమ్‌. 
20. దారిద్యదహనస్తోత్రమ్‌ 


విశ్వేశ్వరాయ, నరకాంతకతారణాయ, 
కర్ణామృతాయ, శశిశేఖరధారణాయ, 
కర్ఫూరకాంతిధవళాయ, జటాధరాయ, 
దారిద్ర్యదుఃఖదహనాయ, నమ శృెవాయ Il | 
గౌరీప్రియాయ, రజనీశకలాధరాయ, 
కాలాంతకాయ, భుజగాధిపకంకణాయ, 
గంగాధరాయ, గజరాజవిమన్దనాయ, 
దారిద్ర్యదుఃఖదహనాయ, నమ శివాయ ॥ 2 


(శ్రీ/శివార్చనమ్‌ దారి(ద్యదహనస్తో త్రమ్‌ 


భక్తప్రియాయ, భవ రోగభయాపహాయ, 
ఉగ్రాయ, దుఃఖభవసాగరతారణాయ, 
జ్యోతిర్మయాయ, గుణనామసునృత్యకాయ, 
దారి(ద్యదుఃఖదహనాయ, నమ శ్ళివాయ ॥ 3 
చర్మాంబరాయ, శవభస్మవిలేపనాయ, 
ఫాలేక్షణాయ, మణికుండలమండితాయ, 
మంజీరపాదయుగళాయ, జటాధరాయ, 
దారి(ద్యుదుఃఖదహనాయ, నమ శ్భివాయ ॥ 4 


పంచాననాయ, ఫణిరాజవిభూషణాయ, 

హేమాంశుకాయ, భువనత్రయమండితాయ, 

ఆనందభూమివరదాయ, తమోమయాయ, 

దారి(ద్ర్యుదుఃఖదహనాయ, నమ శివాయ ॥ 5 


భానుప్రియాయ, భవసాగరతారణాయ, 

కాలాంతకాయ, కమలాసనపూబితాయ, 

నేత్రత్రయాయ, శుభలక్షణలక్షితాయ, 

దారిద్ర్యదుఃఖదహనాయ, నమ శివాయ I 6 
రామప్రియాయ, రఘునాథవర|ప్రదాయ, 
నా(గ) మప్రియాయ, నరకారవతారణాయ, 
పుణ్యేషు పుణ్యభరితాయ, సురార్చితాయ, 
దారిద్ర్యదుఃఖదహనాయ, నమ శృవాయ I 7 

ము(క్తే) క్తీశ్వరాయ, ఫలదాయ, గణేశ్వరాయ, 

గీతప్రియాయ, వృషభేశ్వరవాహనాయ, 

మాతంగచర్మవసనాయ, మహేశ్వరాయ, 

దారిద్రదుఃఖదహనాయ, నమ శృెవాయ I 8 
వళొష్టేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్‌ । 
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌ త్రాభివర్దనమ్‌ ॥ 

(త్రిసంధ్యం యః పఠే న్నిత్యం స హి స్వర్గ మవాప్ప్షుయాత్‌. 
ఇతి (శ్రీవసిష్టవిరచితం దారిద్ర్యదహన స్తోత్రమ్‌. 


శిశివార్చనమ్‌ (శ్రశివశంకరవందన స్తోత్రమ్‌ 


21. శ్రీశివశంకరవందన స్తోత్రమ్‌ 


వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం 
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్‌ ! 
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం 
వందే భక్తజనా(శ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 1 


వందే సర్వజగద్‌విహార మతులం వందే కరిత్వగ్రరం 
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభమ్‌ | 
వందే పర్వతకన్యకార్తవపుషం వందే పరం చిన్మయం 
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శీ. శంకరమ్‌ ॥ 2 
వందే వ్యోమసభాపతిం నటపతిం వందే ౬ర్కదంతాపహం 
నందే నిర్మల మాదిభూత మనిశం వందే మఖధ్వంసినమ్‌ । 
వందే నిత్య మగేంద్రజాప్రియకరం వందే ౬_తిశాంతాకృతిం 
నందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 3 
వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే త్రయీవాజినం 
వందే శైలశరాసనం ఫణిగుణం వందే ౬బ్లితూణీరకమ్‌ । 
వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం 
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 4 


వందే పంచముఖాంబుజం (త్రినయనం వందే లలాటేక్షణం 
వందే వ్యోమక చం జటాసుముకుటం వందే 2_బ్దగంగాధరమ్‌ । 
వందే మారహరం త్రిపుండ్రనిటలం వందే ౬ష్షమూర్యాత్మకం 
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 5 
వందే రాజతపర్వతాగగ్రనిలయం వందే సురాధీశ్వరం 
వందే నిర్గుణ మ(ప్రమేయ మమలం వందే యమద్వేషిణమ్‌ । 
వందే కుండలిరాజ కుండలధరం వందే సహ(స్రాననం 
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 6 


(శ్రీశివార్చనమ్‌ శివాపరాధక్షమాపణ స్తోత్రమ్‌ 


వందే 2౬నంతరవి (ప్రకాశ మగుణం వందే ౬_౦ధక స్యాంతకం 

వందే పద్మజవిష్టుగర్వకులిశం వందే దయాంభోనిధిమ్‌ 

వందే చిత్సఖ మోశ్వరం సురనుతం వందే త్రిమూర్యాత్మకం 

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 7 


వందే ౬పస్కృతిశిక్షకం విషహరం వందే మృడం ధూర్హటిం 

వందే వి(ప్రవరై స్సుపూజితపదం వందే భవోత్తారకమ్‌ 

వందే ధర్మముఖార్దదం శ్రుతినుతం వందే గురూణాం గురుం 

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ॥ 8 


శార్జూలాంఘి మహర్షిణా విరచితం సంకీర్తయే ద్వందన 
స్తోత్రం తద్గతనామభిర్‌ యజతి యః శంభుం సభాయాః పతిక్‌ ! 
సంధ్యాసు (ప్రతివాసరం సునియతో ధర్మాదిసత్సంపదః 
ల ట్రే హేందుకలాధరస్య సచివో భూత్వా స చ (క్రీడతి ॥ 
ఇతి (శ్రీ, వ్యాఘ్రపాద మునీంద్ర విరచితం శివశంకరవందనస్తో త్రం 


నిశి. శివాపరాధక్షమాపణసో (త్రమ్‌ 
ఆదౌ కర్మప్రసంగాత్‌ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం 
విణ్మూత్రామేధ్యమధ్యే క్వథయతి నితరాం జాఠరో జాతవేదాః | 
య ద్య ద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరాం శక్యతే కేన వక్తుం 
క్షంతవ్యో మే ఐ_పరాధ శ్శివ, శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ | 
బాల్యే దుఃఖాతిరేకా న్మలలులితవపుః స్తన్యపానే పిపాసు 
ర్నో శక్త శ్చేంద్రియేభ్యో భవమలజనితా జంతవో మాం తుదంతి 
నానారోగాదిదుఃఖా ద్దురితపరవశ శ్ళంకరం న స్మరామి 
క్షంతవ్యో మేల_పరాధ ళ్ళివ, శివ, శివ భో (శ్రీమహాదేవ, శంభో ॥ 2 


(ప్రొఢో ౬హం యౌవనస్థో విషయవిషధరైః పంచభిః మర్మసంధౌ 

దష్టో నష్టో వివేక సుత, ధన, యువతి స్వాదసౌఖ్యే నిషల్లః 

శైవే చింతావిహీనం మమ హృదయ మహో ! మానగర్వాధిరూఢం 

క్షంతవ్యో మే£_పరాధ శ్ళివ, శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 3 


(శ్రీశివార్చనమ్‌ శివాపరాధక్షమాపణ స్తోత్రమ్‌ 


వార్టక్యే చేంద్రియాణాం వికలగతిమతి శ్చాధిదైవాదితాపైః 
ప్రాప్తె రో గై ర్వియోలై ర్వ్యసనకృశతనుః జ్ఞప్తీహీనం చ దీనమ్‌ । 
మిధ్యామోహాభిలాపై, (ర్రమతి మమ మనో ధూర్లటే ర్వ్యానశూన్యం 
క్షంతవ్యో మే౭_పరాధ శ్శివ, శివ, శివ, భో, (శ్రీీమహాదేవ, శంభో ॥ 4 
స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం 
పూజార్ధం నో కదాచి దృహుతరగహనే ఖండబిల్వీదలం వా! 
నానీతా పద్మమాలా సరసివికసితా గంధపుషై స్వదర్ధం 
క్షంతవ్యో మే౭_పరాధ శ్శివ, శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 5 
దూ ర్మ ధ్వాజ్య యై దధి, గుడ, సహితై స్న్నాపితం నైవ లింగం 
నో లిప్తం చందనాద్యైః కనకవిరచితైః పూజితం న ప్రసూనైః 
ధూపైః, కర్ఫూరదీపై, ర్వివిధరసయుతై, ర్ల్నైవ భక్షోపహారైః 
క్షంతవ్యో మే౭_పరాధ శ్భివ, శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 6 
నో శక్యం స్మార్తకర్మ (ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాథ్యే 
(శౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్లానుసారే | 
తత్తే ౬జ్ఞాతే ౬విచారే (శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం । 
క్షంతవ్యో మే౭_పరాధ శ్శివ, శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 7 


ధ్వాత్వా చిత్తే శివాఖ్యం (ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో 
హవ్యం తే లక్షసంఖ్యైః హుతవహవదనే నార్చితం బీజమంత్రైః | 
నో దత్తం గొంగతీరే వ్రతపరిచరణే (జపనియమై) రు[ద్రజాహ్యం న జప్తం 
క్షంతవ్యో మే౭_పరాధ ళ్ళివ, శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 8 
నగ్నో నిస్ఫంగ శుద్ద (స్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాంధకారో 
నాసాగ్రే న్యస్తదృష్టి ర్విదితభవగుణో నైవ దృష్టిః కదాచిత్‌ | 
ఉన్మత్తావస్టయా త్వాం విదితగతమతి శ్ళంకరం న స్మరామి 
క్షంతవ్యో మే£_పరాధ ళ్ళివ,శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 9 


(శ్రీ/శివార్చనమ్‌ శివాపరాధక్షమాపణ స్తోత్రమ్‌ 


స్టిత్వా స్టానే సరోజే ప్రణవమయమరుత్కుభితే సూక్మ్మమార్లే 
శాంతే దాంతే ప్రలీనే ప్రకటేతగహనే దివ్యరూపే శివాఖ్యే 
లింగాగ్రే బ్రహ్మవాక్య సకలగతతనౌ శంకరం న స్మరామి 
క్షంతవ్యో మే2_పరాధ ళ్ళివ,శివ, శివ, భో, (శ్రీమహాదేవ, శంభో ॥ 
హృద్యం, వేదాంతనేద్యం, హృదయసరసిజే దీప్త ముద్యత్ర్రకాశం 
సత్యం, శాంతస్వరూపం సకలమునిమనః పద్మషండైక వేద్యం, 
జాగ్రత్స్వప్నే సుషుప్తా త్రిగుణపదహృతం శంకరం న స్మరామి 
క్షంతవ్యో మే౭_పరాధ శ్శివ, శివ, శివ, శంభో, (శ్రీమహాదేవ, శంభో ॥ 
చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే, గంగాధరే, శంకరే, 
సరై ర్ఫూషితకంఠక్షర్ణకుహరే( వివరే) నేత్రోళవైశ్వానరే 
దంతిత్వకృత సుందరాంబరధరే (త్రైలోక్య సారే హరే 
మోత్షార్టం, కురు చిత్త, వృత్తి మమలాం మంతై స్తు కిం కర్మభిః 
కిం వానేన ధనేన వాజికరిభిః, (ప్రాప్తేన రాజ్యేన కిం 
కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభి, ద్రేహేన, గేహేన, కిం | 
జ్ఞా త్రైతత్‌ క్షణభంగురం సపది హి త్యాజ్యం మనో దూరతః 
స్వాత్మార్ధం గురువాక్యతో భజ మన శీపార్వతివల్లభమ్‌ ॥ 
పౌరోహిత్యం, రజనిచరితం, గ్రామణిత్వం నియోగో, 
మాఠాపత్యం, హ్యనతవచనం, సాక్షివాదః, పరాన్నమ్‌, 
(బహ్మద్వేషః, ఖలజనరతిః, (ప్రాణినాం నిరయత్వం, 
మా భూ దేత న్మమ పశుపతే జన్మజన్మాంతరేషు ॥ 
ఆయుర్నశ్యతి పశ్యతాం (ప్రతిదినం, యాతి క్షయం యౌవనం, 
(ప్రత్యాయాంతి గతాః పున ర్న దివసాః, కాలో జగద్భత్నికః 
లక్ష్మీ సోయతరంగభంగచపలా, విద్యుచ్చలం జీవితం, 
తస్మా న్మాం కరుణాకరః కరుణయా త్వం రక్ష ర శ్లాధునా ॥ 


ఇతి (శ్రీమదప్పయదీక్షితవిరచితం శివాపరాధక్షమాపణస్తో త్రం సంపూర్ణమ్‌. 


11 


12 


15 


శ్రీ/శివార్బనమ్‌ (శ్రీశివమానసపూజా 


నతి. శ్రీశవ మానస పూజా 


రత్నైః కల్పిత మాసనం, హిమజలైః స్నానం చ, దివ్యాంబరం 

నానారత్న విభూషితం, మృగమదామోదాంకితం చందనం, 

జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ, ధూపం, తథా 

దీపం, దేవ! దయానిధే ! పశుపతే! హృత్కల్పితం గృహ్యతామ్‌ ॥ 1 


సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే - ఘృతం, పాయసం, 

భక్ష్యం పంచవిధం, పయోదధియుతం, రంభాఫలం, పానకం, 
శాకానా మయుతం, జలం రుచికరం, కర్ఫూరఖండోజ్జ్వలం 
తాంబూలం, మనసా మయా విరచితం భక్త్యా, ప్రభో ! స్వీకురు 1 2 


ఛత్రం, చామరయో ర్యుగం, వ్యజనకం, సాదర్శకం నిర్మలం, 
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ, నృత్యం, తథా 

సాష్టాంగం పప్రణతిః, స్తుతి రృహువిధా, హ్యేత త్సమస్తం మయా 

సంకల్సేన సమర్పితం తవ విభో ! పూజాం గృహాణ ప్రభో ॥ శ్ర 


ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం, 
పూజా తే విషయోపభోగరచనా, నిద్రా సమాధిఫ్రితి, | 
సంచారః పదయోః (ప్రదక్షిణవిధిః, స్తోత్రాణి సర్వాగిరో, 
యద్య'త్కర్మ కరోమి త త్త దఖిలం శంభో ! తవారాధనమ్‌ ॥ 4 


కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వౌ 

(శవణనయనజం వా మానసం వాపరాధం 

విహిత మవిహితం వా సర్వ మేతత్‌ క్షమస్వ 

శివ! శివ! కరుణాట్రే ! (శ్రీమహాదేవ! శంభో॥ క్‌ 


ఇతి శివమ్‌. 


